తాళ్లపాక పదసాహిత్యం - సంపుటం - 2 







(తాళ్లపాక అన్నమాచార్య విరచితములు) 





పరీషు.ర్ర 
కీ, శే॥ గౌరిపెద్ది రామసుబ్లశర్మ 
య ౭ 





ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
1998 


న కుర : 1981 
ద్వితియ ము[ద్రణ : 1998 


(లు తిరుమల తిరుపతి దేవస్తానములు 
తిరుపతి 


(పతులు : 2,000 


ప్రచురణ : 

తై, MK.R వినాయక్‌, LAS 
కార్యనిర్యాహ౭కాధి కారి 

తఊరుముల తిరుపతి దేవస్తానములు 
తఈఆరుపతోూ, 


ముద్రణా : 

(తివేణి ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ 
14/264, -ఈడేపల్లి 
మచిలిపట్నం - 1 
ఆం(ధ(పదేక్‌ 


ఖన్నపము 
ఇందరికి అభయంబు లిచ్చు చేయి 
కందువగు మంచిబంగారు చేయి ॥ 


కలియుగ ్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని, మాహాత్మాన్ని, 
తత్త్వాన్ని 32,000 అధ్యాత్మ శృంగార సంకీర్తనలుగా రచించినవాడు తాళ్లపాక 
అన్నమాచార్యులు. ఇందులో మనకు సుమారు 13,000 సంకీర్తనలు మాత్రమే 
లభించాయి. వీరి పుత్రుడు తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక 
చినతిరుమలాచార్యులు పదకవులే ! తాళ్లపాక కవులు a 15-16 శతాబ్దాలకు 
చెందినవారు. వీరి స్వస్టలం ఆంధ్రప్రదేశ్‌లోని కడపజిల్లా రాజంపేట తాలూకా 
తాళ్లపాక([గ్రామం, 

క్రీశ 15వ శతాబ్దంలో వైప్లవమత (ప్రచారం కోసం తిరుమలను కేంద్రంగా 
చేసుకొని శ్రీ వేంకటేశ్చరాంకితంగా వేలకొలది సంకీర్తనలను, ఇతర సాహిత్య ప్రక్రియలను 
రచించినవారు తాళ్లపాకకవులు శ్రీ వేంకటేశ్వరస్వామివారి సేవలో తరించిన 
ధన్యమూర్తులు. 

తాళ్లపాక పదకవిత్రయంగా కీర్తిగడించిన తాళ్లపాక అన్నమాచార్యుల, తాళ్లపాక 
పెదతిరుమలయ్య, తాళ్లపాక చినతిరుమలయ్యల సంకీర్తనల రాగిరేకులు తిరుమలలో 
శ్రీవారి ఆలయంలో “తాళ్లపాక అరిలో లభించాయి. 

తాళ్లపాక కవుల సంకీర్తనల భాండాగారం గూర్చిన మొదటి శాసనం (క్రీ॥శ॥ 
1530 సంవత్సరంలో కనిపిస్తుంది. తదుపరి (క్రీ॥శ॥ 1545, 1547, 1554, 1558 
సంవత్సరాల నాటి శాసనాల్లోను సంకీర్తనభాండాగారం గూర్చిన ప్రస్తావన కనిపిస్తుంది. 
ఇవి తిరుమల తిరుపతి దేవస్థానాల శాసనాలు, 

తిరుమల తిరుపతి దేవస్తానములవారు (క్రీ॥శ॥ 1922 సంవత్సరం నుండి 
తాళ్లపాక కవుల సంకీర్తనల ముద్రణకు పూనుకొన్నారు. క్రీ; 1922 సంవత్సరం నుండి 
(క్రీశ 1992 సంవత్సరం వరకు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాల ముద్రణలో 
వివిధ దశలు కనిపిన్తాయి. 

1922 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానాలవారు రాగిరేకుల్లోని 
తాళ్లసాక కవుల సంకీర్తనలను వ్రాత ప్రతుల్లో (వాయించటానికి పూనుకొన్నారు. 

1935-38 సంవత్సరాల్లో తాళ్లపాక లఘుకృతులు, తాళ్లపాక కవుల సంకీర్తనలు 
సంపుటాలుకొన్ని వెలువడ్డాయి. 

1947-65 సంవత్సరాల్లో తాళ్లపాక కవుల అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు 
కొన్ని సంపుటాలు ముద్రించబడ్డాయి. 

1947-1965 సంవత్సరాల మధ్యకాలంలో నిరాఘాటంగా కొనసాగిన తాళ్లపాక 
పదకవుల సంకీర్తనల ముద్రణ తరువాత ఒక దశాబ్దంపాటు కొనసాగలేదు. 

1975-1986 సంవత్సరాల మధ్యకాలంల్‌ తాళ్లపాక పదకవుల సంకీర్తనలు 
కొన్ని సంపుటాలు వరకు, మరియు అధ్యాత్మ సంకర్తనలు కొన్ని సంపుటాలు 
పునర్ముద్రింపబడ్డాయి. 


1V 


తదుపరి 1992 సంవత్సరంలో ఒక సంపుటం ముద్రింపబడినది. 

ఇంతేకాక తాళ్లపాక వ. జీవిత చరిత్ర, తాళ్లపాక కవుల ఇతర 
సాహిత్య (ప్రక్రియలను ఈ దశల్ల్‌నే తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించింది. 

ఈ వివిధ దశల్లో తాళ్లపాక పదకవుల సంకీర్తనలను రాగిరేకులనుండి 
పరిష్కరించిన మహాపండితులు కీ॥శే॥ సాధు సుబ్రహ్మణ్య శాస్తి పండిత 
విజయరాఘవాచార్య, వేటూరి ప్రభాకరశాస్త్రి, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, పి.టి. జగన్నాధరావు, 
గౌరిపెద్ది రామసుబ్బశర్మ, శ్రీయుతులు ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారలు. 

తిరుమల తిరుపతి దేవస్తానములు 1978 సంవత్సరంలో అన్నమాచార్య 
ప్రాజెక్ట్‌ స్తాపించినప్పటినుండి తాళ్లపాక అన్నమాచార్య సంకిర్తనలకు దేశవ్యాప్తంగా 
విశేషవ్యాప్తి ఏర్పడింది. తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంవర్తనలు 
సాహితీవెత్తలకు, సంగీత విద్వాంసులకు వరకవిత్వ వాణీవీణా నినాదాలైనాయి ఈ 
సంకీర్తనలు భక్తులకు మోక్ష మార్గాన్ని తెలిపే విశిష్టరచనలు పరిశోధకులకు, 
సాహిత్యచరి(త్రకారులకు కొంగుబంగారమై విలసిల్హుతున్నాయి. తాళ్లపాక కవుల 
సంకీర్తనలకు సంగీత, సాహిత్య, భక్తలోకంలో నేడువున్న ఆదరణ ఎనలేనిది. 

ఈ ఆవశ్యకతను గుర్తించి వివిధ దశల్లో పరిష్కరింపబడి, ముద్రించబడిన 
తాళ్లపాకకవుల సంకీర్తనలను ఒక్కసారిగా సమ(గ్రరీతిలో ముద్రించడానికి తిరుమల 
తిరుపతి దేవస్తానాల యాజమాన్యం సంకల్నించింది. 

ప్రధమతః తాళ్లపాక కవుల సంకిర్తనలను సమగ్రంగా 29 సంపుటాలుగా 
లోకానికి అందిస్తున్నాం 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళిక రూపొందించుటలో 
సహకరించిన శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారికి (తాళ్లపాక వాజ్మయపరిష్కర్త 
విద్వాన్‌ శ్రీ సింగరాజు సచ్చిదానందం గారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల 
తిరుపతి దేవస్తానాలు) ఆచార్య కె సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & 
ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) డా॥ ఆచార్య ఎం. 
శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరెక్టర్‌, శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాసంస్ల, శ్రీ 
వేంకటేశ్వర విశ్యవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో 
సాహిత్యపరంగా నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు (ప్రభాకరరావు 
MA.Ph D గారికి, (పరిశోధకులు, శ్రీ వేంకటేశ్వర (ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) 
హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు అర్పిస్తున్నాము 

దీని తర్వాత తాళ్లపాక కవుల లఘుకృతులు, ఇతర కావ్యాలు వెలువరించడానికి 
ప్రణాళిక సిద్దంచేస్తున్నాం. 

ప్రస్తుతం వెలువడుచున్న తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు శ్రీ వేంకటేశ్వర 
స్వామివారి కృపా కటాక్షంచే భక్తజనోమోదం పొందగలవని విశ్శసిస్తున్నాం. 


M.K.R. వినాయక్‌ 
కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్తానములు 


alates 


(క్రీ; 15వ శతాబ్దంలో భక్తి ప్రపత్తి, దేహాత్మేశ విచారాదులను తెలిపే అధ్యాత్మసంకీర్తనలు, 
జీవాత్మ, పరమాత్మల ఐక్యాన్నిచాటే అమలిన దివ్య శృంగార సంకీర్తనలు రచించినవారు తాళ్లపాక 
కవులు సకల దేవతా స్వరూపమైన శ్రీ వేంకటేశ్యరస్వామి తత్త్యాన్ని ఎన్నోవేల సంకీర్తనలద్యారా 
లోకవిదితంచేసి ఆత్మకల్యాణంతోపాటు లోక కల్యాణం సాధించిన వారు తాళ్లపొక అన్నమాచార్యులు, 
వీరి పుత్రుడు తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక చినతిరుమలాచార్యులు శ్రీ 
వేంకటేశ్వరుని పరతత్త్యంగా భావించి ఉభయ విభూతినాయకుడైన ఆ స్వామి కల్యాణగుణాలను 
ఎన్నోవేల సంకీర్తనల్లో కీర్తించారు శరణాగతి తత్తాన్ని ప్రబోధించారు 

(క్రీ; ఈ 15వ శతాబ్దంలో శ్రీ వేంకటేశ్స్వరస్వామివారి నందకాంశ సంభూతుడుగా తాళ్లపాక 
అన్నమాచార్యులు జన్మించాడు తన పదహారవయేట శ్రీ వేంకటేశ్వరుని సాక్షాత్కారం పొంది స్వామి 
ఆదేశంతో సంకీర్తనరచనకు శ్రీకారం చుట్టి ఆనాటినుండి జీవితాంతంవరకు దినమునకు ఒక్క 
సంక్షీర్తనకు తక్కువ కాకుండా సంక్షీర్తన రచన సాగించాడు పల్లవి, చరణాలతో కూడిన సంకీర్తన 
రచనకితడు మార్గ్షదర్శకుడై 'పదకవితాపితామహుడ'ని కీర్తి గడించాడు అన్నమయ్య పదాలలో 
సంగీతం, సాహిత్యం, భగవద్భక్తి త్రివేణీ సంగమంలా, మేళవించాయి 

శ్రీ వేంకటేశ్వరుని పరతత్త్య మూర్తిగానే కాకుండా వివిధ ఆగమ సంప్రదాయాల్లో వినుతుడైన 
వైభవమూర్తిగా కూడా అన్నమయ్య కీర్తించాడు ఆంధ్రవాగ్గేయకారుల్లో అనేక వైష్ణవ క్షేత్రాలను 
సందర్శించి ఆయాక్షేత్ర మూర్తులపై వివిధ సంకీర్తనలను రచించిన ఘనత తాళ్లపాక అన్నమాచార్యులదే! 

అన్నమయ్య భగవత్తత్యాన్ని అనేక జానపద గేయరీతుల్టో రచించి సామాన్యులకు అందించే 
ప్రయత్నంచేశాడు అన్నమయ్య గ్రాంధిక, శిష్టవ్యావహారిక, వ్యావహారిక భాషాశైలులలో సంస్కృతాంధ్ర 
సంకీర్తనల్ని రచించాడు జానపదుల జీవద్భాషను సర్వతంత్ర స్వతంత్రంగా వాడి సంకీర్తనల 
రచనాశైలిలో తర్వాతి వాగ్గేయకారులకి మార్గదర్భకుడైనాడు 

అన్నమయ్య పదాలు శ్రీ వేంకటేశ్వరముద్రాంకితాలు వీరి బాటను అనుసరించిన వారు 
తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, తాళ్లపాక చినతిరుమలాచార్యులు 

ఇహపర (శ్రేయోదాయకమైన తాళ్లపాక అన్నమాచార్యులు, ఇతర తాళ్లపాకకవుల సంకీర్తనలను 
భక్తజనానికి అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో సంకల్పించి 
అన్నమాచార్య ప్రాజెక్ట్‌ స్థాపించింది. అప్పటినుండి అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులచే గానంచేయబడిన 
తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనలు ఆంధ్ర ప్రదేశ్‌లోనే కాక, ఆంధధ్రేతర 
రాష్ట్రాలలో కూడా బహుళ ప్రచారం, (ప్రాచుర్యం పొందాయి 

అన్నమాచార్య ప్రాజెక్ట్‌ తాళ్లపాక అన్నమాచార్య, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనల ప్రచారం- 
పరిశోధన -రికార్డింగ్‌ శాఖల సమన్వయంతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది అన్నమాచార్య 
ప్రాజెక్ట్‌ కళాకారులచే వేలకొలదిగా సంగీత సభలు, పరిశోధకులచే సాహితీసమావేశాలు నిర్వహించింది 
మరియు తాళ్లపాక కవుల సంకీర్తనలను ఆడియో క్యాసెట్టుగా విడుదలచేసి బహుజనామోదం 
పొందింది 

తిరుమల తిరుపతి దేవస్థానంచే 1949 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అన్నమాచార్య 
వర్దంతి ఉత్సవాలు, 1978 సంవత్సరం నుండి అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జయప్రదంగా నేటికీ 
నిర్వహింప బడుచున్నవి మరియు అన్నమాచార్య సంకీర్తనోత్సవాలు కు(గ్రామ స్టాయినుండి 
మహానగరాలస్థాయివరకు జరుగుచున్నాయి అన్నమాచార్య ప్రాజెక్ట్‌ వివిధ విశ్వవిద్యాలయాల 


vi 


సమన్వయంతో తాళ్లపాక కవుల సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నది తిరుమల తిరుపతి దేవస్థానం 
1978సం॥ నుండి తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సాహిత్యంపై వివిధ విశ్వవిద్యాలయాల్లో 
పరిశోధన చేసేవారికి ఉపకారవేతనం ఇచ్చి ప్రోత్సహిస్తున్నది ఈ (ప్రణాళిక క్రింద ఇప్పటివరకు దాదాపు 
50 సిద్దాంతవ్యానాలు సమర్పింపబడ్డాయి 

తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనలపట్ట నానాటికీ పెరుగుచుశ్న 
ప్రజాదరణ, మరియు 1935వ సంవత్సరం నుండి వివిధ దశల్లో ముద్రింపబడిన తాళ్లపాక అన్నమయ్యా, 
తాళ్లపాక పెదతిరుమలయ్య, తాళ్లపాక చినతిరుమలయ్య సంకీర్తనల సంపుటాలు ఏనాడో చెల్లిపోయిన 
కారణంగా నేడు తాళ్లపాక కనుల సంకీర్తనల సంపుటాలు సమ(గ్రంగా పునర్ముద్రించవలసిన ఆవశ్యకత 
ఏర్పడింది 

పూర్వము(ద్రణ సంపుటాల్లోని పూర్వపరిష్కర్తల పీరికలు యధాతధంగా ముద్రింప 
బడుచున్నాయి పరిష్కర్తచే పీరికలో సూచింపబడిన సంపుటాల సంఖ్యలు పూర్వము(ద్రణకు 
సంభఖంధించినవి తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు మొదటిసారిగా సమ(గ్రంగా 
పునర్ముద్రితమవుతున్నందువల్ల ముద్రణ, పారకుల సౌకర్యార్ణం (క్రమపద్దతిలో వుండాలనే వుద్దేశ్యంతో 
పూర్వము(ద్రణ సంపుటాల సంఖ్యలు మార్చబడినవి సంపుటాల సంఖ్యల మార్పులు ప్రత్యేకంగా 
పట్టికలో చూపబడింది 

తిరుమల తిరుపతి దేవస్తానానికి రాగిరేకుల్లో లభించిన తాళ్లపాక కవుల సంకీర్తనలు మొత్తం 
నేడు ముద్రించబడుచున్నందువల్ల సమ[గ్రమనే పదం సూచికంగా వాడబడింది 

భక్తిభావ విలసితాలైన తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలను సమ(గ్రంగా ముద్రించుటకు 
ఆమోదించిన తిరుమల తిరుపతి దేవస్తానం ధర్మకర్శత్వమండలి అధ్యక్షులు శ్రీకలిదిండి 
రామచంద్రరాజుగారికి, మరియు ధర్మకరృత్వమండలి సభ్యులకు మా హార్దిక కృతజ్ఞతాంజలి 

ఈ సంపుటాల ముద్రణకు అధికారికమైన ఆమోదాన్ని తెలిపిన తిరుమల తిరుపతి 
దేవస్తానముల కార్యనిర్యహణాధికారి శ్రీ ఎం కె.ఆర్‌ వినాయక్‌ | A5 గారికి కృతజ్ఞతాంజలి 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళికరూపొందించుటలో సహకరించిన 

శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గారికి (తాళ్లపాక వాజ్మియపరిష్కర్త), విద్వాన్‌ శ్రీ సింగరాజు 
సచ్చిదానందంగారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల తిరుపతి దేవస్తానాలు) ఆచార్య కె 
సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్చర విశ్వవిద్యాలయం, 
తిరుపతి) ఆచార్య ఎం శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరక్టర్‌, శ్రీ వేంకటేశ్చర (ప్రాచ్య పరిశోధనాసంస, 
శ్రీ వేంకటేశ్వర విశ్చవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో సాహిత్యపరంగా 
నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు ప్రభాకరరావు M A ,Ph 0 గారికి, (పరిశోధకులు, 
శ్రీ వేంకటేళ్ళర ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) మా హార్దిక కృతజ్ఞతాంజలులు 

ఈ సంపుటాల ముద్రణలో సాంకేతికపరమైన సహకారాన్ని అందించిన తిరుమల తిరుపతి 
దేవస్థానముల ముద్రణాధికారి శ్రీ ఎం లక్ష్మణరావుగారికి, వారి సిబ్బందికి, తి తి దే పౌరసంబంధ 
శాఖాధికారి శ్రీ పి సుభాష్‌గౌడ్‌ గారికి కృతాజ్ఞతాంజలులు 

డా॥ మేడసాని మోహన్‌ [/ 4, ౯౧౧౦ 
డైరక్టర్‌ 
తేది 10-2-98 అన్నమాచార్య (ప్రాజెక్ట్‌ 
తిరుమల తిరుపతి దేవస్తానములు 
తిరుపతి 


తాళ్లపాక పదకవుల సంకీర్తనల సంపుటాలు 
1998 


ంపుటాలు 


నాత్మ సంకీర్తనలు 
గ్యాత్మ సంకీర్తనలు 
నాత్మ సంకీర్తనలు 
గాత 3 సంకీర్తనలు 
గార సంకీర్తనలు 
గార సంకీర్తనలు 
గార సంకీర్తనలు 
గార సంకీర్తనలు 
గార సంకీర్తనలు 


త్మ శృంగార సంకీర్తనలు 


గార సంకీర్తనలు 
గార సంకీర్తనలు 
గార సంకీర్తనలు 
గార సంకీర్తనలు 
నాత్మ సంకీర్తనలు 
గార సంకీర్తనలు 
గార సంకీర్తనలు 
గార సంకీర్తనలు 
గార సంకీర్తనలు 
గార సంకీర్తనలు 
గార సంకీర్తనలు 
గార సంకీర్తనలు 


గార సంకీర్తనలు 


సంఖ్యా వివరణ పట్టిక - 


10+11(1,2భాగాలు) 
12 
4 
13 
14 
15 
16 
1/7 
18 
19 
20 
21 
22 
23 
24 
25 
26 
27 
28 
29 



























సంక ర్రనాచార్వుని 
సరు 












తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళపాక అన్నమాచార్యులు 
న్న 
తాళపాక అన్నమాచార్యులు 
వన్న 
తాళపాక అన్నమాచార్యులు 
లా 
తాళపాక అన్నమాచార్యులు 
gp) 
తాళపాక అన్నమాచార్యులు 
C3 
తాళపాక అన్నమాచార్యులు 
లొ 
తొళపాక అన్నమాచార్యులు 
న్ను 
తాళపాక అన్నమాచార్యులు 
న్నా 
తాళ్లపాక చినతిరుమలాచార్యుః 
తాళపాక అన్నమాచార్యులు 
(3p) 
తాళపాక్ష అన్నమాచార్యులు 
(ap) 
తాళపాక అన్నమాచార్యులు 
gp) 
తాళపొక అన్నమాచార్యులు 
య 
తాళ్లపాక పెదతిరుమలాచార్యుః 
తాళపాక అన్నమాచార్యులు 
ap) 
తాళ్లపాక పెదతిరుమలాచార్యు! 9 
తాళపాక అన్నమాచార్యులు 
య 
తాళపాక అన్నమాచార్యులు 
op) 
తాళపాక అన్నమాచార్యులు 
య 
తాళపాక అన్నమాచార్యులు 
op) 
తాళపాక అన్నమాచార్యులు 
భం 
తాళ్లపాక అన్నమాచార్యులు 
ap) 












శృంగార సంకీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యులు 












శృంగార సంకీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యులు 
శృంగార సంకీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యులు 










శృంగార సంకీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యులు 
శృంగార సంకీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యులు 





శృంగార సంకీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యులు 


“ తాళ్లపాక పదసాహిత్యం మొదటిసారిగా సమ(గ్రంగా పునర్ముద్రణచేయ 
బడుచున్నది. ఈ సందర్భంగా సంకీర్తనల సంపుటాల సంఖ్యలు క్రమపద్దతిలో 
ఉండాలనే వుద్దేశ్యంతో మార్పులు చేయబడి, సై పట్టికలో చూపబడినవి. పై పట్టికలోని 
మునుపటి సంఖ్య వరుసలో సూచింపబడిన 33, 34, 35 సంపుటాలు ఇంతవరకు 
ము(ద్రింపబడలేదు. ఇప్పుడు ప్రధమంగా ప్రచురింపబడుతున్నాయి. అయినప్పటికి 
ప్రస్తుతం 1998 సం॥లో (క్రొత్తగా 1వ సంపుటం నుండి ఇవ్వబడిన (క్రమ సంఖ్యలు ఈ 
(ప్రధమ ముద్రణ సంపుటాలకు చేర్చబడినవి. వివిధ దశలలో 5, 6, 7, 8, 9 సంపుటాలు 
(ప్రస్తుతం 1, 2, 3౩ సంపుటాలుగా (గ్రహింప వినతి. వివరములకు ఆయా సంపుటాల 
పీరికలు చదువగలరు. ఈ మార్పును సహృదయ పారకులు గమనించగలరు. 


పీ ధ్రి క్ర 
రామానుజీయసిద్దాంతరథ్యావిహరణ్మవతం | 
ఆక్క సాత్కృత శేషాద్రినాయకం తం భజేఒన్న మమ్‌ u 


పాతకాలమున 50 రేకుల కొక నంపుటముగ ము[దణమంది 
చెల్లి పోయిన అధ్యాత్మకీ రనలసంపుటము€లలో, ఇప్పుడు వంద రేకుల 
కొకసంపుటముగ వెలువరించు వానిలో శెండవసంపుట మిది, ఇందులో 
అ ధ్యాత్మకీ ర్హనముల 101 రేకునుండి 150 శేకుల వరకుగల 50 రేకుల 
లోని 284 సంకీర నములను, 6=వ సంపుటముగా శీ అర్బకం ఉదయ 
గిరి (శ్రీని వాసాచార్యుల వారు 1951 లో (పచురించిరి. ఈ 60 కేకు 
లలో 12! నుండి 180 వరకుగల 10 రేకులు నాడూ నేడూ కూడ 
దొరకలేదు. 


అచేనంవత్సేరమున 151 నుండి 200 శేకుల వరకుగల 50 లేకుల- 
లోని 285 పాటలను, పూజ్యపాదులు కీ రి శేషులు రాళ్ల పల్లి అనంత 
కృష్ణశర్శ్మగారూ, (శ్రీ అర్భకం ఉదయగిరి (శ్రీని వాసాచార్యులును 
కలిసి 7-వ సంపుటముగా వెలయించిరి. ఆరెండుంపుటములకు 
చెందిన 100 శేకులలోని 519 అధ్యాత్మకీ రృ నలు ఇప్పు డీ రెండ వసంపుట- 
మున సుపరిష్కృతపద్ధతిలో వెలువరింపబడు చున్న వి. 


పూర్వపరిష్కరణమునకు ఇస్పట్‌ పరిష్కరణమునకు ఏవైన 
'భేదములున్నచో అవియన్నియు, పాదదీపికలో (౦1 notes) ౧,౨,8 
వైరాగు ర్తులతో సూ చించియున్నాను. 


చేను పరిష్కరించిన (పతినంపుటమునందు పీఠికలో వదోవొక 
వ్యాకరణ విశేషణమును చర్చించుచూ వచ్చితిని. అధ్యాత్మసంకీ ర్హనల- 
సింపుటములందుమాత్రము వేచాంశవిషయముల'శే పీఠికలో [(పాధాన్య 
మివ్వదలచితిని. అధ్యాత్మకి ర్తనల తొలివంద లేకులకు సంబంధించిన- 


2 


మొదటిసంపుటములో, “అన్నమయ్య వేచాంగము' కను విషయ. 

మువె సంగవాముగ చర్చ సాగించితిని. [పకృత నంపుటమునందు 
6౬... € 

(ప్రపత్తి - శరణాగతి - పంచనంస్కారములశ*ను గూర్చు లఘువుగ 

చర్చింపదలచితిని. తొలుత శరణాగతినిగూర్సి విచారింతము 


నరకాగతి 


శరణం యభధాత థా ఆగతిః ' అని వి|గవావాక్యము కావచ్చు. 
ఆగతిః అను పదము విరువనీచో శరశాంగతి యను దీర్భ ము కుదురదు. 
శరణళబ్బము అశారాంతము గచా! “శరణం గృవారక్షితోః ” అని 
అమరము _ గృవామును, రక్షకుడైన వానిని ఈ శబ్బము చెప్పు 
చున్నది. కాని పాంచ రాత్రమునకు సంబంధించిన నంహితలలో 


“ ఉపాయే గృహరకితోళ్ళబ్లః శరణమిత్యయం 
వర్తతే, సాలపతం చై ష ఉపాయార్థెకవాచకః ” 


(అహార్భుధ్న్యసంహిత. 827-28) 


ఉపాయమునకుగూడ కణశబ్దము వాచకమనీ, శరణాగతి శబము 
నందు ఉపాయమే [పధానముగ (గహింపబడినదనీ తెలియుచున్నది. 
భక్తుసీ పరమపదమునకు తీసికొనిపోవుటకు, భగవంతు డొకజే సాధ 
నము అని చాని అర్థము. ఈ శరణాగతి ఆరువిధములుగ పేర్కొన 
బఐడీనది. 





* శరణాగతి వంచసంస్కారమాలనుగూర్చి నాకు సతీర్హ్యులు, సహోపాధ్యాయులుగ 
నుండినవారు సహృదయులు నగు (శ్రీమాన్‌ టి, ఏ, కృష్ణమాచార్యుల నుండి (ప్రవ త్తిని 
గూర్చి శ్రీమాన్‌ కందాడై శేషాచార్యుల ఆంధీకృతియగు * రహన్య(త్రయసారము ” 
నుండి, శ్రీమాన్‌ కుంటిమద్రి శేషశర్మగారి * శ్రీమద్రామాయణ వర్యావలోకనము 
నుండియు విషయములు (గహింపబడినప. 


మ 


ఆనుకూల్యన్య సంకల్పః (పాతికూల్యస్య వర్ణనం | 

రక్షిష్యతీతి విశ్వాసః గో పృత్వవరణం తథా। 

ఆత్మసిక్షేపకార్పణ్యే షడ్విధ శరణాగతిః ॥ 
అని వచనము. ఈ ఆరింటియందును ఆత్మనిశేపము అంగిగా, 
తక్కినవి ఐదును చానికి అంగములుగా చెప్పబడుచున్నవి. యోగ 
మునకుకూడ యమ _ నియమ - ఆనన-= [పాణాయామ - ప్రత్యాహార 
ధ్యాన - ఛారణ- సమాధుల అపాంగములుగా పేర్కొనబడినను, 
వానిలో సమాధి అంగిగా, తక్కినవి దానికి అంగములుగా పేర్కొన 
బడిన క్లే, వఢ్విధశరణాగతిలో కూడ మనము [గ్రహింపవలనియున్నది. 


| ఆనుకూల్య సంకల్పము: 


క [శుతిః నతిః మమెై వాజ్టా * అను భగవద్యచనాను సారము, 
(శుతిస్ససై తులలో చెప్పబడిన నిశ్వనై మి త్తి కములందు, భగవద్విష 
యమునందు మాత మే (శ్రద్ద గలిగియుండునటుల సంకల్పించుకొనుట. 


2 (పాతికూల్య వర్ణనము వ 
భగవద్య న్ట్‌తిరి క్ర ములు, భ గవద్విరుద్ధ్రములు అగు విమయములను 
పరిత్యజించుట. 


వ్‌ రిక్షష్యతీతి విశ్వాసము : 
భగవంతుడు తప్పక నన్ను రక్షించును, అను గాఢ శ్రద్ధ. 


4 గో పృత్వ వరణము: 
నీవుతప్పు నాకు చేరు రతకుడు లేడు అని, భగవంతునినే 
తనకు రతకుడుగా నిర్ణ లుంచుకొనుటు, 


ర్‌ ఆత్మ నికషేపము ; 


తనకు సంబంధించిన సర్వభారమును (పోషణము, రతుణము, 
ఆసదలనుండి కాపాడుట, పరమగతికి తీసికొనిపోవుట వై రా= ను 
స్వామి శే సమర్పించుట. 


6 కార్పణ్యము ప్పి 

నేను అకించనుడను, అన్యథా గతిలేనివాడను. నాకు నీవే 
దిక్కు. నన్ను తప్పక కాపాడవలెను అని, తన దీనత్వమును చాటు 
కొనుట, 


ఈ ఆరింటిలోను వెన చెప్పినట్లు ఆత్మనిషేపము అంగిగా, 
తక్కినవి అంగములుగా వరి గహించ వ లేను. 


వికేపాప నరపర్యాయః న్యాసః పంచా౭గసంయుత 8 | 
సన్నాక్థస సాగ ఇత్యు కః కరణాగతిరిత్యపి 1 


అను వచనముతో స్పష్టమగుచున్నది. దీనిని భరన్యానమని కూడ 
వ్యవవారించుచున్నారు. అందు కనియే సన్నా్యసనము = ఇవాముత 
ఫలభోగనిరాసము అని వ్యవవారించుచుందురు. ఇతరమతమలలో 
సన్నా్యిసా[క్రమమునకు చెద్దవిలువ కలదు. (శీవై స్తవసర్మృపదాయము- 
నందు నన్నా్యానులకు అంత వెద్దవిలువ కానరాదు శ్రీ వైవ్లవుడుగ 
పుట్టినవత్మిపాణియు శరణాగతి పొందినవాడుగనే చెప్పబడు. 
చున్నాడు. గృవాస్థాశమమును వదలియుండుటమా|క మే (శ్రీ 
టెప్టవసన్న్యాసులలో విశిష్టత. “*బుణాన్నికీణ్గపాకృ్ళత్య మనో 
మోషే నివేశయేక్‌” అను మనువచనము (పకారము దేవర్షి రి పిత్తూణ 
ములు మూడును చెల్లి నవెనుక సన్నా్యానము వీరిలో పద్ధతి. ఇతర- 
మతముళలందు శై స్పికదివ్మాచారిగనే ఉండి “యదవాలేవ విరశేక్‌ 
తదవంరేవ వవజేత్‌ ” అను వచనము (ప్రకారము [బవ్మాచ ర్యా[ళ 


క్‌ 


మమునుండియే సన్న్య్యసించి పీళాధిపతులగుట కలదు, ఇతరులలో 
కూడ గృవాస్థాాశమమునుండి సన్న ్యసించిన వారికి అంత వెద్దవిలువ 
లేదనియే చెప్పవచ్చును. 


శరకాగతి పద్ధతి 


“అహమ్‌ స్మక్టిపరాధానా మాలయో-=.కించనో=. గతిః 

త్యమేవోపాయభూతో మే భవేతి (ప్రార్థనా మతిః 

శరణాగతి రిత్యుకా సా దేవేఒస్మిన్‌ (ప్రయయజ్యతామ్‌ ” 
(ఆహార్చుత్న్య నంహిత 3888) 


అను వచనము (పకారము అకించనః = ఉపాయరహితః (ఏ ఉపా 
యము లేనివాడను), అగతిః = రత ౪"ంతరరహి*ః (నన్ను రతించు 
వేరు దిక్కెవ్వడు లేనివాడనుు అను భావముతో నీవే నన్ను దరి 
కేర్చుటకు ఉపాయభఖూతుడవు అని [పార్టించి శరణు పొందుటయే 
శరణాగతి. ఇట్లు శరణాగతుడై నప్పుడే. వీడు పదిక్కు లేని వాడు నన్నే 
నమ్ముకొన్న వాడు నేనే వీనిని తప్పక ఉద్దరించవలెను అను భావ 
ముతో, స్వామి ఆ భక్తుని తప్పక ఉద్ధరించును అని (క్రీ వైన్ణవ 
సిద్ధాంతము. ఇందు కుచాహరణముగ 'గజేంద మోత కథా వ్ల ల రా 
దులను ఉచావారించుచుందురు, గ జీందుడు కొన్ని యేండ్లు మకరితో 
పోరాడి, తన బలమ.చేత నే మకరిని జయించి, తన్ను ర&ించుకొవ- 
గలనను ఉద్రేకముతో తాను పోరాడినంతకాలమూ, స్వామి తనకు 
పట్టనళ్లే వుండవు రానురాను ఆగ జేందుడు తణబలుడె, తన- 
శ్ర గే కి మించిన [పభుళ క్రి యే ఈ మకరిని చంపి నన్ను రత&ంచగలదు 


6 


అను ఉద్దేశముతో భగవంతుని స్వరూపమ.ను, [కుతిసృతులలో 
వేర్కొన్న దానినీ గానము చేసినాడు ఫలములేదు. తుదకు 


నాయం వేద సమాక్మానం యచ్చ క్యాహంధియా హతః 
తం దురత్యయమాహాత్మ్యం భగవంతమితోఒస్మ్య హమ్‌ 1 
(భాగవతము 8.8.0) 


అను వచనముతో స్వామిని శరణాగతి పొందినాడు. అప్పుడే 
స్వామి కరుణించి, గజేందుని తనవానినిగా స్వీకరించి పరుగెత్తి 
వచ్చినాడు. మకరిని చంపి కాపొడినాడు. ఈఘట్టమునందు పోతన 
సృోష్టముగ 


ఓ కమలా ప్త! యోవరద! యో (పతిపక్షవిపక్షదూర  కు- 
య్యో! కవియోగివంద్య్ల! సుగుణో త్తమ! యోశరణా గకామరా.. 
నోకహః యో మునీశ్వరమనోహ5 ! యోవిమల్శప్రభావ ! రా 
మే *రుణింపవే, తణపవే, శరణార్తిని నన్ను గావవే ॥ 
(ఆంధమ హాథాగవతము $8.82) 


అను పద్యములో 'శరణార్థిని' అను పదమును 1పయోగించి శరణా 
గశికి ఉన్న మహిమను చాటినాడు సంస్కృత భాగనశతములోని 
అవా/౧== నేన ; ఇళః=కరణంగతః, అస్మి=ఉన్నాను అను అర్థమునకు 
వృష 'నలీకమిది 


[పప త్తి 


(పకృష్ణం యథాత థా ప ర్యతే = ఇతి (ప్రవత్తిః అని విిగవాము, 


సాధనం భగవత్పా?పౌ సఏ వేతి స్టిరావ తిః 


సాధ్యభ క్రిః స్మృతా (| సె వ (పప _తీరితి గీయతే ॥ 


అని భగ వచాస్త్రము. 


[పప తిః = మానిసి కాధ్యవసాయాత్మక జ్ఞానము. భగవంతు 
డొక్క జే నాకురతకుడు అనుగట్టివిశ్వాపసము, 


4 


అభీషే దస్పాధ్యే స్వత ఇ౭రతోవా క్యచన తత్‌ 
భరన్యాసం యాచ్చ్నాన్విత మభివదంతి (పపదనం ! 
ఇతః పళ్చా దస్మద్యతననిరపేకేణ భవతా 
సమర్హ్యో౭సావర్థ స్వితి మతివిశేషం తదవిదుః ॥ 
— రవాస్యత్రయసారము, సాొంగప్రవదనాధికా రం--1- 


దీనితో జీవుడు స్వామికి తనసర్వస్వమును సమర్సిం చుకొనుటయే 
(పపత్తి అని తెలియుచున్నది, 


అహాం మృదక్షణభరో మ్మదక్షణఫలం తథా | 
నమమ (శ్రీపతే రేవేఒత్యాత్మానం నికీ పేద్చుధః ॥ 
== న్యాస దశకము. 
ఇశ్యాదులతో అవాం = [భగవంతుని అపరప్రక అతియగు పంచ భూత 
ముతో సృష్టీంపబడీ, సుఖదుఃఖములకు లోనవుతూ మోవాబద్ధుడగు 
నంసారిజీవుడు, అనంతసంసారములో తెలిసి తెలియక చేసినపనుల 
వలన కల్లినఆచార్యక లపొవిశేషమువలన, ముక్తికి ఉపాయముగా 
(వ్రపత్తినే (గహించదలచిన జీవుడు, నారాయణేతర చై వములను 


త్రి 


ఆ|శదింవనీ వాడు, ఇతర దె వతములకు బంటుకానివాడు, (పప త్తి 
తప్ప ఇతరోపాయమ.లను జళయింపని జీవుడు.] అగు నేను; 
న మమజ=నాకుగా కాను, (శ్రీపతే నేవజ౭థ్మీపతి కే నేను దాసుడను. 
అని ఆత్మానం = తనను నీతీ పేత్‌ = నమర్ప్చించుకోవలెను. అట్లశే 
మ[దదణభరః = నన్ను రి తఉించుకొనే భారముకూడ, నమమ = 
నాకు కాదు; మ[దకణఫలం = నన్ను 5 ఊంచినచానివల్ల లోకమునకు 
గాని, స్వామికిగాని, ఏదై నాకలఠిగే ఫలిశముంకే అదికూడ, న మమ= 
నాకు కాదు; (శ్రీపతే రేవ=ఇవన్నియు ౭ఖ్మ్మీపతికే సమర్పితములగు 
చున్నవి. అని భరన్యానమును చేయుటయే (పవత్తి అని వడగల 
సంప్రదాయము వారు చెప్పుచుందురు, ఎనివిధముగ శరణాగలి పొంది 
ఇట్లు భర న్యాసము చేసిన వానిని, స్వామి శప్పక కటాతించి కడతేర్చు 
నని వీరిభావము. జీవునికి స్వరతుణశ క్రిగాగ  పరరతణళ కి గాని 
బొతిగా లేదనీయే 


శక 


స్వయం మృత్సిండ భూత స్య పరతం తన్య దేహినః । 
es స్యళ కస్య కోహేతుః పరరకణే i 
-- రహీస్యతయసారము 168 పుట. 

ఇ త్యాది కోరములలో స్పెష్టముగ అర్థమగుచున్నది శగంణాగరిలో 

వ అ శ - జారి 1 జ 
చెప్పిన ఆత్మని కేప మే ఆ త్యాత్మీయ భరన్యాసోవ్యో శ్రనీ ప 
ఉచ్యతే 3 ఇత్యాది వాక్యములతో వశే మమగుభర హాంసము నే 
[పప త్తిగా ఈ తెగ వాగు భావించుచుందురు 


వపురాదిషు యోపికోపివా గుణతోసాని యథాతథావిభః। 
తదయట తవవాదపద్మయో రహా మది ప మయా మర్పిత8॥ 


— రహస్య(తయసారము 171 పుట. 
అను ఆళవందార్‌ సోత సద్యముకూడ ఈ (పపత్తికే ఎక్కువగ 


సవాయపడ్తుచున్నది. ఒక్కమాటలో చెప్పవలెనంశు తననూ, ఉన 


9 


సర్వవ్వమునూ స్వామికే సమర్పించి నేటినుండి, నేను నీవాడ నను- 
టయే భరన్యానవరమార్థముగ కనబడుచున్నది శరణాగతికి 
(పవశ్తికి చెద్దభేదము లేదని ఆంగం వైప్టవులు శరణాగతి యున్నను 
(ప్రపత్తి విశిష్ట మైనదని వడగలవాండ్లును వ్యవవారించు కొను చుందురు, 
మాఅన్నమయ్య శరణాగతి (వవ త్తిని రె-డింటినీ వలుతావుల వాడి 
యున్నందున ఈయన _ తెంగలవాడో వడగలవాడో నిర్ధరంచుట 
కష్టమనిపించుచున్నది. 


నాద; బా కియ 
(పపన్నులకు నిది పరమాచారము 
పపరీజాచారము విడువంగనలయు ॥ పల్ల వి॥ 


భగవదపచారము భాగపతాపచారము( 
దగులక దేవతాంతరము మాని 
నగధరు శరణము నమ్మి :నూచార్యుని 
బగివాయనిదే పరమవైష్టవము 1,పప ॥ 


దురవాంకొరము దుఃఖము సుఖమును 
బొరయక [పాకృతుల పొంత. బోవక 
దరిశనాభిమానాన ధర్మము వదలక 
పరిశుద్ది నుండుపే పరమవై ష్టవము పప ॥ 


ఉపాయాంతరము లొల్లక భక్తి చేపట్టి 
యెపుడూ( దీర్థ్యపసా దేచ్చతోడ 
సీపుణత (శ్రీవేంకటనిలయు(డే గతియని 
(పపత్తి గలుగుకే పరమవై ష్టవము జ(పప ॥ 
(ఈ సంపుటము పాట-817) 


ఇంతకూ ఈ వ్యవవోరములో దూరముగ నుండుటయే మంచిదని 
నొభొవము. 


10 


నేటి తాళ్ళ పాక వంశీయులుమా[తము వడగలనానముమునే 
ధరించుచున్నా రనుట నిర్వి వాదము. 


పంచ సంస్కారములు 


(శ్రీ వెష్టవమతదితు పుచ్చుకొనువారికి పంచ సంస్కారములు 
అతివధానములు 


తాపః పుండః తథా నామ మం(తో యౌాగశ్చ పంచమః 
అమీ పరమసంస్కారా పారమైకాంత్య హేతవః nh 


1. తాపము ; 


ఆాపము = ము దొ ధారణము. రెండు భుజములందును శంఖ 


చక్రములు కాల్చి ముడించుకొనుట. దీనినే నమాశయణనునియు- 
నందురు. 


2. పుం[డము: 

ముఖమున ఊర్హ్వపుం్యడము ధరింతురు. (శ్రీ) వైష్ట్ర వమతదీత 
ఇచ్చునపుడు ఆదీ ఇచ్చుగురువే, ముఖముననున్న ఊర్ధ్వపుండ్ర- 
ములు కాక భుజములు, వతస్థలము, ఉదరము, కంఠము మొదలగు- 
స్థలములయందు మరి పదకొండు ఊర్ధ్వపుండములు, దీతపొందు 
వానికి ధరింవ జేతురు. ముఖమునందున్న చానితోకూడ ఈవదకొండు 
కలిసి చ్వాదళోర్ధ్వపుండములుగా ,పసిద్ది కెక్కినవి. 
ఫే నామము: 

నామకరణసమయమున తల్లిదం[డులు పెట్టిన వేరుకాక, దీజా 
సమయమున చీజా నామముగ “రామానుజదానళి “శీనివాసచాసః 
ఇత్యాది వేర్లుంచి వ్యవవారింతురు. ' దీజూజన్మ తృతీయం స్వాత్‌ న 
అని మంథతశా(న్త్రముగూడ - 


il 


శ మర్మతము: 
వరకి |[పఛానమం తము “ఓం నమోనారాయణాయ * అను 


అమైోతరియే. ఇదికాక ద్యయమని శెండు మంత్రములను కూడ 
ఉపచేళింతురు. 


f; (శ్రీమన్నారాయణచర ణౌ శరణం పఎద్యే 
2, ఓం నమో భగవతే నారాయణాయ 


అనునవి. ఈమంతములను నిత్యమూ య ఇఛాళశ క్తి జపిఠిచుచుండుట 
(శీవెవ్లవదీదలో ఒక భాగము. 


న్‌ యాగము : 

ఈ శబ్దము యజ బదేవపూజాయాం”* అను ఛాతువునుండి పుట్టి 
నది. (శ్రీ) వై ప్లవమళతసిభ్రాంతము,ప కారము భగవదా రాధన పద్దతి- 
నుపదేశింతురు. ఈ ఐదునంప్కారములు పరమైకాంతులుగ (భగ 
వంతునికి చాలసన్ని హితులుగ) నగుటకు కారణములని (క్రీ వెవ్షవ 

2 03 
సిభ్రాంతము. 

మన అన్నమయ్య ఈ పంచ నంస్కారములను విష్ణునామక 
యతిచే పొందినట్లు చిన్నన్న తెలిపినాడు. వీరికి శరణాగతి, ఆశర-_ 
కాగతి పొందినదానికి ఫలితముశా కూడా (శ్రమ, చామాయణ, 
భారత, వరావాపురాణములనుండి మూడు చరమశ్లోకములను ఉదా 
హారించుచుందురు. 


“ సకృదేవ (పపన్నాయ తవాస్మీతి చ యాచతే। 
అభయం సర్వభూతేభ్యః దదామ్యేత చ్వరితం మమ॥” 
-- భీమ[దామాయణము. 
“సర్వధర్మాన్‌ పరత్యజ్య మామేకం శరణం (వ్రజ! 


అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మాళుచః 1 ” 
_-- మహాభారతము. 


12 


స్టతే మనసీ, నున్వసే శరీరే వడి యోనరః 

ధాతుసామే. స్టితే సిరా విశ్వరూపం చ మాముజం। 

తత సం (మియమాణంతు కాష్టపాషాణసన్ని భమ్‌ 

అమా స్మరామి మద్భ క్షం నయామి పరమాం గతిమ్‌ జ 

ఎ వరాహావపురాణము, 

ఇది వరావాపుా ఇ చరమళోకముగా | పసిద్ధము. 

శరణాగతి పొంది, నిరంతకము అష్టాతరిమంత ద్య యోపా.-_ 
నకునకు అ*సానచా€ మందు భగవన్నానుస్మరణవు అత్య వసరము, 
తప్పక కలుగవలినుకూడ రాని అవపాన కాలమున, వాతకఫాదు= 
లతో అడ్డగింపబడిన 50ఠళముకలిగి, స్మృతిదప్పి పడియున్న వానికి 
భగవన్నామస్థురణము కలుగకపోవచ్చును. అట్టి యవసానస్థితిలోకూడ 
వానిని నే నుద్దరించుచున్నాను. బాగున్న ౩*అమున నన్ను న్మరించిన. 
నాభక్తుని, కొయ్యవలినో _ రాతివలెనో అపస్మార స్థితిలోనున్న వానిని 
నేసే స్మృరింతును, నేనే వానిని పరమగతికి తీసికొనిపోవుదును. అను 
భగవద్యచనముగలవ కాహచరమళ్లోకము స్వామికరుణను ఎంత 
గొప్పగ చాటుచున్న దజ్చ్బా. 

మన అన్నమయ్య పె చెప్పిన పంచనంస్కారములను తాను 
పొందినట్లు, గురుముఖము గ విశిష్టమైన యాగమును తాను చేయించు 
కొ"నినట్లు ఈ [కిందిపాటలవలన అర్థమగు చున్నది 

ధన్నాసి 
జ్ఞానయజ్ఞ మీగతి మోక్షసాధనము 
నానార్థములు నిన్నే నడపె మాగురుండు ॥ పల్ల వి॥ 


అలరి దేహమనేటియాగశాలలోన 
దిలువై యజ్ఞానపుపశువు బంధించి 
కలసివై రాగ్యపుక తుల గోసి కోసి 
వెలయ జ్ఞానాగ్నిలో వేలిచె మాగురుండు జ జ్ఞాన ॥ 


13 


మొక్కు.చు వై ష్టపులనేమునిసభ గూడ'పెట్టి 
చొక్కు_చు “శ్రీపాదతీర్ణసోమపానము * నించి 
చక్కగా సంకీ ర్రనసామగానము చేసి 
యిక్కువతో యజ్ఞము నేయించె.ంవో-మాగురుండు ॥ జాన (1 


తదియ్యగురు[ పసాదపుపురోడాళ మిచ్చి 
కొదదీర ద్వయమనుకుండలంబులు వెట్టి 
యెదలో శ్రీవేంక పేళు నిటు (పత్యక్షముచే'నె 
యిదివో స్వరూపదీక యిచ్చెను మా గురుండు ౫ జ్ఞాన ॥ 
(ఈ సంపుటము పాట - 145) 
దేసాళం 
గతులన్ని ఖిలమెన కలియుగమందును 
గతి యీతండే చూసె ఘనగురుదై వము [| పల్లవి [1 


యీతవికరుణనేకా యిల వైష్టవులమైతి _ 
మీతనివల్బనే కంటి మీతిరుమణి 
యీత(డేకా వుపదేశమిచ్చె నష్టాక్షరిమం[త్ర = 
మీత౭డే రామానుజులు యిహపరదై వము ఇ గతు 4 


వెలయించె నీతందేకా వేదపురహస్యములు 
చలిమి సీత౯డే చూపె శరణాగతి 


నిలిపినా డీక6దేకా నిజముదాధారణము 
మలసి రామానుజులే మాటలాడేదై వము ॥ గతు ౫ 


నియమము లీతండేకా విలిసె( (బపన్నులకు 
దయతోమోక్షము చూపె6 దగ నీతండే 
నయమై శ్రీవేంక కేకునగమెక్కే.వాకిటను 
దయంజూచీ మమ్ము నిస్తే తల్లి దండి దై వము ః గతు ॥ 
(ఈ సంపుటము పాట . =-872) 


నానా తవనకా మలా లానుంకాలో. 


= ఈ (శ్రీ పాతతీర్ణవద్ధ్దతి వడగల వారికి లేదందురు. 
శా 


14 


ఈపవంచసంప్రార -శరణాగతి-పపత్తులను నమ్మినవాడు: నిత్య- 
నైమిత్తిక కర్మలను తప్ప, కామ్యకర్మలను ఆచరింవనరాదు. ఇతర. 
దేవతలను కొలువరాదు అను వై ఫ్లవసిద్దాంతమును అన్నమయ్య 
ఈసంపుటము 22వ పాటలో చాటుకొన్నాడు. 


గుజ్జరి 
కలదిదివో సుఖము గలిగినను గర్భము విలువక మానునా 
మలసి కామ్యకర్మములకు€౬ జొచ్చిన మగుడ+ బుట్టువులు 
మానునా ॥ పల్లవి. ॥ 


పరగ విందజి త్తుండు హనుమంతుని [బహ్మోస్తుంబున. గట్టి 
ఆరయ నందుపై మోకలుగట్టిన నల్మబహ్మోప్రుమము వదలి 
పరిపరివిధముల విటువలెనే హరిం (ఐప త్తి నమ్మిననరు(డు 
తిరుగ గర్మమార్గమునకు( జొచ్చిన దేవుండు దనవాత్సల్యము 
వదలు ॥కేల॥ 


ఆలరినసంసారభమ విడిచి యడవిలోన జడభరతు(డు 
తల(పుచు నొక యిజ్జి( బెంచినంతనే తనకును నారూప్ప దగిలె 
ములుగుచు లంపటములు దెగవిడిచి మోకము వెదకెతీవరుండు 
వలవవిదుస్పంగతులు సపెంచినను వాసన లంటక మానునా 


15ల ౫ 


ఆటుగన తాంబట్టిన్నవత ముండ6గ నన్యమతము చేవట్టినను 
నటనల నెందును€ బొందక జీవుడు నడుమనె మోతుండై నట్లు 
తటుకన (శ్రీవేంకటపతి నొక్కవిదాస్యము భజియించివనరుండు 
ఘటనల నాతనిశకై ౦కర్యములకు కడు(బాతుండుగాక మానునా 
ఆకల ॥ 
(ఈ నంవుటము పాజ-కీక్స) 


15 


ఈ దీతపొందిన వారలలో నారద సనక సనందనాదులు ముఖ్యు 
లని, వారితోపాటు వై కుంఠముననున్న అన్నమయ్యను కలిపి, పెద 
తిరుమలయ్య యో లేదా చినతిరుమలయ్యయో పాడినపాటగ ఈ 
సనంపుటములో 2క=వ పాటగా (పకటింపబడుచున్న ది. 


లలిత 


శరణంటి మాతనిసమ్మంధమున/౫ ౫ 
మరిగించి మమునేలి మన్నించవే క్‌ పళ్లి వి ॥ 


సకలవేదములు సంకీ రృనలు చేసి 
(పకటించి విను( బాడి పావను(డై న... 
ఆకలంకు6డు తోళ్ళపాక న్న మాచార్యుల 
వెకలియైె యేలిన శ్రీ వే_క టవిలయ "శర ॥ 


నారదాది సనక సనందనాదులవలిె 
'పేరుపడి విన్నుంబాడి పెద్దలై నట్టి - 
ఆరీతి. దాళ్ళపాకన్న మాచాఠ్యుల 


చేరి యేలినయట్టి (శ్రీ వేంకటనిలయ 6శర ౪ 
సామవేదసామగానస ప్తస్వరములను 

బాముతో నీసతి నిన్ను. బాడినయట్టి _ 

ఆముకొన్న తాళ్ళపాకన్న మాచార్యుల 

వేమరు మెచ్చిన (శ్రీవేంక టవిలయా ౪ ళర ॥ 


(ఈనంపుటము పాటి---వి4) 


వారందరూ నిత్యనూరులని వ్యవవారింపబడుచుందురు. వారినీ 
గూర్చి ఈ (కింది పాటలో ఘనముగ కొనియాడినాడు. 


వరాళి 


అదివో విత్యసూరులు అచ్యుత వీదానులు 
యెదురులేవివారు యేకొంగవీరులు ॥ పల్లవి జ 


16 


రచ్చల సంసారమనేరణరంగములోన 
తచ్చి కామ[కోధాలతలలు గొట్లి 
౬ 
అచ్చపుతిరుమంథత పుటారుపుబొ బ్బలతోడ 
యిచ్చలనే తిరిగేరు యేకాంగవీరులు ॥ అది ॥ 


'మొరసి పుట్టుగులనే ముచ్చు.బౌంజుల కురికి 
తెరలి నడుములకు( దెగవేసి 
పొరీ( గర్మము. బొడిచి పోటుగంటుల. దూరి 
యెరగొని తిరిగేరు యేకాంగవీరులు ॥ అది ॥ 


వొడ్డిన దేహములనే వూళ్ళలోపల చొచ్చి 
చెడ్డయ హంకారమను(మున?)చెఅలు వట్టి 
ఆడ్డమై (శ్రీవేంక టేకు నండనుండి లోకులనే _ 
యెొడ్డల( జూచి నవ్వేరు యేకాంగవీరులు "అది ॥ 
(ఈ సంపుటము, పాట---2£%) 
ఇది అన్న మయ్యే. 


తప్ప చక్రాంకమును పరివానించేఇతరమతస్థులకు శెలిపిడిగా* 
ఆ చ(కాంకనము వేద (పసిద్ద్ధమని అన్నమయ్య శీరిర్‌-వ పాటలో 
స్పష్టము చేసినాడు. 


రామ్మక్రియ 
అదె శిరశ్చ(కములేనట్టిదేవర లేదు 
యిదె హారిముదాంకిత మిందే తెలియరో ॥ పల్లవి ॥ 


“ అనాయుధాసో అసురా అదేవా” యని 
)గ బుగ్వేదము దెలిపెడి 
విషుచక ధారణకును 
గుందే తెలియరో *ఆదె ఇ 


17 


“యచ్చ యిందే” యని “యచ్చ సూర్యే” యని 
అచ్చుగ తుదకెక్కె (క్క?) నదె పొగడీ (కుడి 
ముచ్చట గోవిందునిము(దాధారణకు 
అచ్చమయిన్నపమాణ మందే తెలియరో ॥ అదె ॥ 


మును “నేమినా త_ముద్రాం ధారయే*' త్తని 
వెనువెంట(శుతి యదె వెల్ల విరి నేసీని 
మొనసి శ్రీవేంకటేశు ము[ద్రాధారణకు 
ఆఅనువుగ( (బమాణ మందే తెలియరో 1 ఆదె॥ 
(ఈసంవుటము పాట 486) 


“ అనాయుధాసో * అను బుక్కును గూర్చి మాచేవస్థానములో వేద- 
పొరాయణమును చేయు (బవ్మా శీ వేదమూ రులు సుబ్బావధానుల. 
వారి నడుగగా, ఈక్రింది బుక్కును వారు (వాసి ఇచ్చినారు. దానినే 
ఇందు చూపుచున్నాను. 


“తిగ్మ మాయుధీం మరుతా మనీకం కస్త ఇంద్రపతి వ్యజం దధర్ష | 
ఆనాయుధాసో అసురా అదేవా శ్చకేణ తాం అపవపబుజీషిన్‌ 4 
మహఉ్మగాయ తవసే సువృక్తిం | పేరయ శివతమాయ పళ్వః । 
గిర్వాహ సే గిర ఇం[దాయ పూర్వీధేపా తన్వే కువిదంగ వేదత్‌ ॥ 
ఉక్ణవాహ నే విభ్వే మనీషాం ” 

(బుగ్వేదము-6 వ అవ్టకము, వ అధ్యాయము ---$8.-వర్గము) 


దీనియర్ధము బు గ్వేద భావ్యముతో 'తెలియదగినది. వీనివలన 
మన అన్నమయ్య వేద(పమాణసిద్ధమెనవిగా తెలిసికొని యే, పంచ. 
సంస్కారములతో (శ్రీ) వై ప్హవమతదీతను పుచ్చుకొన్నాడని తెలియు 
చున్నది. అందువలన'నే ఆమతదీతయందు గాఢశద్ధ గలిగి, ఆ సం|ప్ర- 
చాయానుసారముగనే స్వామినా రాధించి, సిద్ధి పొంది నాడని తెలియు 
చున్నది. 


ఆహిరి 
విడువరా దెంతై నా వెల్లివాడ(నై న నీకు 
కడవారు నవ్వకుండా( గాచుకో నన్నును ॥ పల్లవి ॥ 





జ్ఞానము నే నెజంగ నజ్ఞానము నే నెజంగను 
మానను విషయములు మరిగెంతై నా 
నీనామము నొడిగి నీదాసు(డ ననుకొందు 
దీనికే వహించుకొని తిద్దుకో నన్నును ॥ విడు ॥ 


అకర్మము నెణ6గను సుకర్మము నెజ(గను 
(పక టసంసారము వె పాటు మానను 
వొకపవివాండనై వూని ము(ద్రధారినై తి 
మొకమోడి యిందుకే గోమున నేలు నన్నును ॥ విడు ॥ 


వెనక గానను ముందు విచారించి కానను 
నినుపై దేహధారినై నీకు మొక్కే_ను 
ఘను(డ (శ్రీవేంక పేళ కన్నులెదుటం బడితి 
కనీ పోవిడువరాదు కరుణించు నన్నును ) విడు ॥ 
(ఈ సంపుటము పాట ఖీ 


అందుకనియే ఈ రెండ వపాటలో “కడవారు” నవ్వకుండా అను పద 
ముతో, నేనొక మతము వారిలో పుట్టి నీమతము స్వీకరించితిని. నాజన్మ- 
మతమువారు నన్ను నవ్వకుండునట్లు నన్ను కాపాడుము అని స్వామికి 
నివేదించుకొన్నాడు. ఈపాట రెండవచరణములోని * ఒకవని వాడనై 
వూని ముద్రధారినై తి” అనుదానితో, అనితరలభ్యసులభోపాయ -_- 
ముతో దివ్య మోతసిద్ధిని గోగి నేను ముచాధారినై తిని అని. స్పష్టము 
చేసికొనినాడు. 


is 


సాళంగనాట 


దొరకె మాపాలికి( గందువయర్థము 
దరిదాపె యుండినతత్వారము ౫ పల్లవి £ 
ది... ® ణి 


తిరముగ నల్ల దీఏ( దెచ్చినయర్ధ మిదివో 
విరజవోడరేవున వెళ్లినర్ణము 
పరమభాగవతులు పా(తినర్గ మిదివో 
పురుషో_త్తము(డనేటిపురుషార్థము ఇ దొర ॥ 


చందపువేదముల (లు?) శాసనము వేసినర్హము 
ముందు సనుము[దల కెల్లా మొదలర్హము 
అందరియాత్మలనేటిఅం గళ్ల లోవియర్ణము 
యెందు సహ్మస్రనామపు టెన్నికర్ణము జ దొర ॥ 


కొలచి బబహ్మాండముల కొప్పెరలోనర్హము 
యిల నీహపరముల కెక్కి నర్హము 
యెలమి హీనువినై న యెక్కు_డు నే నేయర్ధము 
ఆలరి (శ్రీవేంక పేశుండై నయరము ఇ దోర ౫ 
జా ్థ 
(ఈ సంపుటము పాట-శ్రీ 


ఈ మూడవపాటలో, “ముందు సుము[దలకెల్లా మొదలర్థము ” 
అనుచానితో ఈ ముచాభఛారణమునకు (పధానార్థము పురుషోత్తమం 
సాన్నిధ్యమే అని చాటివాడు. ఈ పంచసంస్కారముల నంది, (శ్రీ, - 
వై ష్టవమతసం[పజచాయానుసారము నడచుకొను తనయందు చిల్లర _ 
మల్లర దోమములు ఏవై నా కనపడితే, అవి ఆయారజ _న్తమోగుణ _ 
ములవ భావమేకాని, నాఆత్మ పరివర్తనము చెందినదనికాదు. అని 
గట్టిగా గద్దించి తెలిపినాడు. నేను నీమతదిత బొంది నీవు నన్ను 
దరిజేర్తువని, గురుముఖముగ శరణాగతుడనై నడచుకొనుచున్న 


20 


నాయందు, దోషములేవై న ఉన్నచో అవి నాగురుని బూచియెన 
మన్నించవయ్యా అని, పరమపిధేయుడై. వేడుకొనుచున్నాడు. 
తుదకు 'నీభ క్రుడవైన నాకు ఏదైన ఆపద సంభవించిన శ్లకే అది నీకే 
చెడ్డపేరు స్వామీ, కావున 'నిన్ను( జూచుకొని నన్ను నీవే పలవయ్యా' 
అని సూటిగా అడిగినాడు. చూడుడు :..._ 


సాళంగనాట 
నాకు నందు కేమి వోదు నన్ను నీ వేమిచూచేవు 
సీ కరుణ గలిగితే నించి చూపవయ్య ॥ పల్లవి ॥ 
ఘోరమైనదేహపు దుర్గుణ మేమి గలిగిన 
అరసి. (బకృతిం బోయి అడుగవయ్య 
నేరనినాజన్మముతో (లో?) నేరుపేమిగల్లా నన్ను 
ధారుణి బుట్టించినవిధాత నడుగవయ్య 1 నాకు ॥ 


పంచేందియములలోని పాప మేమి గలిగినా 
అంచెల(గామునింటోయి అడుగ వయ్య 
ముంచిననాకర్మములో మోసమేమి గలిగివా 
మంచితనాన6 జేయిఐచేమాయ నడుగవయ్య ॥ నాకు ॥ 


అన్నిటా నా వెనకటి అపరాధ మేమి గల్లా 
మన్నించి నాగురు6 జూచి మానవయ్య 
మిన్నక (శ్రీ వేంక కేశ మీ(దిపనులేమి గల్లా 
నిన్ను(జూచుకొని నన్ను నీవే యేలవయ్య ॥ నాకు ॥ 
(ఈ సంపుటము పాట--£8) 


ఈపాటలో “కామోకారీ క్‌ మన్యుర -_-కార్తీత్‌ ” అను (శుత్యర్థము 
యె ప థి 
నిగూఢమైయున్న దని భావింపవలసియున్న దీ. 


21 


భూపాళం 
ఇవి సేయగ న్నే నలంసుడ యెటువలె మోక్షం బడి గెదను 
వివరముతోడుత నీవు సులభు(డవు వీప్టు(డ నిన్నే కొలిచెద(గాక ॥ పల్లవి 


జపయజ్ఞ దానకర్మంబులు యెంచగ జిరకాఅఫలంబులు 

యెపుడు ( బుణ్యతీర్ణస్నా నములు యిల పొపవిమోచనములు 

అపరిమిత దేవతాంతరభజనలు ఆయాలోకప్రా పులు 
వుపవాసాదినియమ[వతములు త పోవిష్టకు6 గారణంబులు ॥ ఇవి ॥ 


రవిచంద్రగ్రహతారాబలములు భువిలో. గామ్యఫలములు 
తవిలినపంచేంద్రియవిగహంబులు తనుధరులకు దుర్గ భములు 
అవిరళధర్య్మా ర్గకొమంబులు మణియైశ్వర్యములకు మూలములు 
అవల్యగహణకా లానుషానము లధికఫలంబులు ఆభామయము 1 ఇవి, 


పరగ స_్తసంతావ్యబాహ్మ జత ర్పణములు భ్యాతిసుకృత ములు 

అరయ? బుత దారకే(తసం(గహ మందరికివి సంనారథో గము 

హరి నరహరి (శ్రీవేంక పేళ్వరా అఖభిలము నొసంగెడి దాతవు 

సరుగన వీవే దయతో రకించంజాలుదు వేకాలమును మమ్మును! ఇవి ॥ 
(ఈ సంపుటము పాట-828) 


కాని ఈపాటతో అన్నమయ్య సోమరివాడై, ఉపవాస 
[వతములు, తపోనిష్టలు మొదలైనవి సాగింపలేక, శరణాగతి 
సులభమని, ఆపద్దతి నవలంబించినాడేమో అని అనుకొనవచ్చు. 
స్వామి యే దిక్కని ఆతనిపై ననే సర్వభారము నిడి, మనసా-వాచా- 
కర్మణా ఆతనినే సేవించుచు, ఇతరభోగములకు అల్డులు సాచక, 
తక్కు.వ కాలములో ఫలములిచ్చు ఇతరబేవతల నారాధింపక, జీవి 
తాంతము (శీవారినే నమ్మి, తనను ఆతనిబంటుగనే భావించి, ఆతని - 
సంకీ ర్ర్గనములందే మునిగి కాలముతోయుట ఇతరులకు సాధ్యమా? 
ఏదో చెబ్బతిన్న వాడు, బలవంతునిచే పీడింపబడినవాడు, తన (పాణ- 


22 


రకుణకు ఒక ఊొడ్తొవానిని తాశ్మాలికముగ శరణని అనవచ్చు గాని, 
సర్వకాలమూ స్వామియం దే మనను నిలిపి, మోజార్థియె ఆతనిపరిచర్య- 
యందే కాలముగడుపుచుండుట అనెడిశరణాగతికి, [పాణకకణకోన- 
రము శరణనుశరణాగతికిని ఖభేదములేచా ఈవై రెండు కరణాగతు- 
అకు, పూటగడచుటకు పడుపువృ త్తి చేకొను పడతికిని, పతినే దైవ 
ముగా భావించి కాలముదోయుమవోపతి[వతకును గలఅంతరువుగలదు 


ఎంత శళరణాగతిపొందినా, ఎంత[పప శీచేసినా, ఎంతయోగి 
యెనా పరిపూర్ణ జ్రానముగలిగి, పరమాత్మ సాన్ని ధ్యము సిద్ధించునంత 
వరకు లోకధర్శము౭ను పాటింపవలసినదే అను ఛావమునూ, తన 
గురుభక్తిని ఈ కింది పాటలలో చాటుకెనా డు చూడుడు. 


ధన్నాసి 
హరిదాసులతోడ నల్పులు సరెనవాదు 
గురుడు శిష్యుండున నేగుటి దప్పుఃగానా జపలవీజః 


కోరి ముళ్యపుజిప్పలం గురిసినవానయు 
సారెంబెంకులలోవాన సరియొనా 
శ్రీరమణు( డిన్నిటాను. జేరియుం కే నుండె/గాక 
సారెకు. జాతాపొత సంగతింతా లేదా ౪ హారి ॥ 


మలయా(ది మా(కులును మహామీ(దిమా(కులును 
చలమున నెంచిచూడ నరియౌనా 
అలరి దేవుడు అంతర్యామియైతే నాయంగాక 
తెలియంగ క్షేత్రవాపి దిక్కులఎదు లేకా ౪ హారి ౪ 


అమరులజన్మములు నసురలజన్మములు 
జమళి( బుట్టినంక లో సరియోౌనా 
అమరి (శ్రీవేంక కేకు. డాతుమైెతేనాయ(గాక 
తమితో నధికారిబేధములు లేవా హారి ॥ 
(ఈనంపుటము పాట--44) 


మలహారి 


అన్ని టాను హారిదాసు అధికులు 
కన్నులవంట్‌వారు కమలజాదులకు (1 పల్లవి i 


ఆందరును సమమైతే నరుహానరుహము లేదా 
అందరిలో వారిమైకే నాంగాక 
బొందితో విప్రుని. దెచ్చి పూజించినట్టు వేరే _ 
ఫొందుగానికునకము( బూజించందగునా ॥ అన్ని ॥ 


అన్ని మతములు సరియైతేను వాసిలేదా 
చెన్నగు(బురాణాలు చెప్పు(గాక 
యెన్న (గ సొర్ణాటంక మింతటాను( జెల్లి నట్లు 
సన్న పు(దోలు బిళ్ల లు సరిగా. జెల్లునా 1 అన్ని ॥ 


గక్కు_నC బెరు విత్తంగా గాదము మొరచినట్టు 
చిక్కి-నకర్మములెల్తాం జెలంగెంగాక 
తక్కక (శ్రీవేంక టేళుదాస్య మెక్కు_డై నట్టు 
యెక్కడా మోకోపాయ మిక జెస్పనున్న దా ॥ అన్ని ॥ 
(ఈసంపుటము పాట--170) 


భ క్రీ బలముకలిగిన పాణి, జంతువెనను,  మనుజుడైనను 
భేదములేదు. భిక్తిబలము లేనివాడు దొడ్డరాజైనను (వయో. 
జనము లేదనువిషయమును ఈ 18! వ కీర్తనలో గొప్పగ చెప్పినాడు. 


అలిత 


ఇహమేకావీ యింక( బర'మేకావి 
ఐహళమై హారి నీపెళ కే చాలు ut పల్లవి i 


యెందు జనించిన నేమి యెచ్చోటనున్ననేమి 
కందువనీదాస్యము గలిగితే( జాలు 
అంది న్వర్గమే కావి అలవనరక మేకాని 
అందపుసీసోమము నా కొబ్బుటే చాలు ॥ ఇహ ॥ 


24 


దొరయైన. జాలు గడ దుచ్చపుబం బన జాలు 
కరంగి విన్ను 6దలంచంగలితే( జాలు 
పరులుమెచ్చిన మేలు పమ్మిదూషించిన మేలు 
హరినీ సేవాపరు(.డౌటకే చాలు 1 ఇహా ౫ 


యిల జదుపులురాసీ యిటు రాకమానసీ 
తలపు నీపాదములతగుటే చాలు 
యెలమి (శ్రీవేంక పేళ యేలితిఏ నన్ను ని"ె 
A) 


చలపట్టి నాకు సీశరణమేచాలు । ఇహ | 
(ఈ సంపుటము పాట. 181) 


దీనికి 
“దినినా భువివా మమాస్తువాసః 
నరకేవా నరకాంతక (ప్రకానుమ్‌! 
అవరధీరిత శారదారవిందౌ 
చరణా తే మరణేఒపి సంశ్రయామి ౪” 


వావీ కుల శేఖ రాళ్వార్‌  [పతిపాదించిన ముకుందమాలా _స్తవమును 
జ పికి తెచ్చుచున్నది ఈ పాట. 


శరణాగతి పొందినవారికి సర్వోపాయములు (శ్రీలత్మీనాథుడే 
అన్నవిషయమును, తననిశ్యానుమైనములో నున్న చానిని, ఎంత 
చక్కగ ఈ 182 వ పాటలో చెప్పుకొన్నాడే గమనీంవుడు. 


మలహరి 
సర్వోపాయముల (లు?) జగతి 'నా కిత6డే 
వుర్వీధరుండు పురుషో త్రముం డితండే ॥ పల్లవి? 


25 


సకలగంగాదితీర్ణస్నా నఫలము లివి స్వామిపుష్కరణిజలమే నాకు 
సకలపుణ్యకేతావాసయా(త్ర లివి సరి వేంకటాచలవిహార మిదియే 
సకల వేడదాధ్యయనళాస్త్రపాఠఎబు లివి శౌరిసంకీ ర్లనం బిదియే నాకు 
సకలకర్మానుష్టానముల యితని కిచ్చట+ జాతువడి కై ౦కర్య 
మిదియే ॥ సరో tt 
ఉపవాసతపము లివి యితన్నిప్రసాదంబు లొగి భుజింపుపే నాకు 
దినదినంబు 
జపరహస్యోప దేశంబు లితనీపొదజలంబులు ₹రణనేటి సేవయొక కే 
ఉపమీంప( బుణ్యపురుషులదర్శనము నాకు నొగివిచటిబహువృక 
దర్శనంబు 
యెపుడు బుణ్యక థ్నాశవణంబు లిచ్చోటియన్న గలబహుపకి 
కలకలంబు ॥ సర్వో ॥ 
తల(పుగలయోగంబులందు శీవై ష్టవులం దగులుసంవాససహయోగంబు 
వెలయ నిండుమహోత్సవంబు భిన్నియు నితనివిభవంబులెన(గు 
తిరునాళ్లు నాకు 
చెలంగి యిటు దేనతాప్రార్థవింతయు నాకు (శ్రీవేంక కేళ్వరుని 
శరణాగతి 
అలరునానేంసడలు యితని పట్టపురాణి అలమేలుమంగకడకంటి 
చూవు-.4 సర్యో [1 
(ఈ సంపుటము పాట-182) 


ఇంతగాఢభథ కి గలశరణాగతునికి మోతమివ్వక (శ్రీవేంక టళ్వరుడు 
తప్పించుకొనగలండా? 


బొమ్ముగానున్న స్వామికి జరి గెడీ (వత్యుత్సవమునూ, ఆయన 
* యేవిధములుగ సాజణాత్సరమపురుషునికి జరిగినట్టుగ భావించినాడో 
ఈ 148 పాట గొంతెత్తి చాటుచున్నది. చూడుడు :-- 


26 


అరిత 


ఎందు నీకు (బియమో యీ తెప్పతిరుణాబ్ళు 
దిందువడె సిరులతో తెప్పతిరుణాళ్ళు tt పల్ల వి॥ 


పొలజలనీధిలో బవ్వళించి పొముతెప్ప( 
దేలుచున్న దది దెప్పతిరుణాళ్ళు 
వోలి నేకోదకమై వొక్కమబజ్దియాకుమీ(ద 
తేలచున్న దది తెప్పతిరుణాళ్ళు ॥ ఎందు ॥ 


అమృతము దచ్చునా(డు ఆంబుధిలో మందరము 
తెమలం దేలించుతెప్పతిరుణాళ్ళు 
యమునలో కాళింగునంగపుపడి గెమీంద 
తిమిరి తొక్కిన తెప్పతిరుణాళ్ళు ॥ ఎందు ॥ 


అప్పుడు పదారువేలుఅతంగనలచెమటల 
తెప్పల( దేలిన తెస్పతిరుణాళ్ళు 
వొప్పుగ శ్రీవేంకటా[ది నున్నతి. గోనేటిలోన 
తెప్పిరిల్లై నేంటనేంట తెప్పతిరుణాళ్ళు ॥ ఎందు ॥ 
(ఈ సంవుటము పాట--148) 


(వతి వ కాధర్మముతో వేంక శేళ్వరునితస్ప ఇతరులను సేవింభని... 
అన్నమయ్య లోకులను రాజులను మననులో వుంచుకొని, ఎవ్వరిని 
'అక్కసేయని విధముగ ఎట్టు ఎత్తిపోయుచున్నాడో ఈ [44వ పాట 
చెవ్చుచున్నది. చూడుడు :._ 


అలిత 


తలంగరో లోకులు తడవకురో మమ్ము 
కలిగిన దిది మాకా(పురము i పల్లవి tt 


27 


నరహరికీ రన నావినజిహ్వూ 
వొరుల నుతింపంగనోపదు జిహ్వా 
మురవారు పదముల మొక్కినశిరము 
పరులవందనక€ బరగదు శిరము 


(శ్రీపతినే పూజించినకరములు 
చోంపి యాచనకు( జొరపవు కరములు 
యేపున హరికడ కేంగినకాళ్ళు 
పొాపులయిండకు. బారవు కాళ్ళు 


(శ్రీవేంకటపతి. జింతించుమనసు 
దావతి వితరము( దల(చదు మనసు 
దేవు. డతనియారీనపుతనువు 
తేవల నితరారీనము గాదు 


తల ॥ 


తల 


4 తల6౬ || 


(ఈ సంపుటము పాట-144) 


ఈయన పాటలలో శ్రుత్యర్గము సాహిత్యరూపము ధరించి, 
ఎంత చక్క_గ రూపకాలంకారముగ ఇముడుచున్నదో గురుతింపవచ్చు. 


ఆత్మానం రథినం విద్ది శరీరం రథమేవతు 
బుద్దింతు సారథిం విద్ది మన్న (ప్యగహ ఏవచ | 


ఇంద్రియాణి హయానాహుః విషయాన్‌ స్తేషు గోచరాన్‌ 
ఆల్మేం్యదియమనోయు _క్తం భో కేత్యాహుర్మనీషిణః || 


(కోవనిషత్తు 


ఈ శుతికి వన్నెలు దిద్ది, పూర్ణరూపణము చేసినాడు అన్న 
ంయ్య. ఇందులో (శ్రుత్యర్థము ఛాయగా మామే తీసికొని, చానికి 


ఎంచి అలంకార సంస్కారము చేసినాడు. 


28 


మాళవి 
గుత్తాల గట్టని తేరు కొంక కెందై నాం బారీ 
విజ్ఞవీ(గుచు( దీసీని వేడుకతో బీవృు(డు tt పల్లవి tt 


సరి పిజుందే రెండు జంటబండికండు 
సరవితో6 బాదాలు చా(పునొ గలు 
గరిమ జూపులు రెండు గట్టినపగ్గములు 
దొరయె దేహరథము దోలీ(టో జీవుడు 1 గుణా tt 


సంచమహాభూతములు పంచవన్నెకోకలు 

పంచల చేతులు రెండు బలు కెక్కేలు 

మించై నశిరసే మీదనున్న శిఖరము 

పంచేంద్రియరథము పఅపీ(జో జీవుండు ॥ గుక్టా ॥ 
పాపపుణ్యములు రెండు పక్కనున్న చీలలు 

తోపులయన్నపానాలు దొబ్బు. దెడ్డు 

యేప్పన శ్రీ వెంకటేశు డక్కి_ వీధుల నేంగలగ 

కాపాడి నరరథము గడపీ(టో జీవుండు it గు క్రొ $॥ 

(ఈ సంపుటము పాట-=162.) 


అదే వత దూషణము = భావనము 
చై 


అన్నమయ్య నందవరీక స్మా ర్త్మబావ్మా ణకుటుంబములో 
జన్మించుటచే ఆయన పుట్టుకతో అదై్వైతి. ఇతనికాలము నుండి ఆ- 
ఇంటి'పేరుగల వీరి కుటుంబమునందు మాత్రము, విశిష్టాదె తము తావు 
చేసికొన్న ది. పరతత్వవిషయములో అచదై షతవిశిప్లాదై ఏతములకు 
ఏమంత "వెద్దఖేదము కానరాదు. కాని ఈయనది మధ్యవైవ్లవము 
గదా, శావున ఫొన్ని. పాటలయందు సాశాత్తుగ అది దె ఇతమునే 


ఖండనచేసినపట్టులు కానవచ్చుతున్నవి. 


29 


బౌళ్లీ 


పురుసుండని (కుతి వొగడీనట అఆప్పరుషుండు నిరాకారమట 
విరసవాక్యము లొండొంటికి నివి వించే నసంబద్దములు ॥పల్ల వి॥ 


మొగమున (బాహ్మాలు మొలచిరట ఆ మూరితి అవయవరహితుండట 
తగుబాహువులను రాజులట ఆతత్య మే యెంచంగ శూన్యమట 
పగటున తొడలను వైశ్యులట ఆబహ్మాము దేహము బయలట 
ఆగపడీ పాదాల కూదులట ఆతనిరూపము లేదట ॥పురు॥ 


తనవందనమును€ గలదట దైవము తను జూడ గన్నులు లేవట 
తనవిన్నపమును( జేయునట ఆతనికివీ వీనులు లేవట 
తనయిచ్చినదే నై వేద్యంబట దైవమునోరే లేదట 
తనయిచ్చేటిధూపంబును గలదట దైవము ముక్కును 
లేదట ॥పురు॥ 
అంతా దానే దై వమటా; యజ్ఞము లొరులకు జేయుటట 
సంతతమును(దా స్వతయ్యతుండటా జపముల వరముల చేకొంటట 
చింతింపం దానే యోగియటా చేరువ మోకము లేదట 
పంతపుశ్రీవేంకటపతి మాయలు పచారించిన వివియట ॥పురుః 
(ఈ సంవుటము పాట-కి52,) 


శంకరాభరణం 
ఎకొత్మవాదులాల యిందు కేది వు త్తరము 
మీకు లోకవిరోధ మేమిట. బాసీ నయ్యలాల ॥ పల్లవి ॥ 


పాప మొక్క_(డు చేసితే పాపులే యిందరు6 గావలదా 
. యేపున వొకరిపుణ్య మిందరికి రావలదా 
కోపించి యొక్క డసురై తే కోరి యిందరు€౬ గావలదా 
చూప దేవుల డొక్క(డైతే సుర లిందరుం గావలడా ॥ ఏకా ॥ 


30 


వొక డపవ్మితు(డై తే నొగి నిందరు. గావలదా 


వొకడు శుచై వండితే వోడ కిందరు. గావలడా 


చొకనిరతిసుఖ మంటి యిందరును వొనర(6 బొందవలదా 


చొకనిదుఃఖ మందరు వూర. బంచుకోవలడా 


ఆకడ నొకడు ము కుడయి తే నందరువము(గావలదా 


1 ఏకా ॥ 


దీకొవి యొకండు బంధు((బద్ద్ఫుడయితే యిందరు( గా వలదా 


చేకొని (శ్రీవేంక ేశు జేరి దాసులయి యుండేటి ౬ 


లోకపుమునులను( దెలుసుకోవలదా 


1 ఏకా ॥ 


(ఈ సంప్పటము పాట 258) 


అళభిత 
దోమటి నీింతెరంగరా తొలిటివారు 
వామదెవవసిష్టవ్యాసాదులు 


తానే దైవమైతే తపమేల జపమేల 
వూని సారెం బూజించేపూజలేల 
కూను నంగి యింటింట.6 గోరనేల వేండనేల 
యూ నెపాన లోక మెల్లా నేలరాదా తాను 


తగ€౬ దా స్వతర్యతుండై తే దరి,దదుఃఖము లేల 
నొగిలీి వ్యాధులచేత నొవ్వ నేల 
వగుబాటులై నజననమరణముబేల 


ముగురు వేల్పులదండ మొనచూపరాదా 


(శ్రీ వేంక పేశుండే శేఖరపుదై వమనవి 
సావధాను€ డితనికి శరణుచొచ్చి 
భావములోపల( దనపాపబంధముల€ బాసి 
తొవుల నాతనికృప దండ చేరరాదా 


ఇ దోమ ౫ 


॥ దోమ ౪ 


॥ దోమ 8 


(ఈ సంపుటము పాట-శీ1క్స్‌ 


31 


చె ఖండనలోని విషయములుకూడ అంత చెద్దశా(స్త్రీయములూ 
గావు, దుస్సృమాధేయములూ కావు. అన్న మయ్యకు చై_వ్షవమతము, 
'మతదీత. దానికి సంబంధించిన నర్యవదాయసిద్ధములగు అర్చనా-- 
ఎలు ఉన్నట్లు స్పష్ట్రముగ శతెలియుచున్నవి. కాని ఎన్నోజన్మల- 
ఎండి వెంబడించినఅదై ఇతవానన ఈతనిలో పూర్తిగ మాసినట్లు 
ం*నరాదు. ఆమాపు "ెదతిరుమలాచా ర్యాదులందు స్పష్టముగ 
"నవచ్చుచున్నది. ఒక్కొక్క పట్టు౭ందు తనకు ఆలియక నే అద్ర్వైత 
వన ఇతని పాటలలో దొరలుచున్నట్లు కానవచ్చుచున్నది. 


శ్రీరాగం 
ఇంతయ నీమాయామయ మేగతి( దెలియంగవచ్చును 
దొంతి(.బెట్టిసకుండలు తొడరినజన్నములు | పల్లవి ॥ 


కలలోపలిసంథోగము ఘనమగుసంపద లిన్నియు 
వలలోపలినిడిపరువులు వన్నెలవిభవములు 
తలపున గలిగియు సందునే తగులకపో దెవ్వరికిని 
తెలిసిన దెలియదు యిదివో దేవరహస్యంబు ॥ ఇంత ॥ 


అద్దములో వలినీడలు ఆందరి దేహ పురూపులు 
చద్దికివండినవంటలు జంటంగర్మములు 
పొద్దొకవిధమయి తోంచును భువి నజ్ఞానాంబుధిలో.. 
నద్దిన దిది దెలియ౭గరా దంబుదములమెయలు6గు 4 ఇంత 4% 


మననున6 దాగినపాలివి మదింగలకోరిక లిన్నియు 
యినుమున నిగిరినసీళ్లు యిల నాహారములు 
పవివడి (శ్రీ వేంకటగిరిపతి నీదాసు లివిన్నియు 
కొని మని విడిచిన మనుజుల కొయపుమర్మములు ౪ ఇంత ॥ 
(ఈ సంవుటము పాటి-188) 


32 


బాడి 


చూచే చూపొకటి సూటి గుణి యొకటి 
తాచి రెండు నొక ెతే దైవమే సుండీ 


యేనుగ6 దలంచితే యేనుగై పొడచూపు 
మాను దలచిన నే మానై పొడి చాపు 
పూని పెద్దకొండ దలపోయ. గొండై పొడచూపు 
తానే మనోగోచరు(డు దైవమే సుండీ 


బట్టబయలు దలంచ బయలై ఫొడచూపు 
ఆపై యంబుధి దలంచ నంబుధియె హొడచూపు 
పటణము దలచిన పటణమె పొడచూపు 
అ ర రది 
తట్టి మనోగోచరు(డు దెవమే నుండీ 


(శ్రీ వేంకటాద్రిమీ6ది శ్రీపతి. దలంచి తేను 
(శ్రీవేంకటా(ద్రిమీంది(శ్రీపతై పొడచూపు 
భావమే జీవాత్మ (పత్యక్షము పరమాత్మ 
తావు మనోగోచరుండు దైవమే సుండీ 


॥;పలఅవి ॥ 
జయ. 


శీ చూచే it 


| చూచే ॥ 


॥ చూచే ॥ 


(ఈ నంవృుటము పాట.141) 


గుజ్జరి 
అందా6కా6 దాం దానే ఆంతకెక్కుడు గాడు 
ముందువెనకెంచేనా ముఖ్యుండే యతః డు 


చిత్తమంతర్ముఖము సేసుకొననేర్చెనా 
అత్తల నతడు యోగియనంబడును 
స తస తనెడిసువిచారంబు గలిగెనా 
అణాల... లీ 
వుత్తమవివేకియని వూహింప(బడునా 


శ పల్లవి [1 


tu అందొ6€ || 


33 


భావము నభావమును పరికింది తెబినెనా 
శై వల్యనిలయు(గసి కాన౭బడును 
చె వంబు' దన్ను మతి. దలపోయనేర్చెనా 
షి 
వన్ముక్కుండని చెప్ప (బడు నత (డు 1 అందొ6 ॥ 


అడరి వైరాగ్యధన మార్చించనో పెనా 
దిడువె జితేం్యదియసిరు( డాత (డు 
౬ థి 
జడి యు (శ్రీవేంక సేశ్వరు దాసు డాయనా 
బడిబడి( దుద బర్మబహ మే యత (డు 1 అందొ6 1 
(ఈ వెంప్తటము సాటకీర్‌కి 





ఈ భావములు పరికించినవుడు ఈతడు మవో యోగి యె విస్తు 
భకుడే పర మార్గమున ఏమతమనకు శచెందనియోాగివలె కన్నించు 


చున్నాడు, 


జబ్‌ 


ఎంత మాత్రమున నెవ్వరు దలచిన అంతమాత్రమే సీవ్ప 
అంతరాంతరము లెంచిచూడ. బిండంతే నిస్పటి యన్నట్లు ॥పల్ల వి॥ 


కొలుతురు మిము వై క్టపులు కూరిమితో విష్ణుండని 
పలుకుదురు మిము వేదాంతులు పర(బహ్మాం బనుచు 
తల(తురు మిము శె వులు తగినభక్తులను శివ(డనుచు 
అలరి పొగడుదురు కొపాొలికులు ఆది భై రవు( డనుచు ౪॥ ఎంత ॥ 


సరి నెన్నుదురు శా _కేయులు శక్తిరూపు సీవనుచు 
దరిశనములు (లఖ)మిము నానావిధులను తలపుల కొల౭దులభజబింతురు 
సిరుల మిమ్మునే యల్పబుద్ది. దల6చినవారీకి నల్పంబవుదువు 
గరిమల మిమునే ఘనసునితల(చినఘనబుద్దులకు ఘన €డపవు ॥ ఎరిత ॥ 


34 


సీవలన౭ గొరతే లేదు మరి రుకొల6దితామెరవు 
ఆవల భాగిరధిదరిబావుల ఆజలమే వూరినయట్లు 
(శ్రీ వేంకటపతి నీవై తే మము. జేకొనివున్నదై వమని 
యీవలనే నీ శరణనియెద౫ యిదియే పరతత్వము నాకు॥ ఎంత ॥ 
(ఈ నంవుటము పాట -808) 


అదై ్వృతులభ క్రిలో శివకేశవ భేదము లేదనుట సున్పష్టమే కదా. 
అందులకని యే అప్పయ్య దిటితుల వారి వద్యముల.గా ఈ కింది 
రెండు పద్యముల నుదావారించుచ ందురు. 


“మారమణ ముమారనుణం 
ఫణధరతల్పం ఫణాధరాకల్పం । 
పురమథనం మురమధనం 
వందే బాణారి మసనుబాణారిమ్‌ ॥ 


వాసుదేవ ఇతి వామదేవ ఇ _ 
త్య స్తికల్సక మహీరుహద్వయం । 
యద్యపీహ “సుమ ిభేదసంభవః 
నాస్త్యథాపి ఫలభిద సంభవః ॥ 


ఒక చర్చానందర్భమున ఏనిలో మొదటివద్యమును నేనుచాహరింపగా, 
పూజ్యులు కీర్తి శేషులు మద్గురువర్యులు పండితరాజ డి, టి. తాతా 
చార్యస్వాముల వారు రెండవపద్యము నుచావారించిరి. రెండును మనో 
వారములే. ఉ _తరవారివంశాదులందలి పద్యములు అందరకు శెలిసిన వే, 


దేవునిలో లోపము 
అన్నమయ్య (శ్రీ) వేంక శుశ్వరుణ్ని తననెచ్చెలికానిగా తన-- 


(పాణవిభునిగా భావించి తరించినాడు. ఆ స్నేహూగుణము స్వామిని 
ఎ త్తిపొడుచుటకు గూడ వెను =' డదు. భక్తునికి పత్యతవై న్యము, 


35 


పరోతదై న్యము అను రెండుగుణములు సనవాజములే, |పత్యత 
చైన్యముతో నేను అకించనుడను, జడ[పాయుడను, దిక్కు లేని వాడను 
ఇత్యాదిగా వాపోవుచుండును. పరోక్ష దై న్యముతో స్వామిదోషము 
లనే యొత్తిచూపి దెప్పుచుండుటయు అది ఒక విధమైన నరదాథ క్తి, 
భక్తునికి స్వామియందుగల చనవునకు గురిగా సాగు చుండును, 


నాదరామ[కియ 
పరులకై తే నిదే పాసముగాదా 
పృరిగొని నివంక€ బుణ్యమాయ.(గాక ప 
పరమపురుష నీవు పట్టినదే ధర్మము 
అరసి నీవు చెల్లించినదే సత్వము 
ధరలోన నీరెంటి! తం|డితో విరోధింవంగ 
దొరసి (పహ్లాదునకు దోడైనదే గురుతు ॥ పరు ॥ 


నారాయణు(డ నీవు నడపినదే తగవు 
ఆరూఢి సీవొనన్న దే ఆచారము 
సారెకు. దమయన్నతో చండిపడి పెనగంగ 
కోరి స్నుగీవు వహించుకొన్న దే గురుతు ॥ పరు ॥ 


శ్రీవేంకటేశ నీవుచేసినదే నీతి 
చేవతో నీవొడ(బరచినదే మాట 
కావించి తాతతో బోర(గా నీవు చ(క్రమె త్రి 
ఆవేళ నడ్డమెనందుకు అర్జును 6డే గురుతు ॥ పరు ॥ 


ఇందు తండికొడులకు విరోధము పెట్టుట, అన్నదమ్ములను విడదీ ః 
యుట, మనుమనిచే తాతను చంపించుట మొదలగునవి సాధారణ 
లొ కధర్మముతో పావకార్యమ. ల కాగ స్వామ్‌ (పవ్లాదహిరణ్య-- 
కళిపులకు విరోధము కర్చించట, వాలి సు|గీవులను విడదియుట, అరు 


36 


నునిచే భీష్ముని చంపించినాడనుట పురాణ పసిద్దము. దీని అంతరార్డ 
మును పరిశీలింపక ౫, _ లౌకికార్థములు మాత్రమే పర్మిగహించి 
తిట్టదలచినవారు నోరా-ర తిట్టవచ్చు. అదే ఈ పాటలో జరిగినపని, 
స్వామితో చనవుబలియనిసామాన్యభక్తుడు ఈమాట లనలేడు. 
అందుకని యె కూగళత్తాళ్వాన్‌ అను వైన్ఫవభక్తుడు అతిమానుష_న్తవ 
మునందు 

యత్య(తియం తదిహాపుణ్య మపుణ్యమన్యత్‌ 

నాన్య తయో ర్భవతి లక్షణ మృత్ర జాతు । 

ధూరాయితం తవ తు యక్కిల రాస గోస్ట్యాం 

తత్కీ_ ర్హనం పరమపావన మామనంతి ॥ 


అని స్వామిని కీర్తించినాడు. "స్వామీ నీకిష్టమైనవని పుణ్య కార్యము. 
నీవు సమ్మతింపనిది పాపము. ఈ పుణ్యపాపములు ెంటికిని ఇక వేరు 
లతణము లేదు. రాసగోస్టియందు నీవు శేసినధూ _రృకృత్యము 
పరమపావనముగ కీ ర్తింపదగినదని+ వ్యాసాదులగు  పెద్దలందరు 
వాపోవుచున్నారు అని దీనిభావము. 


తప్పుచేసి తప్పించుకొనే పద్దతి, 


ఈ పద్దతినికూడ మన అన్నమయ్య ఛారాళముగనే చాటి 
నాడు. కానూదులను య థఖచ్చముగ ననుభవించి అవి నాకు 
నంబంధించినవికావు అని అంకు పోతాయట, పాముకాటు చీరతో 
తుడిస్తే పోతుంచా? అని మన మడుగవచ్చు. మనము ఈ |పళ్న 
ఎవ్వరి నడుగుచున్నాము. మన మెంతటివారము అని ముందు 
పరామర్శించుకోవలెను. మనలో ఉన్న అంత ర్యామిని పరమాత్మగ 
జాం తన్మయముగ మారినమవోను భావులు, ఇంచుమించు 
అ జ్యా ళమి ధర్మముగలవారు ఏపని చేసినా చెల్లుతుంది. (శీకృష్ణుండు 
గోపికలను సత్క రించినాడని మనమూ అట్టివనికి అజ్జులు సా 


37 


వచ్చుగాని, ఆతడుచేసిన గోవర్దన్‌ ద్ధరణము, బా వానలకబళ నము, 
విశ్వరూషపప్రదర్శనము మనకు సా ఛ్యములా? ఆ కార్యములతో 
ఆతనిఅంతస్తును గుర్తెరిగి, అశ్థవాడు ఎన్నిపనులు చేసినా చెల్లును 
కాని, మనము అట్టి కార్యములు +౫ తప్పునుండి బయట పడలేము 
అనినోరుమూసికొని పడియుండుట మనబోటి వారికి తగినపని, 


“ద్వాసుపర్థా సయుజా సభాయా 
సమానం కం పరిషస్యజాతే 
తయోరన్యః పిప్పలం స్వాద్వ త్తి 
ఆనశ్నన్నన్యో అభిచాకశీతి ॥ 


అను శుత్యర్థమునే అన్నమయ్య ఈ రెండు కీర్తనములందును విపు 
లముగ వివరించినాడని తలపోయవలసియున్నది. చూడుడు. 
మాళవిగౌళ 
ఇన్ని టికి (బేరకుండు యీక్వలు6 డింతే 
పన్ని యీతని6 దెలిసి [బదుకు కే జ్ఞానము ॥ పల్లవి ॥ 


మనసున6 బుట్టిన మంక (గామకోధాలు 
పనిలేవు తనకం కే, బాప గుంటదు 
పనిసి తొడిమ నూడి పండు తీగ నంటదు 
జను ల కెల్లా (బకృతిసహజ ౫ పంతే 1 ఇవన్ని ॥ 


గీ 


చేతులార జే సేటిచేకొ న్నకర్యానకు 
ఘాతల6 గర్త( గానం టే కట్టువడ (డు 
ఆతల నబక ము!చినట్టివేండి చెయ్యంటదు 
జాతి దేహము మో6చిన3హాజ మి-తే ti ఇస్ని [1 


వోకుననాడి నయ టివట్టపల్లదాల నెల్లా 
దాకొని పొరయనం పే తప్పులే లేవు 
పెకొని (శ్రీవేంక కేశుబంటుకు వళకులేదు 
హకమెన ఏ హరిభ క్రిసహజ మింతే ॥ ఇని 
(ఈ సంపుటము పాట =288) 


38 


రేవగు ప్రి 
నీ వరంగనిది లేదు నీ యాజ్ఞ మోచితి నింతే 
సీవాండ నీంతె హరి నే నకం జొ! ॥ పల్లవి జ 
కన్నుల కెందైి న జాపుకలడి స్వభావము 
యెన్న(గ నాయందు(౬ బాప మెంచ(జో సేది 
విన్సనై చెవుల కింపు వినుట స్వభావము 
పన్ననకర్మాలు నన్ను బె కొన జో టేది 11 నీవె॥ 


నాలికకు. జవియైతే నమలుకే సహజము 
నాటి అభోజ్యపునింద నాకుంబనేమి 
మూల వాసనగొనేది ముక్కుకు సహజము 
జోలిబంధములు నన్ను( జుట్టంగంజో చేది ॥ నీవె ॥ 


కాయము కాయముపొంత గరంగుకే ఆగుణము 
సెయనీచేంతలు నాషెం జెప్పం జో యేది 
యీయెడ శ్రీ చంక "కేశ యిన్నిటిలో నన్ను బెట్టి 
పాయక నాలో నుందువు పట్టంగ(జోచేది ॥ నీవె ॥ 
( సంపుటము=-పాట 888) 


పెదతీరుమలా చార్యుల వచనములు _ వానికి మూలము 


తాళ్ళ పాకకవులందరిసార న్వతమునకు అన్నమయ్యనారన్వ- 
తమే వీజముగా, భితగా మనము తలపోయ వలసియున్న ది. అన్న = 
మయ్య పెట్టిన భితనే ఆతనితనయులు మనుమలు శాఖోపశాఖలుగ 
నానాచందన్నులలో పండించి నారనుట సత్యము. 


మాళవిగొళ 
నిత్యపూజ లివివో నేరిచిన నోహో 
(ప్రత్యక మెనట్లిపర మాత్మునికి ౫ పలవి ౪ 
మయం దట శ 


39 


తనువే గుడియట తలయే శిఖరమట 
పెనుహృదయమే వహారిపీఠమటా 
కను(గొనచూపులే ఘనదీపములట 
తనలోపలియంతర్యామికిని నిత్య 


పలుకే మంతమట పాదైననాలికే 
కలకల మనుపిడిఘంటయట 
నలువై నరుచులే నె వేద్యములట 
తల(పులోపలనున్న దై వమునకు నిత్య 1 


గమనచేష్టలే యంగరంగగతియట 
తమిగలజీవుండే దాసుండట 
అమరినవూర్చ్పులే యాలవట్టములట 
(కమముతో (శ్రీ వేంకటరాయనికిని ॥ నిత్య ॥ 
(ఈ సంపుటము పాట-82) 


గుజ్జరి (ఎకతా?) 
శ్రీ వేంకటగిరి దేవా నాదేహంబు నీవుందెడి నిత్యనివాసంబు 
సొల్తాన పజ బంకులు సీయుభయ పార్శ్వంబుల దీపంబులు 
నాముకు. జెజమలయూర్పులు నీయిరుదెసలం బచ్సైడి యాలవట్టంబులు 
నామనోరాగంబు నీకుం జం(దకౌవివలువ 
సీకుమొక్క_ నె త్తినచేతులు రెండును మకరతోరణంబులు 
నాభ క్రియే నీకు సింహాసనంబు 
నామేనం బొడమిన పులకలు నీకు గుదులుగుచ్చి యర్పించినపూదండలు 
నే మిమ్ము నుతించిననుతులయక్షరరవంబుల 

భేరీభాంకారఘంటినినాదంబులు 

నాపుణ్యపరిపాకఫలంబులు నీకు నై వేద్య తాంబూలాదులు 


40 


మదీయనిత్య సేవాసమయనిరీక్షణంబులు నీసర్వాం గంబుల 
నఅందిన తట్టుపునుంగు 
నాసాత్వికగుణంబు నీకు ధూపపరిజుళంబు నీవు దేవదేవుడు 
నే వర్చకుండను 
ఈరీతి నిత్యోత్సవంబు నాయందు నవధరింప (శ్రీవేంక కేక్వర 
రా మజీయును 
(-పెదతిరుమల య్య-వేంక పేశ్వరవచనములు=౧) 


విరలునిచరిత 


బౌళిరామ(కియ 


వసుధ జూడ వీన్న వానివలె నున్నవా(డు 
వెస నన్నీ విద్యలాను 'వెలనె విటలు(డు ॥ పలవి ॥ 
© రం 


పరగ నేడునూటడెబ్బదియేడుగురిచేత_ 
నరవై. పాడించుకొన్నా. డేవిట్టలు(డు 
సరస వై దులకీలిండ్డజవ్వనప్పుగొల్లెతల 
మరిగించుశొన్నవాండు మణీ యీ విర్చీలుండు ॥ వసు ॥ 
(ఈ సంపుటము పాట-21?) 
ఈ విట్టిలుని చరిత్రము అన్నమయ్య పలుతావుల పలుకీర్తన- 
లలో గానముచేనినాడు. కాని ఈపాటలోని కొన్ని విశేషములు 
నేటి కింకను బయల్పడవలసియున్నవి. అన్నమయ్య నాటికే 770 
మందిచేత పాడించుకొన్నాడట విఠలుడు. బఐదులతలజవ్వనపు.... 
గొొలితలను మరిగించుకొన్నా డట. ఈ రెండుచిట్టాలు చరిత్ర 
కారులు, (శ్రీమభ్భాగవతపరి శీలకులు తెల్చవలసియున్న ది. 


పరమార (గంథములు 
ధ్‌ 


అన్నమయ్యకు భారత భాగవత రామాయణములు వరమ 
(పామాణిక (గ్రంథములు. శృంగార నంకీ ర్రనలలో భాగవతమునందలి 


41 


గోపికల చరితమే అడుగడుగున పట్టిచూపుచుండును. అధ్యాత్మ 
క్ర ర్రనఅందన్న చో భారత, భాగవత, రామాయణాలు మూడును 
నమ్మపధానముగ ఇఎాడుకొనుచుండును. ఇందుకు దృ పూంతముగ 
ఈ |కిందిపాట నుచొవారింపవచ్చు. 


అలిత 


వాదులేల చదువులు వారు చెప్పిన వేకావా 
వాదులేల మీమాట వారకంపే నక్కు (డొ ॥ పల్లవి ॥ 


సాలుగుపేదాల్యబహ్మ వలి నవ్వవీసుతుండు 
వాలినపుఠరాణాలనాశ్రసు6 డెవ్వవి దాసుడు 
లీల రామాయణపువా ల్మీకివసిష్టులు 
ఆలకిం చెవ్వనీ( గొల్చి రాత౭డే పో దేవుండు ౫ వాదు ॥ 


భారత మెవ్వనికధ భాగవతము చెప్పిన. 
ధిరుళ€డై న ళుకుండు యేదేవుని కింకరుండు 
సారపుళాసాంలు చూచి నన్యసించి నుడిగేటి .. 
నారాయణనామపునాధు(డేపో దేవుండు ౫ వొదు 1 


విష్ణువాజ్ఞయని చెప్పేవిధి సంకల్ప మేడది 
విస్టమాయయని చెప్పే విశ్వమంతా నెవ్వనిది 
“విష్ణమయం సర్వ” మనేవేదవాక్య మెవ్వనిది 
విష్ణు శ్రీ వేంకటాది విభు(డే ఆదేవృ(డు ॥ వాదు ౫ 
(ఈ సంపుటము పాట-404) 


లోకపరిశీలనము . ఆత్మ పరిశీలనము 
అన్నమయ్య  లోకములోని[ప్రాణులందరిని ఎంత చక్కగ 
వరిశీలించి చూచినాడో మనమీపాటలో గురుతింపవచ్చు. 


42 


రామ్మకియ 
పాదెల్లా నొక్క_చో నుండు; భాగ్య మొక్కచోనుండు 
యూటు వేటి పెదతనా లెంచ(బనిలేదు ॥ పలవి ॥ 
ఉం ౧ ఇట్‌. 


సరవి్‌(6 గలకాలము( జదువుచుండు నొకడు 
గరిమ సీకృప నిన్ను6 గను నొకండు 
ధర (బయాసముతోడ( దపము సేయు నొకండు 
ఏరణుచొచ్చి నీకు జనవరౌ నొకడు ; పాపె॥ 


వొక్క.£డు మోపుమోచు నొక్క(డు గొలువుసేయు 
వొక్కండు పొగడీ త్యాగ మూరకే యందు 
వొక్క. డొచారము సేయు నొక్క(డు మోక్షముగను 
యెక్కడా సే కల్పన కేమి సేయవచ్చును 1 పామె॥ 


భావించ నటుగాన ఫల మెల్లా సీ మూలము 
యేవలనై నా సీవు యిచ్చి తే6గద్దు 
జీవులు విన్నెజఖ(గక చీకటి దవ్వ(గనేల 
(శ్రీవేంక కేశ్వర నిన్ను సేవించేదే నేతుపు ॥పొటె॥ 
(ఈ సంపుటము పాట = 182) 


అట్టులే (క్రీ) వేంక'్చేళపాచార్చితమైనచి త్తముగలిగిన __- 


అన్నమయ్య, తనను - తన వారినీ _ తకథభోగములను అన్నింటినీ 

స్వామికే సమర్పించి గాఢ(పప త్తిని చూపి, తుదకు నీ ఇష్టమువచ్చి _ 

నప్పుడు నీ యిష్టము వచ్చిన వరము నాకీయవయ్య అని నిర్దాతీణ్య 
లు ౧ 

ముగ శరణాగతి చేసినాడు. 


భాళశంగం 
చేకొంటి నిహమే చేరినపరమని 
కై కొని సీవిందు కలవేకాన ॥ పల్లవి ౫ 


4a 


జగమున గలిగిన సకలభోగములు 
తగిన నీ[పసాదములే యివి 
అగపడునే(బఐదియక్షరపం జులు 
నిగమగోచరపునీమం తములే ॥ చేకొం ॥ 


పొదిగొవి సంసారపుత్రదార లిల 
పదలని నీదాసవర్షములే 
చెదరక యేపొద్దు జేయునాపనులు 
కదిసిన నియ్యాజ్ఞాకెంకర్యములే *దేకొంటా॥ 


నలుగడ మిందిననాజన్యాదులు 
పలుమరు లీటు నీపంపు లివి 
యెలమిని (శ్రీవేంక పేశ్వర నీవిళ 
వలసినప్పు డీ వరములు నాకు ॥ చేకొం॥ 
(ఈనంపుటము పాట - 517) 


ఈపాట విన్నప్పుడు పది హేనుపర్యముల మహో భారతమును పకదీథతో 
రచించిన తిక్కన చెప్పినమాట జాపక మునకు వచ్చుచున్న ది. 
జా 


చ॥ పరమపదా ప్రిహేతువగుభారతసంహిత శౌనకాది భూ_ 
సురవరు లింపునం గరంగుచొప్పున6 జెప్పిన, వారు మోదసం. 
భరితత( బొంది యక్కథకు (బాంతిగ నర్చితు. జేసి రర్మిలిన్‌; 
హరిహరనాథ సర్వభువనార్చిత నన్‌ దయంజూడు మెప్పుడున్‌ 

(-భారతము - స్వర్లా - 94) 
ఈ మాటను పలికిన తిక్కనభా వము అన్నమయ్య భావము ఒకటిగనే 
తోచుచున్నవి. ఆ దయకు ఫలితమేదోకూడా ఆయన పేర్కొన 
లేదు. ఇంత నిరీవాముగ రచన సాగించిన తిక్కన యే అన్నమయ్యకు 
ఖా మోవిషయములందును, భావసంపదయందును మార్గ దర ఇకుడ నా a 
డని మనమూ హింపవచ్చు, 


Ad 

స్వామి పుష్కరిణి 
దైవమును, కే[త్రమును, తీర్థమును దర్శించినపుడు సాధారు-- 
యులకు పదోచెప్ప రాని ఆనందము మననులో మెదలాడునే కాని, 
చాని స్వరూపమును - గొప్పదనమును నలుగురి మనసులకు పట్టు 
నట్టు చెప్పలేరు. అదే ఒక మవోకవియా, అంతకంశు మించిన _. 
మవోభకుడో వస్తువుల మూడింటినీ చూచినప్పుడు, ఆతని మన 
నులో దివ్య భావములు పరువె త్రి, ఆవస్తువును అతిలోకముగ అందరి. 
కండ్లకు కట్టునట్టు వర్షింపగలడు. చానికి మనము నిత్యము చూచుచూ 
తీర్థమాడుచున్న స్వామిపుష్కరణిని గూర్చి, _ అన్నమయ్యకుగలిగిన 

భావనము, వర్ణన మే సాతి. 


గుండ్మకియ 


దేవునికి దేవికిని తెస్పలకోనేటమ్మ 
వేవేలు మొక్కులు లోకపావని నీకమ్మా ॥ పల్లవి ॥ 


ధర్మార్ధకామ మోక్షత తులు సీసోపానాలు 
అర్మిలి నాలుగువేదా అదె నీదరులు 
నిర్మలపునిజలము నిండుస పఫాగరాలు 
కూర్మము నీతో తు వోకోనేరమ్మా ॥ దేవు ॥ 


తగినగంగాదితీర్థములు నీకడళ్లు 
జగతి దేవతులు సీజలజంతులు 
గగనప్పంబుణ్యలోకాలు నీదరి మేడలు 
మొగి నిచుట్టుమా(కలు మును లోయమ్మా ॥ దేవు ॥ 


వై కుంఠనగరము వాకిలే సీయాకారము 
చేకొను పుణ్యములే నీజీవభావము 
యేకడను (శ్రీవేంక కేశుండే నీవునికి 
దీకొని నీ తీర్థ మాడితిమి కావవమ్మా ॥ చేవు ౪ 
(ఈసంపుటము. పాట. 428) 


అన్న మయ్య __ పోతన 


కడపమండలమునకు భూషలుగా ఇంచుమించు ఒకే కాలమున 
ఇద్దరు త్మీవభక్తులు ఉద్భవమందినారు. ఒకరు అన్నమయ్య. మరి 
యొకరు పోతనామాత్యులు, వీరిద్దరూ ఎంతభక్తులో' అంత 
శృంగార్మపియులుకూడ. ఆ శృంగారముకూడ (శ్రీమన్నారాయణ. 
మూ ర్రికే పరిమితము. అన్నమయ్యది తాళ్లపాక, పోతన్నది 
ఒంటిమిట్ట. ఆ ఇద్దరిఖావములు ఎట్ట ఏకముగా _సాగుచున్నవో 
ఈ (క్రింది పాటలో పద్యములో గు ర్తింపగలరు, 


దేసాక్షి 


ఎంచి చూడరో ఘనులార యిందీవరాతు(డు రకకు(డు 
సంచితముగ నితనిశరణంబే సర్వఫల్మప్రద మిందరికి ॥ పల్లవి ॥ 


హారి గొలువని కొలువులు మణీ యడవి(గాసినవెన్నెలలు 
గరిమల నచ్యుతు విననికథలు భువి గజస్నానములు 
పరమాత్మునికి. గానితపంబులు పొతాళములనిధానములు 
మరుగురునికి (గానిపూవులపూజలు మగండులేనీసింగారములు 


వైకుంఠుని నుతియించనివినుతులు వననిధి. గురిసినవానలు 
ఆకమలోదరు6 గోరనికోరికె లందనిమానిఫలంబులు 
శ్రీకాంతువి పెం జేయనిభ కులు చెంబుమీ6దికనకపుంబూంత 
దాకొని విష్ణుని తెలియనితెలువులు తగ నేటినడిమిైరులు 


వావిరి( గేళవునొ ల్లనిబదుకులు వరత(గలపుచింత పండు 
గోవిందుని కటు మొక్కనిమొక్కులు గోడలేనిపెనుచిిత్రములు 
భావించి మాధవు పైలేనితల(పులు పలు మేఘములవికారములు 


(శ్రీ వేంకటపతికరుణ గలిగిడే జీవుల కివియే వినోదములు! ఎంచి ॥ 
(ఈ నంపుటము పాట 285) 


46 


స్రీ కంజాకుసక( గానికొయంబు కొయమే 
పవ రగు. భితచర్మభన్తిగాక 
వైక౬ంరు.బొగడ నివ క్ర్రంబువక్త్ర మే 
ఢమఢమధ్వనితోడిఢక్కగాక 
హరిపూజనములేనహా_స్తంబు హస్తమే 
తరుశాఖనీర్మితదర్వి గాక 
ఆఅమలేశు. జూడనికన్నులు కన్నులే 
తనుకు డ్యజాలరంధ్రముల గాక 


చ్మకిచింత లేనిజన్మంబు ఎన్మమే 

తరళసలిలబుద్చుదంబుగాక 

విష్ణ్రభక్రలేనివిబుధుండు విబుధు(డే 

పాఃియుగముతోడి పళువుగాక । 

(భాగ-7-170) 
యథావాక్కు అఅన్న మయ్య 

ఈ యథా వాక్కుల అన్నమయ్య మనఅన్న మయ్యకు 
దాచావు 200 ల సంవత్సరముల ముందువాడు. ఈతని కృతి సర్వే= 
జ్వర శతకము. ఈతను ఆరాధ్యళశై వుడు. ఈ యిద్దరన్న మయ్యల- 
మధ్యగల 'భేదమం'కాొ ఎ.నవై వ్లవమతములకు సంబంధించినది 
మాత్రమే, యథా వాక్కుల అన్నమయ్య మంచ్చిపౌడకవి, సక్వే 
శ్వరునియందు గాఢభ_క్తిగలవాడు. వీరిద్దరికి పోలికగల భావములు 
విక్కుళావుల గంవు. మచ్చునకొకటిః__ 


మ॥ అమరంగా స్ఫుటభ క్రినాటకము భాషాంగ్ని(కియాంగా భిర. 
మృముగా( జూపిన మెచ్చి మీరలు పురే యన్నంతకున్‌, యోవీగే 
హములన్‌ రూప్పలు వన్నుకొంచును నటుండై వచ్చి సంసారరం- 
గములోనం బహురూపమాడు వెలయంగా జీవి సర్వేశ్వరా.॥ 

(నర్వేశ్వ రశతక ము...ప_20) 


47 


రామ(కియ 
మెచ్చు; బుచ్చకం కే మాను; మింది నే నాడకమాన 
అచ్చపునీస్యూత్రధారి సవధారు దేవ ॥ పల్లవి ॥ 


బొక్క (4 నే జీవు.డను వోవో హరీ 
పెక్కుబహురూపాలే పెంచియాడితి 
తక్కినయిందియములే తగుమేళము 
అక్క జపుపవ్‌ద్యవా6డ నవధారు దేవ ॥ మెచ్చు ॥ 


సూటి నించుకంతవా(6డ( జూడవే వారీ 
వీటిసంసారపుబారి నిద్య లాడితి 
పాటి నాకర్మమే [కియాభాషాంగము 
ఆటవాండ నింతె నేను అవధారుదేవ ॥ మెచ్చు ॥ 


చేరి చిత్తగించుమీ శ్రీవేంకటేశ నేండు 
మేరతో భ_కైనేమోకుమీ6ద నాడేను 
యీరానీపదవులు యిచ్చితి నాకు 
ఆరితేరి గెలిచితి నవధారు దేవ ॥ మెచ్చు క్రి 
(ఈ నంవుటము.=సాట 1650) 


యథా వాక్కులవారి వద్యరచనలోని నం[గవా భావము, 
మన అన్నమయ్య విస్తారరచనయగు గేయములో విశేషాళారమును 
సంతరించుకొన్న దె. [కియా ఖ- మాంగము, భా బూంగ | క్రీయాభి రమ్య 
ముగా, మెచ్చు ధాతుపయోాగము, బహురూవమాడుట ఇ త్యొ 
దులు ఉభియ[త సమానములు, ఈ భావములు నమానాభి,పాయ- 
ములు గలభక్తులకు ఒకరివాబ్బయము మరొకరు చూడక యేకూడ 
కలుగవచ్చు. అయినను మన అన్నమయ్యకు సనామధేయుడ 
ఇతనికంశే |పాచీనుడు, ఈతనివలెనే గట్టిగా పర మేళ్వరుని 
వాడు ఒకడు కలడు అని 'తలుపుటకునవూ[ తము ఈ ఇద్దరి 


48 


తమ్యము లుచావారించితిని. మనఅన్నమయ్యలో విష్ణువు ప్రధాన- 
మెశే, ఆ అన్నమయ్యలో శివుడు [పధానము. ఇంతే వీరికిగల భేదము 
దానివలన నానావర్షనలయందు, ఇరువురియందును ఆ యామశతాను 
సారముగ ఉచ్చనీచ భావములు సాగుట నవాజము 


ఆన్నమయ్య క్రీ ర్త నలసంఖ్య 


అన్నమయ్య ముప్పది రెండువేల $_ర్హనములను రచించినట్లు 
“ పరమతంత్రములు ముప్పదిశెండువేలు” అను చిన్నన్న మాటవలన 
తెలియుచున్నది. ఈ ముస్పదిరెండువేలే ఏల్మవాసినారు? అని పరాం 
మర్శింపవలసియున్న ది. ఆయన జీవితము, లీ2 'వేల కీర్తనలు రచించు. 
నాటికి ముగిసిపోయినది కావున, ముప్పది రెండు వేలు రచించినారు; 
అని చెప్పుట సవాజము. కాని అన్నమయ్య సాణాత్తుగ అహోబల. 
మున నుండియే విశిష్టూదె నతి వే దాంతాధ్యయనము చేసి, అక్కడనే 
ఆదివన్‌ శఠగోపయతిశే మంత్రోపదేశము పొంది, ఆ మం తముస 
జీవితాంతము వేంక జేశళ్యరమూ ర్రివె గురిచేసి ఉపాసించుచుండినా. 
రనుట నిర్వివాదమెన విషయము. ఆదివన్‌ శఠగోపయతి అహోబల 
మఠముజీయరు. ఆయన నృసింవోపాసకుడు. వారున్నది అహా 
బల తే[తము కావున తప్పక నృసింవ కో పాానకు లే. అన్నమయ్యను 
జాగా పరీ&ంచిన అదివన్‌ శళగోపయతి, ఆమంతముచే అన్న 
మయ్య కువదేశించి యుందురనుట (తినత్యమైవమాట. ఆ మంత్రము 
చ్వాగశింళశదతరము. చానికి మం[తరాజమనికూడ (ప్రసిద్ది. ముప 
రెండు అతరములుగల ఆ మంధత్రమునే ఇజపించుచూ, నిత్యమూ 
వేంక పేశ్వరునివై ఒక కీ ర్తనకు తక్కువకాకుండ కీర్తనలు రచించిన 
అన్నమయ్య, అతరమునకు వేయివంతున ఆ మం(తాతర సంఖ్యతో 
ముైరెండువేల కీర్తనలను రచించినాఠని స్పష్టముగ చెప్పవచ్చు. 
అన్నమయ్య రచించినఅహో బలపత్తిపైనికీ ర్తనల నంఖ్యకూడ దీనికి 





ఉదావారణము కావచ్చు. (శ్రీ, వంక శుళ్వరుని పై రచించిన కీర్తనలను 
పక్కకు "పెడితే, అహోబలపరివై రచించినన్నికీర్తనలు మరి ప= 
ద్రైవముపైనను రచింప లేదనుట న్మపసిద్ధము. ఏదై వనును 
'పేర్కొన్ఫ ను అందరినీ తుదిచరణములో వేంక జేళ్వరునితో ముడి 
వెట్టుట ఆయనజీవితసిద్దాంత లక్యుము. 


ఇట్లు వలు విషయములకు వలుపాటలను ఉదావారణముగ 
ఎత్తి చూవవచ్చును. కాని వి స్పరఖీతిచే ఆ భారము నవ్భాదయులగు 
పాఠకులకే వదలితిని. 


5 బచర్చ 
© 
[) గోసమాజే ; (పాట: 874) 
డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం 1 పల్లవి u 


మీనేకూర్మవరాహా మృగపతిఅవతారా 
దానవారే గుణకశొరే ధరణిధర మరుజనక 1 డోలా 11 


వామన రామ రామ వరకృష్ణ ఆఅవతాొరా 
శ్యామలాంగా రంగ రంగా సామజవరద మురహరణ ॥ డోలా 


దారుణ బుద్ద కలికి దశవిధ అవతాథా 
శీరపాణే గోసమాణే శ్రీ వేంకటగిరి నిలయ నడోలా॥॥ 


(ఈసంపుటము పాట $874) 


ఈ పాటలోని 'గోనమాణే ' అనుపదము “ఘోవమమళణకోి 
అనుటకుబదులుగ పడీనదా అనిపించుచున్న ది. ఇదిఇంకను విచారగము. 


50 


2) SE SOS Mud tal (పాట: 868) 
హాసమీ చీనకుపహాసంతే 
దానే (పకొశితం దరిదంతులో కే 1; పల్లవి కి 


ద్వారకా పట్లణే త్వం పురాచ స్వయదీకీతస్తు ప్రీయః కేశముష్షిఃకథం 
ల = లు 
సారస కురువంతి సరసవేళాయాం 1 హోన॥! 


వర శిళోరక్షణీ త్వం పురా చ అహం (బహ్మచారి అథోచే స్తదేతిగోప 


తరుణయః కిమితి వా తద్వసతి త్వం 11 హాస 1 
తత్త బృందాపనే త్వం పురా చ శ్రియొ వేంకటాదొ ఇదం నివ్వి 
భాసి ఇదం 

చిత మిత్యమరాళశ్చ దిసేవంతి సర్వే 1; హాస।। 


(ఈసంపుటము పాట 888) 


ఇది సవరించుటకు వలనుపడనిపొట. శేకులపాళ మొక్కటే 
ఆభధాంమెనందున పాఠాంతరముకూడ లేదు. 


3) జుంటీగ (పాట: 28) 


భూమెల్ల మేసినా నాంటోతుకు బందెలేదు 
నేమపు( (బపన్నునికి నిందలేదు 
యీ మేర శ్రీవేంకటేశ్వరుని శరణనీ 
సోమరి కర్మమంటితే జు౭టీ(గకతవును 11 మతి |; 
(ఈ సంపుటము పాట 29) 


జున్ను -!_ ఈగ. జాపవిభ క్తికళాగ్యములు జుంటీంగ తేనెలో బడిన 
ఈ(గ అన్న అర్థము (వకరణమును ల వచ్చుచున్నది. కాని ఆ యర్ధ 
మున జుంటీ(గ రూపము సిద్దించునా? జున్ను చేనెడి ఈంగయే కచా 
*' జుంటింగ ?. “సోమరి కర్మమంటి తే జుంటీ(గ కతవును* = శరణ. 


51 


గతుడు (కర్మలను వదలినవాడు) మకలా కర్మలజోలికిపో తే; అనే 
అర్థములో = తేనెలో బడినఈగ*? అనే అర్థమే సబబని తోచుచున్నది. 
తేనెటీగల చరిత్రలో తల్లిఈ(గ, రాణిఈంగ ఇత్యాదుల విషయ 
మేమైన సంబంధించియున్న చా అని విచారింపవలసియున్న ది. 


4) (బహ్మ మనుకోనేంము: (పాట: 80) 
నేమే (బహ్మ మనుకోనేరము: నేము 
కామంచిన స్వతంత్రము గడు లేదుగాన [| పల్లవి 1 
(పాట--80) 
పూర్వము[ద్రితములో *'బ్రవ్మా మనుకొనేర ము=్మబవ్మాము అను 
కొందుము”* అను నర్భమున ఆ పాఠము (గ్రహించినట్లున్న ది. (పకరణ 
మును ఒట్టి అనుకో నేరము = అనుకొనుటకు చాలము అని తోచు 
చున్నది. ఈ శేకులపాఠములో |వాస్వదీర్గ ములకు + ఒకేలిపి కావున 
ఇటువంటి పాఠ భేదములు అక్కడక్కడ దొర్లుచుండవచ్చు. 


ర్స్‌ కాకి జున్ను (పాట: 167) 


అనరాదు వినరాదు ఆతవిమాయలు నేడు 
దినదినకొ త్తలాయ (దిష్ట మిదే మాకు 1పల్లవి!! 


ఆడెడిబాలుల హరి అంగిలి చూపుమని 
తోడనే వాండ్లనోర దుమ్ములు చల్లి 
యాడ మాతో జెప్పంగాను యిందరము గూడి పోయి 
చూడ(టో తే పంచదార. చోద్యమాయనమ్మా 1 ఆన 11 


తీ(టతీగెలు సొమ్మంటా దేహమునిండా గట్టి 
తీ(టకు( గాక బాలులు తెగి వాపోంగా 
పాటించి యీసుద్ది వివి పారితెంచి చూచితేను 
కోటికోటిసామ్ములాయ కొ తలోయమ్మా 1, అన 1! 


52 


కాకిజున్ను జున్నులంటా గంపెండేసి తినిపించి 
వాకొలిపి బాలులెల్ల వాపోవ(గా 
ఆకడ (శ్రీవేంక కేళు. డా బాలు లకంటినీరు 


జోక గ ముత్యాలు సేసె బూడంగానె నేము ॥ ఆన 1! 
(ఈ సంపుటము పాట 187 


ఈ పదము నిఘంటులలో కానరాదు, “కాకివెండి, కాకి 
బంగారము, కాకియెంగిలి * “కాకి వెదురు? "కాకి చిప్ప ఇ త్యాదులు 
(ప్రసిద్ధములుగా నున్నవి. _ వెండికానిచానిని వెండిగా వ్యవవారించే 
టప్పుడు కాకివెండి. అట్టు'లే సెవికూడ. కాని జున్ను శానిడానిని 
జున్నుగా వ్యవవారించినట్లు ఇక్కడ కావలెను, 'కాకిజున్ను ” యేదో 
అర్థము కాలేదు. పలువురు విచ్వాంసుల నడిగియు ,పయోజనము 
లేకపోయినరది. 


1, ఈ పీఠిక సిద్దమైన వెనుక (శ్రీ పః శషాూఖార్యులు (70 
సంవత్సరములు) అనంతపురము జారు మాయింటికి వచ్చియుండిరి. 
వారిని విచారించగా, వర్ణాకాలమున చెట్ల వెంబడి బుడగలుబుడగలుణా 
నురుగుమాదిరిగ జూ లేవస్తువును, నీళ్ల పారుదలతో పాచిపట్టినబండల 
వెంబడి ఆ పొచికి పక్కగా తెల్లగా, ఎజ్జిగా, రంగు రంగులలో బుడ 
గలుగా తయార య్యే వస్తువును కాకిజున్ను అని వ్యవవారిస్తుండగా 
నా చిన్నతనములో విన్నాను. అది పట్టుకొంికే చేతికి రాదుకూడా, 
మూతికి రాస్తే జిల్‌ అని అవుతుంది, దానికి పిల్లలువడుస్తారు ! 
అని నిలవిచ్చిరి. 


ల, తాళ్ళపాక లోనే నివనీస్తున్న జంగా సుబ్బయ్యగారిని 
(చాచాపు 70 ఏండ్ల వయస్సు వారు) ఉత్తరముతో విచారించగా, వారు 
“శాకి జున్ను అను పదమును గూర్చి మా [గామ పరిసర ప్రాంతము 
లలో విచారించగా తేలిన సారాంశముః;.పాలు ఆముదము రంగలించి 
అందులో ముసాంబర్వము మాత్రను సాదిన ఉగ్గును పిల్లలకు "పెట్టుట 


53 


ఆనాదిగా అబారము, పిల్లలు పాొల్రు (కాగుట మాన్సించుటకు ఈ 
ఉగును వెన్లైదరు. క్ర ఉగ్గును (తాగునపుడు పిల్లలకు బాొధాకరంగాొ 
ఉంటుంది. కారణం ఆ ఉగ్గు చేదు పెచార్గము,  కాకిజున్ను= 
ముసాంబగము. కలబంద పాలతో ముసాంబరమును తయారు చేయు 
దురు. కాకిజున్ను-జున్ను (కేనె) కానిది కాకి జున్ను. ఈ పదము 
ఆయు ర్వేద వై ద్యశా(న్ర్రంలో సాంశేతిక పదముగా వాడఐడు 
చున్నది" అని సమాధానమిచ్చిరి. ఈ రెండును కూడ [పకరణము 
నకు అంతగా అతుకునట్లు తోచదు. 


అదీకాక నె రెండు చరణములలో దుమ్మే చక్కె రగా, తీఃట_ 

ద్రీగెలు సొమ్ములుగా మారినట్టు వర్ణింపబడినవి. ఇక్కడ కాకిజున్నే 
౧౧ గ్ర 
ముత్యములుగా మారలేదు. కాకిజున్ను తిన్న వారి కన్నీళ్లు ముత్య- 
ములుగామారినవి. చక్కెర అని దుమ్మువే స్తే చక్కె.రణామారింది. 
సొమ్ములు అని తీటతీగలు వేసే నొమ్ములుగా నూరినవి. జున్ను 
కాని కాకిజున్ను తినిపిస్తే, వాండ్లు పడి స్తే వాండ్ర కన్నీళు ముళ్యా 
పులో aw) అట స్‌, (ng) 

లుగా అయినాయి. ఇక్కడ (వహృక్రమభంగముకూడ నున్నది. ఈ 
శబ్దము యొక్క అర్థము ఇంకనూ తెలిసిన వారివలన తెలునుకోదగి 
యున్నది. 


8) ఎంచీనా ; తలంగీనా; మానీనా (పాట: 168) 
దేసాకి 
నిజము దెలియనిమానేరమే కొక 
భజన సీకృ చేపట్టినందు. గడమా ॥ పల్లవి || 


అంచల. బరుసము లోవాపుంగాళికల నెల్ల 
యెంచీవా పసిడి గావించుంగాక 
నించిన నిన్నాతుమ€ జింతించువారిపాత కాలు 
మించనిచ్చేవా మేలే మెరయింతుగాక ౫ నిజ ॥ 


ర్‌4 


నలువంక రవికిరణాలు మేల గిడని 
తలంగీనా యిన్నిటిలో( దానేకాక 
యిల నీడాను(డు జాతి నెవ్వ(డై నా సీక్సప( 
జెలంగి పావను(జేసి చేకొనుంగాక ॥ విజ ॥ 


పూవిన దిక్కులగాలి పొందుగ నీడాడని 
మానీనా లోకమెల్లా హరయు(గాక 
మానక (శ్రీవేంక కేశ మహిలో సీదాసులుందే__ 


దేనెలవై నా నీ కిరవేకాదా "నీద ॥ 
(పాట-16%) 


ఈపాట (పతిచరణము రెండవపాదమునందు * యొంచీనా, 
తలంగీనా, మానీనా” ఇత్యాదిగ సవరింపబడినవి. పూర్వమ్ముదణము 
నందు “యెంచినా, తలంగినా, మానినా,” ఇత్యాదిగా కలదు. (పకర 
ణమును బట్టి చూస్తే నీవు చేపట్టినందు. గడమా అనే ప ల్రపిలోని 
దీర్చ ము (ప్రశ్నార్థకముగాొ స్పష్టము. యెంచినా, ఇత్యాదిగావుంచే. 
'ఎంచినను” ఇత్యాదిగా అర్థము వచ్చునేకాని [పళ్నార్థకము రాదు. 
“హరుసము లోవాపు( గాళికల నెల్ల యెంచీనా” అన్న స్థలములో 
లోవాపుముక్క_లను ఇది పలానా ఇది పలానా జాతికి చెందినది; అని 
లెక్కవెడుతుందా ? అంకే లెక్క పెట్టదు అని అర్థము. తాను 
సోకిన ముక్క-లనన్ని టిని బంగారుగా చేయుట యె చానివని. ఇట్లనే 
తక్కిన స్థలములయందుకూడ. ఇక్కడగూడ (ప్రాస్వదీర్హ ములకు ఒ శేలిపి 
యుండుజే కారణము. 


7) సహాజి పాట; 212 


మహీ నుద్యోగి గావలె మనజు(డై నవాండు 
సహజివలెనుండేమీ సాధింపలేండు ॥ పల్లవి ॥ 


క్‌5్‌ 


“సవాజకః” ఈ శబ్దము వీశమ్యనిఘ్న ము. నివాబజము కల 6. 
సహాజి. పుట్టినవాడు పుట్టినకు (వృపయత్నము చేయక) ను. ట. 
అను నరమున (వయాగించినట్టున్న ది. 'నవాజః స్యభావః అ; అ స్స్‌లీ 

యై య a 
సవాజీ? పుట్టికనాటి స్వభావమే కలవాడు. వమీయెరుగనీవాడు 
శబ్దము వ్యాక రణ వీరుద్దము కాదుగాని, బహుళ పయోగ (పవాతము 
కాదనిమాతమే మనవి. 


8) యతిస్థానంలో చర్చ: (పాట 419) 


యాతడు నరకువడ౦. డీత. డగ్ని6ం గాలండు 
యీతండు నీట మును6గ6 డీత.డు గాలి6 టోండు 
చేతను(డై సర్వగతుండౌ చెలియించ6 డేమిటను 
యీతల ననాది యీత. డిరవు గదలండు ॥ దేహీ ॥ 


ఇక్కడ “చలియించు” అను తత్సమపదము యతిస్థానములో 
“చెలియించు” అని [వయోగింవబడియుండుట, వీరి వ్యావహోరిక 


ఇాషాదృష్టికి తార్కాణము కాగలదు. ఇట్టి వింకను అక్కడక్కడ 
గలవు. 


9) యద్భావం తద్భవతి: (పాట 4805) 


ధరలో “ నెద్భావం తదృవ” తనె(గాన 
హారిమయమే జగమంతాను tt పల్లవి [1 


ఈ? యచ్భావం * అనుచానికి Foot note లో అప్ప టికి తోచిన 
దినిని ఇచ్చినాను. * యచ్భావ్యం తద్భవతి * అనుటనముచిత మే మో 
అనిపించుచున్న ది. 


56 


0) సందోడించేరు : (పాట 486) 


హరి నీకు నజు(డు పంచాంగంబు వినిపించ 
నిరతముగ వాకిటను నిలిచినాండు 
సురలు నీయవసరము చూచుకొని కొలువునకు 
సరవి నాఇఖ త్తపడి సందడించేరు 1 ఎండా 


నందడించేరు = సందడిచేయుచున్నా గు,  “*సందడివిడువుము 
సానముఖా”లో కీగీత కలిగిన వదమును వ్యాఖ్యానించునపుడు 
అధ్యాత్శకీ ర్రనల సంపుటము | (1981) నందు 12వ పాటలో సందడి 
శబ్దమును వ్యాఖ్యానించ అదు, ఈ అన్నమయ్య వాబ్బయములో 
సందడి, నందడించు శబ్లములు 'తొందర పెట్టు” “అంటు కొనియుండు' 
ఇత్యాద్యర్థములలో వాడినట్లు ఇక్కడ (పయోగమునుబట్ట ఊహించు 
చున్నాను, 


lly రాచాజ్ఞ : (పాట £47) 


రాచాజ్ఞ మరలించ రాజే కొర్తగాన 
యేచి నీకు శరణంటి వీది మానుపళే 10 పల్లవి [1 


రాచాబ్ల = రాజొజ్జ. 'రాజ్ఞ 8 ఆజ్ఞా అని వ్మిగవాము. ఇది 
సమానై కచేళము తదృవీకరించిదై. > కావచ్చు. ' రాచ వారి యొక్క 
ఆజ * అని తద్భవ శబముతోనే న న్వతం్యత్రముగ సమసించిన సమాస 
ణః ద 
మైనా కావచ్చు. 


27 వ నంపుటములో "నమానములు " అను విషయమువై 
సాగించిన నా చర్చను చూచిన డాః సరస్వతీపుత్ర (శ్రీమాన్‌ 
పుట్టప_ర్తి నారాయణాచార్యుల వారు, “వ్యావవోరి కభావను యే 
చ్చగ వాడిన అన్న మాచార్యుల కృతులలో 'వ్యాకరణచర్చ వలజ్బా” 
అన్నారు, కాని “ఆ కృతులలో నే అరనున్నలు శకటశేఫలు స్థానపతి 


57 


తములు, ఆస్థానవతితములు దండిగ నుండుటచే, ఆ భాషను శిష్ట వ్యావ 
వోరికముగనో, అళిష్టవ్యావవోరికముగ నో (గ్రాంథిక నన్ని హిత మెన_ 
డ్రి pe Haran 
దానీని వివురించక ఎట్లుంజేదిస్వామీ” అన్నాను. “వశే నీయిషము' 
Sy ౮౧ చ లి 
అన్నారు 


12) సాసము జా (పాట : $71) 


సామంతం 
సింగార మూ రితివి చిత్తజగురుఃడవు 
సంగతం జూరేరు మిమ్ము సాసముఖా bl పల్లవి tt 


పూవుల తెప్పలమీ(ద పొల౭తులు నీవు నెక్కి 
పూవు లాకసము మోవ6 బూంచీ చల్లుచు 
దేవదుందుభులు (మోయ దేవతలు గొలువ6గా 
సావధానమగు నీకు సానముఖా 9 పింగా ॥ 


ఆంగరంగవై భవాల నమరకామిను లాడ్‌ 
నింగినుండి దేవతలు నిన్ను: జూడంగా 
సంగీతతాళవాద్యచతురత లు మెరయ 
సంగడించేవేచిమీ కు సాసముఖా 1 సింగా 4 


పరగ గోనేటిలోన పసిడి మేడనుండి 
అరిది నీందిరయు నీవారగించి 
గరిమ (శ్రీ వేంక కేళ కన్నుల పండువగా(గ 
సరవి నోలాడుమీకు సాసముఖా ॥ సింగా ॥ 


అధ్యాత్మ కీ ర్రనల సంపుటము -- ! యందు 12 వ పాటలో 
* సాసముఖా * శబ్దమును "సనముఖ సముఖ' అను రెండు పదముల 
ఆ|మేడిత సంధిగా వ్యాఖ్యానించియుంటిని. దానికి మర్కొకపాట 
కూడ ౪9 సంపుటము 97 వ చానిని ఉదావారణముని చూపియుంటిని. 


58 


ao ఈపాటలో “ సానముఖా ి? శబ్దము “ జోవోరు” అను అర్థ- 
లో [పయో గించినట్లు ప్రకరణమును బెట్టి తెలియుచున్నది. 


పూర్వో తర ము[దణములు 

6 వ ౧ వ సంపుటములందు పూర్వము[దణపరిష్కర్హలు 
చూపిన పాఠములకు కొన్నిటికి భిన్నముగ నేను పొతములను చూపి, 
వారి పాఠములను పూర్వము దణపాఠము అని పాదదీపిక (Foot note) 
లో చూపియున్నాను. అందులో పూజ్యులు క్రీ శ (శ్రీమాన్‌ 
రాళ్లపల్లి అనంతక్ళ ప్ప శర్శ్మగారును, (శ్రీఅర్బకం ఉదయగిరి శ్రీనివాసా 
చార్యులును కలిసి పరిష్కరించిన 7 వ సంపుటములో, “ సంస్కరణ. 
ములు” అను శీర్షికతో తప్పొప్పుల పట్టిక నొకచానిని చూపి, కొన్ని 
పాఠములకు మాత్రము సవరణలు చూపినారు 6వ నంపుటములో 
మాకు ముదణమునకు ఇచ్చిన పుస్తకములో ఆ తప్పొప్పులపట్టిక 
కానరాలేదు. 7వ సంపుటములో మాత్రము పేజి వరుసనంబరు కూడ 
ఇచ్చిన తప్పొప్పులపట్టిక ఉన్నది. కానీ ఆ తప్పొప్పుల పట్టికలోకూడా 
మేముచూపిన పారాంతరములన్నీ లేవు, కావున నేను ఆ తప్పొప్పుల 
పట్టికను లెక్కకు తీనికొనక యే 'పూర్వముద్రితపాఠము' అని ఇత్యా 
దిగా చూపియున్నాను. దీనివలన పూర్వము[దణపరిష్కర్తలను 
లత్యుము చేయలేదని భావింపళాదు, ఇట్టి వరిమ్మరణములలో తవ్పుణు 
సర్వసవాజములని అందరకు "తెలిసిన విషయమే. వానిలో ఎక్కువ 
తక్కువలు మాత్రమే సూత్మజ్ఞతకు గురుతు. మేముమాత్ర మేమి 
తక్కువతిన్నామా? అన్నట్లు ఈ పరిష్కరణములోకూడ రేకు పాఠ 
ములు కొన్ని తొలగిన ఘట్టములు కలవు. వానిలో మేము గమ 
నించినవాని సవరణలిందు చూపుచున్నాను, 


పాట ఉన్నపాఠము ఉండవలసినపాఠము 


21 (8-2) మూ.(టగ రాట్టదు మూట గట్ట'రాదు, 
74 (28 'బెడిదపు. 'బేడిదపు. 


59 


81 (24) వికీరణా వికిరణా 

రికి పల్లవి కేళవాత్సరమహోొ  శకేశవాత్సరమహో 
212 పల్ల వి సాధింవలేడు సాధింవలేండు 

248 (2.4) పాలించేవ శాప పాలిండేభక్తుల|పళాప 
244 (11) మాయా దేవిపట్టిన మాయాదేవి పుట్టిన 
245 (1-2) కా(గినపోట్లు కాండినపోట్లు 

246 (8-2) సోదించేరటా( సోదించేరంటా. 

828 (11 నాతరతమ్య నాతారతమ్య 

887 (2-2) నెప్పుగా నొప్పుగా 

408 (81) తనివోని ఘోరతప  తనివోనిఘనవోరతప 
409 (8_1) నెవ్వరె నానేమి నెవ్వరై నానేమి 
పాటల అకారాది | 

సూచికలో పుట 868 లో 159 898 

ఎంత మా[తము 


నా యీ పీఠకవనువెంటనే పూర్వము[ దణ వరిష్కర్తఠి 
కీరికలనుకూడ జతచేసి ప్రకటించుచున్నాను. 


ఈ తాళ్ల పాకకవుల వాజ్మయమును త్వరత్వరగ గడ్డకు కేవ. 
లెనను సంక లృముతో, ఆయవ్యయములతో జమకట్టక మాకు వలసిన 
వసతులను పర్చాటుచేయుచున్న తి. తి. దే. కమిటిచైర్మన్‌ ,(శ్రీవి. 
యన్‌. రెడ్డిగారికి, వారి సంకల్పమును మూడుపూవు లారు కాయ. 
లుగ పండంపగల సంకల్ప సిద్దులు, ఎంతవనినె న అవలీలగ నెరవేర్చ. 
గల కార్యదతుత పండి నిండిన తి. తి. దే. కా ర్యనిర్వహణాధి కారులు 
(శ్రీ పి. వి, ఆర్‌ . శె. [వసాడ్‌ ఐ. ఏ. ఎన్‌,, గారికిని నా కృతజ్ఞ ఆాఖి 
వాదములు. ను దణకార్యమునందు మాకు చేదోడు వాదోడుగా 
తోడ్పడుచున్న తి. తి దే. (పస్‌ మేనేజరు (శ్రీ యమ్‌. విజయ 
కుమార్‌ ెడ్డిగారికిని, ఈ పనులలో చాల మెలుకువగల తి తి. దే. 
పౌరసంబంధకాఖాధికారి శీ రావుల సూర్యనా రాయణమూర్తి ఎం ఏ. 


60 


గారికి (పతిక్షణమును మావనులకు వలసినట్లు సాయవడుచున్న 
తి తి. దే, సప్తగిరి సంపాదకులు (శ్రీ) కె. నుజ్బారావు ఎంప., 
గారికిని నాధన్యవాదములు. ఈ పరిష్కరణ కార్యములో నాకు కుడి. 
చేయిగ పనిచేయుచున్న చి॥ జె. బాలను[బమణ్యం ఎం.ఏ, కు 
సా మంగళాళాననములు. వేగముగా సాగుచున్న అచ్చువనిలోకూడ 
'మెలకువవీడని అచ్చుకూర సరులకు మనన్ఫ్యూ విగ నామంగళాశానం 
నము అందించుటతప్ప నేను వారికిచేయు నుపకార మేమున్నది? పెద్దల 
పర్ణిష్కరణము.లను మరలా పరిష్కరించుటలో నావలన ఏర్పడిన 
గుణదోవములను మరల పు న్తకములు చదివిన సహృదయులు ఎత్తి 
చూవిన, విధేయతతో స్వీకరించి, వె పరిమృరణములలో జా|గ త్త 
వహింవగలను. 


ఖో మెనూరురా జధానీనగరకళాశాలిళా బుధం మాన్యం ! 
సంగీతసాహితీవీథీనంచార౦ నమామి తం కృష్హమ్‌ ॥ 


ఇట్లు బుధవిధెయుడు, 
గౌరి 'పెది రామనుబ్బళర్మ, 
a) 
తిరుపతి, స్పెషల్‌ ఆఫీసరు, 
2.781 తాళ్ల పొక వాబ్మ య పరిష్క_రణళాఖ, 


అన్నమాచార్య (ప్రాజెక్టు, 
తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి. 


తాామఫలకములలో( దలుపుచాటున దాగియుండిన తాళ్ళపాక 
వారికవిత (పభాకరులకరస్పర్శ్భమున  వెలుగుమొగము చూచినది. 
(పథమమున తాళ్ళపాకవారిస కీర్తనలయోగ్యతనుగు రించి, పైయధి 
కారులకు తెలియజేసి, సంకీ ర్రనములు లోకమున (ప్రచారము(జెందుటశై 
యన్న మాచార్యోత్పవమును వెలయింపించినవారు గురు పెపులు (లీ 
వేటూరి ప్రభాకరశాస్త్రిగారు తిరుపతిలో నన్నమాచార్యోత్సవము (ప్రతి 
సంవత్సరము జరగుచుండుటతో వారిరచనలలోన కవితాసౌందర్యము, 
సాహితీగొర వము, సంగీత సారస్యము, భ క్రిపారమ్యము, గుజుతింప?. 
ఐడుచున్నవి. తెలుగున ముడులు విడనిపదములకు( [బయోగము 
లకు, నెన్నిటికో యర్థము, నన్వయము కుదురుటతో భాషాసంళోధకుల 
దృప్ది. ఏరిరచనములమై. బడుచున్నది. (పాంత పాటలతో మనసుస జెందు 
చున్న భావుకుల వినోదమున.క3ై [కొత దనముంగోరుచున్న సంగీత 
విద్వాంసుల యాదరమును టసీకి లధభించుచున్నది. తాళ్ళవాతవారి 
రచమునల సత్వర ముద్రణమునకై (శ్రీ తిరుమల తిరుపతి దెవస్తాన 
(పధాసాధికొరులుచూపుచున్న ఆదరాభిమానములకు, భాషాభికుచికి, 
భ _క్రితిత్సరతేకు జోహారులు, 


శ్రీ తాశ్ళపాకవారి రచనముల సంపుటము లెదు ఇంతదినుక 
(ప్రకటితము లయినవి. ఇది యారవసంపుబము. తాళ్ళపాకణన్నమా 
చార్యుల (100. వ జేకునుండి 150.వ జేకు వరకుగల) అధ్యాత్మ 
సంకీరనము లిందు ముదితములయినవి. ఇ6కపె నే(బదీవేకుల 
అజో రా 
కొకసంపుటముగా వీరిరచనములు (ప్రకటింపంబడ గలవు. 


62 


మద్గురుదేవులు కీర్తిశేషులు (శ్రీ వేటూరి (ప్రభాకరశాన్త్రిగారి 
పర్యవేక్షణమున నేతత్సంకీ ర్రనముల ముద్రణకార్యమున నుద్యోగించు 
చుండి నేనీేసంపుటమును వారి యాదేశముల మేరకు బరిష్కరించి తిని. 
తప్పొప్పులకు సహృదయులు [సమాణము, 


తౌ పాక వారిరచ నము లెల్ల ( ద్వరలో (బికటింప(బడవలయు 
ననెడి వారిసంకల్పము నెజవేర్చుభారము పె యధికారులది, (శ్రీ వేంక- 
'పేశ్యరులవారిది. 


శ్రీ షల (ప్రాచ్యవిద్యా విద్వద్వి ధేయు(డు 
రీళ్‌ ధనాలయము, | 
గ ఉదయగిరి (శ్రీనివాసాచార్యులు 


ig 





రొ 


(ల 
క్రీ ద్రిక్ర 


ఇది (శ్రీ అన్నమాచార్యకీ ర్రనల యేడవసంపుటము. (శ్రీ వేటూరి 
(పభాకరళశొత్రిగారు ఐదవసంపుటము శోధించి (పకటించి అకౌలమున 
పరమపదమల౪కరించిరి. ఆరవసంపుటమును దీవివి రేకులనుండి 
సవరించి యెత్మి (వాసినవారు (శ్రీ శాశ్రీగారి శిష్యులై వారికి చేదోడు 
వాదోడుగా నుండిన (శ్రీ ఉదయగిరి (శ్రీనివాసాచార్యులే. ఈ కీర్తనల 
శోధనకార్యిమునకె శ్రీవేంక టేశ్వర దేవాలయాల అధ్యత్షులచే నియ 
మింసంబిడి నేను వచ్చి చేయివేయుసరికి ఈ సంపుటము బహుభాగము 
ముదిత మైనది. కడపటి రెండు మూండు ఫారములు మొత మునేను 
సరిచూడ(గల్షితిని, ఈ సంపుటమున ౧౫౧.౬ వ జేకుమొచలు ౨౦౦౬ వ 
తేకు వఅకునిగలి అధ్యాత్మకీ ర్హనలు కలవు, 


(శ్రీ[పభాకరశా స్ర్రీగారు వేసిన పథమున, (శ్రీ శ్రీనివాసాచార్యుల 
నిష్కళంక భ క్తీశకులు తోడుగా, ఇకముందు తాళ్ళపాకకృతుల 
శోధన (పకటనములు త్వరగా జరుగంగలవని యాశంసించుచున్నా ను. 
కాని యీ మహాకార్యము పూర్తియగుటకు ఆ శ్రీనివాసుని మహా 
సంకల్పమే సాధనమై మమ్ము నడపవలసియున్నది 


ఈ శెంకర్యమునకు నాకవకాళము(గల్పించిన (శ్రీవేంక టేక్వర 
దేవాలయాధికారులదయ నా కృతజ్ఞతాళ క్తిని మించిన బరువు, 


(శ్రీవేంక చేళ్వర(పాచ్యవిద్యా 
పరిశోధనాలళలపము, 
తీరువతి 
80-11-51. 


రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, 


శుభము స్తు 
శ్లపొక 


య 


శ్రీ తా 
అన్నమాచార్యుల భ్యాత సంకీర్తనలు 


ఆల ఆ 





Orn nnn 


స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహానశ కవరుషందులు ౧౩౪౬ అగు= 
నే(టి కోధిసంవత్సరమందు, తాళ్ల పాక అన్నమాచార్యులు అవతరించిన. 
వదారుయేండ్డ కు తిరు వేంగళనాథుండు ప్రత్యక్షమైతకేను, ఆది మొదలుగాను 
శాలివాహనళకవరుషంబులు ౧౪౨౪ ఆగు. నేటిదుందుభినం వత్సర ఫాల్గుణం 
బహుళ ౧౨ నిరుధానకు1 (నిరోధానకు? తిరోధానానకు?) తిరు వేంగళనాథుని. 
మీదన అంకితముగాను తాళ్ళపాక అన్నమాచార్యులు విన్న పముచేసిన. 
ఆధ్యాత్మ సంకీర్తనలు, 


రేకు 10] కొంటోది 


విచారించు హారి నావిన్నప మవధరించు 
పచారమే నాదిగాని పనులెల్లా క్‌ || పల్ల వ్‌ ॥ 


తనువు ౧నాదెందు6గాని ౨ తనువులోనిందియములు 
అనిశము నా చెప్పినట్టు నేయవు 
మనసు నాదెందు(గాని మర్మము నాయిచ్చ రాదు 
పనివడి దూరు నాది పరులదే భోగము 1 విచా ॥ 


1. ఈశబ్దము “విరోధి 'నిరుద్ధ” శబ్దములకు వ్యావహారికరూపముగా గానవచ్చు 
చున్నది. అడ్డగింపు అవధి అని యర్థము. ఆనాడు కడవటిదినమని తాత్పర్యము, 
క్రీ॥ శే॥ పభాకరశాన్తిగారూహించిన “సరియగు” అనునర్థము తొత్పర్యార్థము గావచ్చును, 
“ఆవధి ఆనునర్ధములో “ఈ నిరు్తమునకు. గుశలంబు మాకు” _అను తరిగొండ 
వెంగమాంబగార్మిపయోగము దీనికి సహాయపడుచున్నది. సాహిత్య అకాడమీవారి= 
విష్ణుపారితాతము కీర్‌ పుట. నే నీప్రయోగ మివ్వగా (శ్రీమాన్‌ రాళ్లపల్లి అనంతశృష్ణ- 
శర్మగారు. “నిఖుత్తం” ఆను౪అరవపదముకూడ “నిలుపు అనునర్గముతో దీవికి 
ఫహాయపడుననిరి, ౧, నాది--జందుయగాని. ౨. తనువులో ని - ఇంద్రియ ములు, 
ఇట్టిసంధు లీవాజ్మయమున గలవు. 


omer Rw 


Vol 2.F+r 


శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


అలరి నానీద్దుర నాదె”ద6(6గాన్మి ౧సుఖమె 


లి 
కలలోని ౨కాంపిరాలకతలపాలె 
తెలివి నాదెందు6ంగాసి దినాలు కాలముసొమ్ము 


యెలమి+ బేరు నాది యెన్వరిదో బలువు | విచా ॥ 


కర్మము నాదెందు€ గాన్‌ కి ర్మనులోఫల మెల్ల 
కర్మిలి నాజన్మముల 3 ఆధీనమె 
ధర్మ పు(శ్రీవేంక కేశ దయానిధివి సీవు 
నీర్మితము నీ దింతే నేరుపు సీమా మది *విచా॥ | 
ఆహిరి 
విడువరా దెంతైనా వెల్టివా(డనై న నీకు 
కడవారు ఎవ్వకు౦ డొ( గాదుకో నన్నుసు Il పల్లవి ॥ 
జ్ఞానము నే నెజంగ నజ్జానమః నే నెజ(గను 
మానను విషయయిలు మర గెంతె నా 
నీనామము నొడిగి నీదాసు(డ ననుకొంచు 
దీనికే వహించుకొని తిద్దుకో నన్నును ॥ విడు ॥ 
ఆకర్మము నెజ6గను సుకర్మము నజంగను 
(పకటసంనారము పై పాటు మానశు 
వొకపనివాండనై వాచి ము(ద్రధారినె తి 


మొకమోడి యిందుకే గోమున నేల నన్నును ? విడు ॥ 


వెనక (6 గాన ముందు పిచారించి కానను 
నినుపై దేహధారినై నీకు మొక్కేను 
ఘను(డ (శ్రీవేంక పేక కన్ను లెదుట( బడీతీి 


కని పోవిడువరాదు కరుణించు నన్నును ॥ విడు॥ 2 
౧, 'యానుఖమెల్లి పూ.ము,పాొ రేకులోలేదు, ఎ “కౌంపరాలి పూ.ము పా 
1. “ఆరీనమె' పూ ముషా. 


అధ్యాత్మ సంకీర్తనల 


సాళంగనోట 


దొరకి మాపొలికి( గం౫ వయర్హము 
దరిదావెయుంగ నతత్వార్దము 


తిరముగ ౧ నల్లదీవి. దెచ్చినయర్హ మిదివో 
విరజవోడ రేవున వెళ్లి నర్థము 
సపరమవాగవతులమ పాంతినర్థ మిదివో 
పురుషో _త్తము(డ నేటిపుచుషార్ధము 
చందపువేదముల (లు 7) శాసనము వేసినర్థము 
ముందు సుము(దల కెల్లా మొదలర్ధము 
అందరియాత్మలనేటి ఇంగ ళ్లు లోనియర్గ ము 
యెందు సహస్రనామపు బన్నికర్గ్ణము 
కొలచి (బహ్మాండముల ౨ కొప్పెరలోనర్లము 
రు 
యిల నిహపరముల కెక్కి నర్థము 
యెలమి హీనునినె న యెక్కుడుసేసేయర్గము 
వా @ి 
అలరి (శ్రీవేంక పేశుండ్రై నయర్థము 


భైరవి 
దైవమా కిసీమాయ తలమొ లెణ6ంగనీదు 
కావరపువిషయాలకట్లు వదలివు 


గభ్కూన( బెరిగివచ్చీ కాలము మీ6దమీ(6ద 
వొక్క-నా(టి కొక్కనా(టి కొత్తు కొత్తుక 
నిక్కి తుమ్మిదలవంటినెరులెల్లా దెలనాయ 
na రా 
కక్కరమాయ మేను కాంక్షలూ నుడుగవు 


॥1పలపి॥ 
(ag) 


స దొెత 4 


॥ దొర జ 


॥టొర॥ 8 


"BB వ 


౧. “నల్లదివిం పూ,ము,పా. నల్బదీవి = “జంబూద్వీపము” కావచ్చు. 
౨. కొ ప్పెరలోని+-ఆర్థము. ౩, *“నీమాయతలమొ లెజంగ సీదు” పూ.ను,కా. 


4 (శ్రి తాళ్లపొక అన్నమాచార్యుల 


చిన్ననాండు మోహించినచెలులు నేం జూడంగానే 
పన్నినవయసుమీరి పొఢ లైరి 
వన్నెకుంబెట్టినసామ్ము వడి ౧రాసి యెత్తుదీసె 
మున్నిటివే వెనకాయ ముచ్చటా6 దొల(గదు ॥దైవ॥ 


సిగులెల్లా. బెడ(బాసె చేరి యవ్వరు నవ్వినా 
ల టి. 

యెగ్గుపట్టదు మనసు యెజలుకతోనే 

నిగ్గుల శ్రీ వేంక మేళ సీవు నన్ను నేలుకొని 

దగ్గరి నాలోనుండ(గా తలహూ( శ వాలదు 1 దైవ॥ 4 


ముఖారి 


౨ పులుగు చెప్పెడి నదె పొంచి మాగురుండు నీకు 
తలంచుకో నేయు సీవ దాంచినర్హము (1 పల్లవి 1 


యిలమీఃద తమసొమ్ము లెవ్వరివద్ద నుండినా 
తలపిడి కొలుపిడి తగిలినట్టు 
తొలుత పంచేంద్రియపుదొంగలవద్ద నున్నాండ 
వెలయ నీసొమ్మనుచు విడిపించుకొనవే. ॥ పులు ॥ 


చేరి తమవూరివారి చెఅవట్టుకొని పోతే 
3కోరి కుయివోయి తెచ్చుకొన్నట్లు 
వూరక సీకుకిలోనవున్న నన్ను నీమాయ 
వీరాన. జెఅవ న్లైను విడిపించుకొనవే ॥ పులు ॥ 


బడిదప్పి తిరిగేటిపడుచుల తమవారు 
తడయక తెచ్చుక ఆదరించినట్టు 
వెడబుద్ది దిరిగేను వెల్లిన శ్రీవేంక పేళ 
విడువక అజ్హానినన్ను విడిపించుకొనవే 1పులు॥ రీ 


౧. రాని=రాచుకొోని. ౨. “పృలుయగుి పూ,ము,సపా, పులుగు == అబద్ధము, “పృ ఖహుం” 
తమిళము, ౩, ఈ పాదమున యతిభంగమా? “తెచ్చుకొన్నట్టు' లోని కొ? తోనా? 


అధ్యాత్మసంకీ ర్హనలు 


ఆహిరి 
ఇందులో మొదలికర్త యెవ్వండు లేడుగా (బోలు 
ముందు కరివరదు(డే ముఖ్యుండుగా(టోలు 


ఆడితి(టదో బహురూపా అన్ని యోనుల. బుట్టి 
తోడనె దిహ్మాదులనేదొరలెదుటా 
జాడలు మెచ్చాలేరు చాలునన్న వారు లేరు 
వేడుక నడవింగా సేవెన్నెలాయ (బదుకు 


అన్నికర్మ ములు జేసి ఆటలో ాహ్మణు(డనై తి. 
నన్ని వేదములనేటియంగడి వీధి 
నన్ను. జూచేవారు లేరు నవ్వేటివారు లేరు 
వన్నెలసము[ద్రములో వానలాయ (బదుకు 


సంసారపునాటకసాలలో (ప్రతిమనై తి 
కంసారి (శ్రీవేంక టపతిమాయలోన 
౧ యింస లిన్నియు( దేరె విందరు. జుట్టములై రి 
హంసచేతిపాలునిరునట్లాయ (బదుకు 


రేక 102 లలిత 


ఒల్లండుగాక దేహి వుద్యోగించండుగా క 
కొల్ల లై నమేలు తనగుణములో నున్నది 


తలంచుకొం పే(జాలు దైవమేమి దవ్వా 
నిలుచుక తనలోనే నిండుకున్నాండు 
చలపట్టితేంజాలు విసర్గ మేమి బాంతా 
చలివే(డినాలికవె సత్యములో నున్నాండు 


౧. 'హింసి కు విశృతియా ౨. సర్గము “స్వర్గము” నకు వికృతియా? 


॥ ఇందు ॥ 


॥ ఇందు ॥ 


॥ ఇందు॥ 6 


1 పలవి 4 
దా 


RE 
en 


నాలా. 


అధ్యాత్మ సంకీర నలు 


సాళంగనాట 
అన్నిటి కెక్కుడుయీవి హరియిచ్చేది 
మన్నించునాతనికం పే మణి లేరు దొరలు 
తగుబహ్మాలోకముదా(కా నెక్కిచూచిన 
మగడ బుకేలోకాలే మనుజులకు 
తెగి ౧యిచ్చే యిం(దాది దేవతలవరములు 
యెగువదిగువలను యీసందివే 


మాయలోన( బుప్టేది మాయలోన( బెరిగేది 
౨ కొయదారులకు నెల్లాం గలిగినదే 
సేయరానిపుణ్యమెల్లా( జేసి గడించుకొనేది 
చాయల బహురూపప్పుసంపఫొర మే 


చెడనివై కుంఠ మిచ్చు. జేటులేనివర మిచ్చు 
వెడమాయ( బెడందాపు విష్ణుం డీతండే 
యెడయక (శ్రీ వేంక పేళశుండై వున్నాడు వీండె 
జడియ కితండే కాచు శరణం పే( జాలును 


మలహారి 
అతిసులభం విది యందరిపొలికి 
గతియిది (శ్రీపతికై ంకర్యంబు 


పాలసము[ద్రము బలిమి. దచ్చికొని __ 
రాలరిదేవత లమృతమును 
నాలుక నిదె హారినామపుటమృతము 
యేల కౌనరో యిహపరసుఖము 


౧. “యిం(దాది దేవతలు యిచ్చేవరములు' అనుట సహజము. 


౨. “కౌొయధారులు కావచ్చు, 


1 పలవిః॥। 
a) 


[1 అన్ని [| 


i అన్నీ [1 


అన్ని ॥ 9 


॥ పల్లవి ॥ 


1 అతి ॥ 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అడరి బా(తిపడి యవని దెవతలు 
బడివాయరు యజ్ఞ భాగాలకు 
విడువక చేతిలో విష్ణు ప్రసాదము 
కడిగడియైనది కానరుగాని 


యెక్కుదురు దిగుదు రేడులోకసులు 
పక్కన( దపముల బడలుచును 
చిక్కినాండు మతి శ్రీవేంక సేశ్వరు(_ 
డిక్క_డితుదిపద మెజ(గరుగాని 


నామంతం 
ఏమి సేయుదు నింక నిందిరాధీశ్వరు.డా 
నీమజ6గు చొచ్చితిని నెరవేర్తుగాక 


కడి వోనిజవ్వనము కలిమిలేమెణు6గునా 
బడినుండి మిగుల రుణపరచు(గాక 
అడియాస లెల్లా6 బుణ్యము(బాప మెటు6గునా 
వెడగు(దనలో దయ విడిపించు6గాక 


వలపువెజ సెజణు(గునా వాడి మొనలకు నైన 
ఐలిమి€ దూరించ:£ జలపట్టు6గాక 
చలనమందినమనసు జాతి నీ తెజటుంగునా 
కలిసి హేయమున కొడి గట్టించుంగాక 


యెలమి రతిసరవళము యెగ్గుసిగ్గెణు(గునా 
బలిమి దిటకు నొడంబజఅచు(గాక 
యిలలోన (శ్రీవేంకటేశ నీమాయ లివి 
తల(గించి యేలితివి దయ సేతుగాక 


i అతి; 


ned» 10 


పల వి! 
భి 


11 ఏమి ॥ 


॥ ఏమి 4 


॥ ఏమి॥ 11 


అధ్యాత్మ అల 


ఇర 


pn 


ఆయ్యో మాయల బొంది అందు పీడ నుర్చతాగు 


యియ్యుగాన. గర్హలుగా రెట౭గదు జడులు 


చుక్క_లె యుండినవారు సుడలై యుండినవారు 
యిక్క డనుండిపోయినయీ జీవులే 
దిక్కుల వారి నిందరు దేవతలటా మొకే 
యెక్కు_డై నవారి నాత్మ నెజ/గ”రు జడం 


పాతొళశవాసులును సలులళోకవాసులును 
యీతరవాతనుండినయి 'బీవుటే 
కాతరాన వారిపుణ్యకకం వినేరుగాని 
యీతల (శ్రీహరికత లెజంగరు జడుచు 


యిరవెణీ(గినము కు లెజి(గని ౧ బద్దులు 
యిరవె మనతోనున్నయీ జీవులే 
రుంజ 
సిరుల మించినవాడు (శ్రీవేంక పేశ్వరుండే 
శరర గతులు దక్క. చక్క6గారు జడులు 


రేకు 108 శుద్దవ సంతం 


చీ చీ వివేకమా చిత్తపువికారమా 
యేచి హరిం గొలువక పహీనుండాయ జీవుడు 


బతికేనంటా( బోయి పయిండి వుచ్చుక తన. 
పతియవసరముల6 (బాణమిచ్చీని 


బతు కందులోన నేది పసిండి యెక్కడ నుండు 


గతిహరి. గొలువక కట్టువడె జీవుడు 


౧ “బుద్దులు” పూ,ము,సా, 


haa 


1} ఇబఎయ్యో le 


i అయ్యో 11 


11 అయ్యో 112 


1 సలవి ॥ 
aa) 


జ చిచీ ॥ 


10 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
దొడ్డవాండనమ్యునని దొరల6 గొలిచి వారి- 
కడ్డము సిడుపు మొక్కు నతిదీరు(డై 
దొడ్డకన మేది యందు దొర యాడనున్నవాండు 


వొడి హారి. గొలువక వోడుపడె జీవుండు "చీ 

చావనేల నోవనేల సారెం గిందుపడనే 
యీవల శ్రీవేంక పేశు( డింట నున్నా(డు 
దేవం డాతండే నేండు తెలిసి కొరిదేయగాని 


భావించ కిన్నాళ్ళదా(కా (భమ? బడి జీవుడు 1 చీచీ॥ 10 


రామ్మకియ 
అనుచు నిద్దరునా డే రమడలవలెనే 


మొనసి యి వెల్లా. జూచి (మొక్కి_రి (బ్రహ్మాదులు 


1 పలవి 
గా 
రాము(డ 


పండు నాకు రండు వెట్టరా 
యేమిరా యిట్లానె నాకు యిత్తువా నీవు 
(పేమపుతమ్ము.డంగాన పిన్ననే నీకు 
యీామాట మజవకు యిందరా కృష్ణుండా 


1 అను ॥ 
యెక్కి. న “వుట్టి పె నన్ను నెక్కించరా వోరి 

వుక్కున6 బడేవు రాకు వడ్డురా నీవు 

పక్కున మొక్కే_రా నీపయి(డి కాళ్లకు వోరి 

అక్కతో జపే బృ గాని అందుకొనే రారా ॥ ఆను ॥ 


"యెవ్వరు వొడవో సరి నిటు విలుతమురా వోరి 
నివ్వటిల్ల సీ వింత నిక్కవొద్దురా 
రన్వల శి (శ్రీ వేంకటా ద్రిరాయండనేరా, అయితే __ 
యిన్వల నీకంటే * బెద్ద యిది నీ వెజఖ(గవా 
1, “రండు” కు రూపాంతరము 2 *ప 


1 అను? 14 


పుట్టి” రేకు, 


-పెద్దవాడను; యిది==ఈ విషయము, 


అధ్యాత్మ సంకీర్రినయి 


థధన్నాన 
పెట్టిననీ 'వెణు(గుదు పెముదిక్కు. 
జట్టిగా (శ్రీహరి సికు శరణు చొచ్చితిషి 
కర్మమూలమైనట్టికాయము మోచి నేను 
కర్మము విడువ(టోతే కడుసంగతా 
మర్మ మెతి(గిననీవే మాయల. 1 గట్టుండంగాను 
పేర్మి నే విడువంటోతే బిగియదా కటు 


బంధమూలమైనట్లిప్రపంచమందు నుండి 
బంధము బాసేనంమేం బానునా అది 
అంధకారమైనట్టిఅజ్ఞానా నః దోసితివి 
అంధకారమున వెలు గరసితే. గలదా 


నిచ్చలు నీసంసారపునీరధితోన ముని౭గి 
చొచ్చి వెళ్లి చేరేనంపే6 జోటు గలదా 
యిచ్చట (శ్రీవేంక మేక యిహామందే పరమిచ్చి 
అచ్చు మోపి యేలంగా నే నన్నియు. దెలిసితి 


ముఖారి 
వెనకేదో ముందరేదో వెట్టి నేను నా__ 
మనసుమరులు దేర మందేదొకో 


చేరి మీ(దటిజన్మముసిరులకు నోమే(గాని 
యేరూపై పుట్టుదునో యెజంగ నేను 
కోరి న్నిదించ6 బరచుకొన నుద్యోగింతు(గాని 
సారె లేతునో లేవనో జాడ దెలియ నేను 


1. కట్టి --ఉండయాను, 


11 


॥ పెటి॥ 15 
రు 


॥ పలవి |! 
గా 


॥ వెన ॥ 


[2 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తెల్లవారినప్పు డెల్లా తెలిసికిననే(గాని 
కల్లయేదో నిజమేదో కాన నేను 
వల్ల చూచి కామినుల నలపించే6గాని 
మొల్లమై నామెను ముదిసిన దెరంగ ॥ వెన, 


పాపాలు చేసి మజచి (బదుకుచున్నా (డ౭గాని 
వై పుగం జితగుపు (డు వ్రాయు పెఅంగ 
యేపున (శ్రీవేంకిపేశు నెక్కడో వెత కేంగాని 


నాపాలిదై వమని నన్ను6 గాచు చిఅగ n వెన ॥ 16 
నులహాది 
అంతరుమాలినయట్లి ౨ధములాల 
౧ పొంత సంతకూటమి పొరిచూపు గాదా 1 పల్లవి !| 


కనక మిత్తడితోడ కలయ సరిదూ([చితే 
౨ ఆనువవునా అది దోష మవు6గాక 
ఘను(డె నహరితోం గడుహీనదేవతల 
నవిచి సరివెట్టితే నయ మవనా భువిని 1; అంత | 


పట్టభద్రుడు గూర్చుందేబలుసింహాసనము పై 
వెట్టిబంటు. బెళ్లువారు వెట్టులేకారా 
గట్టిగా శ్రీహరితోడ కల గంపదేవతల( 
బెట్టి కొలుచుట విందువెట్టి పగగ్గాదా 11 ఆంత || 


కొంచక సింహముండేటిగుహ నుండవచ్చునా 
పొంచి నక్కలకెల్ల బొక్కలేకాక 
య 
అంచెల శ్రీవేంక చేవ డాత్మలోనే వుండ(గాను 
కొంచపు'దై వాల పలువంచలనేకాక 11అంత || 17 


౧. 'పొంతనంత కూటమిపో రీచూపు గాదా” పూ,ము.పా, అర్థము విదార్యము, 
వీ. “ఉను పూము,పా యతిభంగము, 


అధ్యాత్మ సంకీ ర్తనలు 13 


దేవగాంధారి 
కలమాడ దొడము(ద కటకటా 
౧ G 
చెలుబిడికలలు చెప్పేరు లోకులు గపలవి।! 
యా a) oa) 


యిప్పుడేలే(బహ్మా దేవు డమే వుండ6గ మదటి. 
వొప్పగుణబహ్మ పట్టము వొకరికి వెచ్చ పెట్టి 
అప్పటి మూండుమూర్తులయందులో నీవి సరి_ 
చెప్పంబొయ్యే రీమాట చెల్లునా లోకులకు 11కలి 1 


కె లాసము రుద్రుడుగల(బ్రహ్మోాండకోట్లు 
ఫోలించి విష్ణు(డు కడుపున నించుకుండ (గాను 
చాలి మూ(డుమూర్తులలో సరి యాత6 డరిటాను 
కూళలై యాడేరుగాక కూడునా లోకులకు 11 కట్ల 11 


ఘనుండీతనిపొదము గడిగె (బహ్మ దేవుండు 
మునుముట్టి శిరసున మో(చే శివుడు 
వొనర మూ('డుమూరులం దొకండు (శ్రీవేంక చేశ. 
డనుమాట యిది తగవవునా లోకులకు 11 కట్తీ !! 18 


రేకు 104 పాడి 


తెలిసితేమోక్షము తెలియకున్న బంధము 
కలవంటిది బదుకు ఘనునికిని ॥పల్రవి 1 


అనయము సుఖమేడ దవల దుఃఖమేడది 
తనువుపె నాసలేనితత్వమతికి 
పొని(గితే+ బాపమేది పుణ్యమేది కర్మమందు 
వొనర ఫల 7ఎల్లనియోగికిని ॥ తెలి ॥ 


14 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తగినయమృత మేది తళ(పంగ విషమేది 
తెగి నిరాహారియైనదిరునికిని 
పగవారన(గ వేరి ఐంధులనంగ వేరీ 
వెగట్య్ముపపంచ మెల్ల పిడిచేవివెకికి 
వేవేలువిధులందు వెజపేది మజపేది 
దై వమునమ్మినయట్టిధన్యునికిని 
(శ్రీవేంక పేశ్వరుండు చి తములో నున్నవాడు 
యీవలేది యావలేది యితనిదాసుని 


భైరవి 
నీదాస్య మొక్క_ పే నిలిచి నమ్మంగలది 
(శ్రీ దేవు(ండవు నీచిత్తము నాభాగ్యము 


అనుష్టానములు ౧ గతియని నమ్మి చేసితినా 
తనువిది మలమూ[తముల(పోగు 
జనులటో ను త్తమపుజన్మ మే నమ్మితినా 
వొనర( గర్మమనేవో(దాన. బడినది 


చదువులళాస్త్రములజాడలు నమ్మితినా 
పొదలినమతములపో౮ట మది 
మడివుదినుండి ననామన సే నమ్మితినా 
అదియును నిం[దయాల కమ్ముడువోయినది 


ప్యత్రదారధనధాన్యభూ ములు నమ్మితినా 
పొతమగురుణానుబంధము లవి 
చ్మితముగ నను. గావు (శ్రీవేంక కేశ నీవే 
హృతపుష్పమా(త్రమే నాభ క్షియెల్లా. నీకు 


౧. “గతి యని చేసి నమ్మితినా” పూ.ము,పా, 


॥ తెలి ॥ 


i: On 19 


_పలవి॥ 
"వో 


1 సీదొ ॥ 


॥ సీదా ॥ 


1 నీదా ॥ 20 


అధ్యాత్మ సంకీర్తనలు 15 


మలవాది 
౦ కంచూ(6గాదు ౨ పెంచూలాదు కడు(6బెలును మనను 
యెంచరాదు పంచరాదు యెట్లిదో యామనను ji పల్లవి i 
పట్టం బసలేదు చూడ బయలుగా దీమనను 
నెట్టన( బారుచునుండ నిరూ.గా దీమనను 
చుట్ల చుట్టి పాయ కురిడు!. జుట్టమూ( గా చదీమనను 
యెట్రనదుటనే వుండు నేంటిదో యూమనసు ॥ కంచూ ॥ 


రుచు లెల్లాం గానుపించు రూపు లేదు మనసు 
పచరించు నాసలెల్లా. ఒసిండిగా దీమసు 
యెొచటా6 గర౭గదు రాయీ.6గాదు మనను 
యిచటా నచటాం. దాగే యేంటదో యీమనంఎు 1 కంచూ ॥ 


తప్పక నాలో నుండు దైవము గాదు మనసు 
కప్పి మూ(టగరాట్టదు గాలీ గాదు మనసు 
చెప్ప రానిమహిమల శ్రీవేంక కపేశు: దలంచి 
యిప్పు డిన్నిటా గెలిచ్‌ నే6ంటివో యీామనసు .కంచూ॥21 


సజ్జన 
కలదిదివో సుఖము గలిగినను గర్భము నిలువక మానుసా 
మలసి కామ్యుకర్మములకు (జొచ్చినమగండ( బుట్టువు మానునా॥పల్ల వి॥ 


పరగ నిందజిత్తుడు హనుమంతున _బహ్మాస్తుంబున. గట్టి, 
అరయ నందుపై మోకులు గట్టిన నలబహ్మాస్త్రము వదలె 
పరిపరివిధముల నిటువలెనే హరి. (బపత్తి నమ్మిననరు(డు 
తిరుగ గర్మమార్షమున ౪6 జొచ్చిన దేవుండు దనవాత్సల్యము 
వదలు [కల ॥ 


అనాలా చంంరారతనానాన ద రచ లతలా వమా పంల అమలు. మల... జానా. అడం. అతాలానల.. దాలాదాలాలా. యా. దానాలను అం 
93 


౧. ఆ. “కంచుంగాడు పెంచుంగాదు పూ,ము.సా. 

ఈ పాటలో మూడవచరణము 'దైనము' తప్ప తక్కిన సముచ్చయార్థక స్థలము- 
లందంతటా దీర్షములే కలవు. పూ,ము.పా.లలో అదీర్జములు (హస్వములైవవి. 
మూడవచరణము రెండవపాదము తప్పిపోయినది, మూడవ చరణము మూడవపాదము 
ఏమీ(వాయకయే (ప్రక్నచిహ్నముతో నిలిచినది. 








దాకా యడాడానాలాం దా జానాలల 


18 శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


అలరినసంసారభ్రమ విడిచి యడవిలోన జడభరతు(డు 
తల(పుచు నొకయిట్లిం బెంచినంతనే తనకును నారూపు దగిలె 
ములుగుచు లంపటములు చెగ విడచి మోకము వెద కెడినరు(డు 
వలవనిదుస్ఫం గతులు పెంచినను వాసన లంటక మానునా ॥కఅ॥ 


అటుగన తా। బట్టిన్నవ్రత ముండ(గ నన్యమతము చేపట్టినను 
నటనల నెందును( బొందక జీవుడు నడుమనె మోరు(డై నట్లు 
తటుకన శ్రీవేంకటసతిం నొక్కని దాస్యము భజియించిననరు(డ 


ఘటనల నతని'కె ంకర్యములకు కడు6బాతు(డుగాక మానునా 
కల: 2; 


శ్రీరాగం 
చెల్ల (బో యీజీఎ లీల జేసినపాప మెంతో 
వుల్లమున నున్నహరి వూరకే దవ్వాయ ॥ పల్తవి 


కన్నచోటనే హరి కల(డన్న వారికి 
విన్నచోటనే ఏష్టుడు వివేకులకు 
వున్నతి. గొలువలేక వొద్దనుండంగా 6 గొందరు 
మిన్ను మీ6ద వెదకేరు మితిమీజ( జదివి ॥ చెల్లు 


పట్టినదే బ్రహ్మము వరమార్థవే త్తలకు 
“తిట్టులో నా దెవము దివ్యులకును 
ముట్టి చేత మొక్కలేరు ముందటనే వుండ6గాను 
బట్టబయలు పాశేరు బహుకర్మవిదుల i చెల్ల 


ఊపిరిలో దేవుండున్నాండు యోగీంద్రులకు 
దాపున నున్నా(డు హరిదాసులకును 
యేపున (శ్రీవేంక పేళు నేచి శరణనలేక 
చాపలాన వెదకేరు సకలదేవతల ॥ చెల్ల ॥ 


రాలా లాలా. దాం 


౧. 'పతీయొక్కని” కాబోలు, ఇది సమానము. (ద్రుతము విచార్యము. లేదా 
దాస్యము ఆనునది “సుఖముండి” ఇత్యాదులవలె తృతీయార్ధకము కాబోలు, 


అధ్యాత్మ సంకీ రనలు 17 


అలిత 


౧ శరణంటి మాతని ౨ సమ్మంధమున.జేసి 
మరిగించి మము నేలి మన్నించవే ॥ పల్లవి ॥ 


సకల వేదములు సంకీ ర్తనలు చేసి 
(ప్రకటించి నీను బాడి పావను(డై న. 
అకలంకు(డు తాళ్లపాకన్న మాచార్యుల 
వెకలియై యేలిన (శ్రీ వేంకటనిలయ ॥ శర ॥ 


నారదాదిసనక సనందనాదులవలె 
'పేరుపడి నిన్ను6 బాడి పెద్దలై ౨ నట్టి. 
ఆరీతి( దాళ్లపాకన్న మాచార్యుల 
చేరి యేలినయట్టి(శ్రీ వేంకటనిలయ 1 శర ॥ 


సామవేదసామగానస_పస్వరములను 
బాముతో నీసతి నిన్ను బాడినయట్లి- 
ఆముకొన్న తాళ్లపాకన్న మాచార్యూల 
వేమరు మెచ్చిన (శ్రీవేంక టనిలయా "శర॥ 24 


రేకు 105 వరాళి 
ఆదివో నిత్యశూ(సూ 7)రులు అచ్యుత నీదాసులు 
యెదురులేనివారు యేకాంగవీరులు tt పల్లవి || 


రచ్చలసంసారమనేరణరంగములోన 
తచ్చి కామక్రోధాలతలలు గొట్టి 
అచ్చపుతిరుమంత పుటారుపుబొబ్బలతోడ 
యిచ్చలనే తిరిగేరు యేకాంగవీరులు 1 అధి ॥ 


అడడ నాలాల నననననరంలాలు షో వెన బాసలర గానక సనన నానా ానుగభనానుతమునకూ ననన లననాలా నును కానాలను తనొక చొట త గానక రానా ర్ల రోను కాకు నపుననానాకకారా రవం నునన ఆనా ఎత కా తానా నాతని నానతాాతో 


౧. ఈ పాట సపెదతిరమలయ్యదో, చినతిరుమలయ్యదో కావలనియున్నది. 
అన్నమాచార్యుల నంబంధముతో మేము గొప్పవారమైతిమని చెప్పుకొ నుచున్నారు, 

౨. సంబంధ: పూ.ము,పా ౩ “అట్టి” అను విశేషణము స్టే పాదములోని- 
తాళ్లపాకఆన్నమాచార్యులతో సమసింపవలసియున్నది సమాస మధ్యమున “ఆరీతిల” 
ఆనువదము చొచ్చుకొన్నది. ఇట్సివికటస మా సములు ఈవాజ్యయమువ కోకొల్బలు, 


Vol 2-F2 


18 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మొరసీ పుట్టుగుల నేముచ్చు (బౌ(జుల కురికి 
తెరలి నడుములకు( దెగవేసి 
పొరిం గర్భము బొడిచి పోటుగంటుల(౬ దూరి 
యెరగొని తిరిగేరు మేకాంగవీరులు ॥ అది ॥ 


వొడ్డిన దేహములనేవూళ్ల లో ఏల చొచ్చి 
చెడ ం యహంకారమను చెఅలు వట్టి 
అడ్డమె (శ్రీవేంకటేశు నండ నుండి లోకులనే.. 
యెడ్రల జూచి నవ్వేరు యేకా-గవీరులు "అది, ఏన్‌ 


నాళంగరి 


శి జ్ఞానలాల యోగులాల సకలవిరక్తులాల 
నానావిధాల నీవి నమ్మేరు నుండి / పల్లవి ॥ 


ఆలరియింతులయధరామృతము లివియెల్ల 
కొలకూటవిషములకరణి సుండి 
శీలముతో వీరలచెటలు వటుటలెలా 
6 ౬ ag) 
బాలనాగాల( దొడికి పట్టుట నుండి i జ్జాను [1 


కౌంతలు నవ్వుచునై నాం గన్నుల జూచినచూపు 
పంతమున నలుగులపా(తర నుండి 
బంతుల నెదుటనున్నపడ(తులచన్ను లివి 
కంతల నొడినబడిగండు నుండి ॥ జాను ॥ 
a ae) ళో 


జవ్వనపుంగామిన లసరసపుమాటలెల్లా 
మవ్వ మైనయట్టిచొక్కు మంత్రాలు సుండి 
యివ్వలను (శ్రీవేంక పేశ్వరుదాసుల రివి 
చివ్యన( జెప్పినట్టు చే నేవి సుండి ॥ జాను ॥ 26 
ణః 


౧. “అహంకారమును” కొవచ్చు. ౨ జ్ఞానులారి ఇత్యాదికి బదులుగ 'జ్ఞానులాలి 
ఇత్యాదిగనే ఈరేకులలో పెక్కు.తావుల సంబోధనము కానవచ్చుచున్న ది, 


న న య య క స సాయ య య మ య య య ము యూ ఘు సు మి ము మె మయము. 


అధ్యాత్మ సంకిర్తనలు 


కాంటోది 
సంతలే చొచ్చితింగాని సరకు గాననై తి 
యింతట (శ్రీహరి నీవే యిటు దయంజూడవే 


కాంతచను6(6గొండలు కడకు నక్కి_తి6 గాని 
యెొంత్రె నా మోక్షపుమెట్లు యెక్కలే నైతి 
అంతట జవ్వనమనే అడవి చొచ్చితింగాని 
సంతతహరి ౧ భ్ర క్రెనేసంబీవి గాననై తి 


తెగి సంసారజలధి( డిరుగులాడితియగాని 
ఆగడైై చైరాగ్యరత్న మది దే నెతి 
పొగరుజన్మాలరణ భూములు చొచ్చితింగాని 
పగటు(గామాదులపగ సాధించ నైతి 


తనువనియెడికల్పతరువు యెక్కితింగాని 
కొనవిజ్ఞానఫలము గోయలేనైతి 
ఘను (డ (శ్రీవేంక చేశ కమ్మర సీకృపచేత( 
దవీసి యేవిధులను( దట్టువడనై తి 


సాళంగనాట 


నాకు నందు కేమివోదు నన్ను నీ వేమిచూచేవు 
సీకరుణ గలిగితే నించి చూపవయ్యా 


ఘోరమైనదేహపుదుర్లుణ మేమిగలిగిన 
ఆరసి( (బకృతింటోయి అడుగవయ్యా 
నేరఎనాజన్మముతో నేరుపేమిగల్లా నన్ను 
ధారు౭కి( బుట్రించినవిధాత నడి గవయ్యా 


11 పలవి 11 


11 సంత ॥ 


॥ సరిత్‌ ॥ 


॥ సంత ॥ 27 


॥పలవి॥ 
మలి. 


1 నాకు 1 


నట బబ జ సు మ ము. 


౧. “భక్తనే' పూము;పా భక్తి+అనే=భక్తైనే, ఇట్లి సంధులు ఈవాజ్మయమున 


కోకొలలు. ౨. “విదులి రేకు, 


20 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పంచేంద్రియములలోనిపావ మేమిగలిగినా 
అంచెల. గామునింటోయి అడుగవయ్యా 
ముంచిననాకర్మములో మోసమేమి గలిగినా 
మంచితనాన( జేయించేమాయ నడుగవయ్యా 


అన్నిటా నావెనకటిఅపరాధ మేమిగల్లా 
మన్నించి నాగురుం జూచి మానవయ్యా 
మిన్నక (శ్రీవేంక కేశ మీ(దిపను లేమిగల్లా 
సిన్ను( జూచుకొని నన్ను నీవే యేలవయ్యా 


దేసాక్షి 


మణి హరిదాసు(డై మాయల. జిక్కువడితే 
వెజపించంబోయి తానే వెజచినటవును 
a) 


శూరు(డై నవా6 డేడ(జొచ్చిన నడ్డము లేదు 
ఆరీతిజ్ఞానికి విధు లడ్డము లేవు 
కారణాన నప్పటినీ. గలిగెవా నది మరి 
తేరిననీళ్ల వండు దేరిన ట్లవును 


సిరులరాజై తే నేమి నేసిన నేరమి లేదు 
పరమాధికారియై'తే* బాపము లేదు 
అరసి తనకు(దానే. అనుమానించుకొనెనా 
తెరువే పో )సుంకరి. దెలిపిన ట్లవును 


భూమెల్ల మేసినా నాంటోతుకు బందె లేదు 
నేమపుగబపన్నునికి నింద బేదు 
యీమేర (శ్రీవేంక కేశ్వరుని శరణని 
సోమరి కర్మమంటితే జుంటీ(గ కతవును 


౪ నాకు ॥ 


1 సాకు ॥ 28 


॥$ పలవి ॥ 
na) 


॥ మలి ॥ 


॥ మలీ ॥ 


॥ మలి ॥ 29 


అధ్యాత్మ సంకీ ర్తనలు 21 


ముఖారి 
నేమే బ్రహ్మమను ౧కోనేరము; నేము. 


కామించిన ౨ స్వతంత్రము గడు లేదుగాన i పల్లవి u 


కణములోపలనె సర్వజీవావస్టలూను 
గణుతించేవా' డొక(డు గలండు వేరె 
ఆణుమహా _త్ర్వములందు నంతర్యామెనవాని 
(పణుతించి దాసులమై (బది కేముగాని ॥నేమే॥ 


పనిగొని యేలుటకు (బహ్మోదిదేవతలC( 
గనిపించేవా. డొకండు గల(డు వేరే 
ననిచి సిరుల లక్ష్మీనాధు.డై నవాని- 


పనులవారము నేము (బది కేముగాన ॥1నేమే॥ 


సతతరకకు(డయి శంఖచ[క్రధరు(డయి 
గతి (శ్రీ వేంకటపతి గలండు వేరే 
అతనిమజ[గు చొచ్చి యానందపరవశాన( 
(బతిలెక యిందరిలో (బది కేము గావ ॥. నేమి శే) 


రేకు 106 శంకరాభరణం 


ఇందుకేపో వెరగయ్యో నేమందును 


కుందులేనిసీమహిమ కొనియాడ(గలనా పల్లవి ॥ 


ఆటు దేవతల కెల్ల నమృతమిచ్చిననీవు 
యిటు వెన్న దొంగిలుట కేమందును 
పటుగతి బలిం|దుని బంధించినట్టిసీవు 
సట రోల6గట్టువడ్డచందాన కేమందును 


పా ౨. 'స్వతంతముడుగ లేదు గాని పూ ము పా. 
ధ్‌ శి ఆస 
ఇక్కడ “న్వతంత'ళబ్దము భావపధాననిర్దేళము, 


వచి 
లచ 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కలిగి యాకరిరాజు( గరుణ6 గాచిననీవు 
యిల నావుల6౬ గాచుట కేమందును 
తలప (బహ్మాదిదేవతలకు. జిక్కనినీవు 
చెలులకా6గిళ్లుకు6 జిక్కి. తి వేమందును Et 


భావించ నన్నిటికంశేం బరమమూ ర్తివి నీవు 
యీవల బాలు(డవై తి వేమందును 
కావించి (బహ్మాండాలు కడుపున వీడుకొని 
(శ్రీవేంకట్నాదది నిలిచితి వేమందును ॥ ఇందు ॥ 


పాడీ 
వెన్నలుదొంగిలునాటి వెట్ణివా సీవు 
విన్నకన్నజాడ గాదు వెల్టీవా స్‌ు i 


EN 
3౮ 


చేరి నిన్నునాల్లనట్టిజీవుల నీవుదరాన 
పీరుండవై మోంచేవు వెళ్లివా నీవు 
నార'పేరు నుడిగితే నాపేరంటా. దగిలేవు 
వీరాన6 జుట్టమవై వెళ్లివా నీవు ॥ వెన్నె 


బంటులై నవారికి( బరతం(తు6డ వై యో 
వెంటవెంట దిరిగేవు వెల్టివా నీవు 
అంచే ననరాదు రెండుఆడుకులకే చొచ్చేవు 
వింటే మాకు నవ్వువచ్చి వెట్టీవా సీవు ॥ వెన్నె 


పావనులయి లోకమెల్లా బదుకుమంటా( బేళ్ల 
. వేవేలు వెట్టుకొంటివి వెజ్లివా నీవు 
(శ్రీవేంక కేశుండవై. చెంది వరము లిచ్చేవు 
వేవేగ నెవ్వరికై నా వెల్ణివా నీవు ॥ వెన్నె ॥ 


ఆధ్యాత్మ సంకి ర్ర సలు 


రాసు కియ 
ఆయ్యో వారిభాగ్య మంతేకాక 
నయ్యపువెన్న వట్లుక నెయ్యి వెదకేరు 


దేవుండు వెల్లవిరై దిక్కులెల్లా సిండుండ (గా 
సోవల నా_స్థికునకు శూన్యమై తోంచు 
యీవల వాన గురిసి యేరెంతబంటి వారినా 
కావరపుజీవునకు ౧గతుగతుశే 


హరి శరణం పే( గా చే అట్టియుపాయ మే వుండ(గ 
విరసానకు( గర్మ మే వెగళ మాయ 
పరగ నరుల కెల్లా బట్టపగలై. రమండ(గా 
అరయ గొన్నిజంతుల కంధకారమాయను 


యిక్కడ (శ్రీవేంక కేళు( డెదుటనే వుండ(గాను 
అక్కటా మూఢున కెందు ననుమానమే 
మక్కువ నింతా నమృతమయమెన( గోడికి 
కక్కు.ల( దవ్వ(బొయ్యేది తిప్ప పెంటలే 


లలిత 


కరుణించు మి(కనై న కా(పురమా 
కరికరి( బెట్టకుమీ కా(పురమా 


కలలోనిసుఖమైనకా (పురమా 
కలుష మెచవియైనకా(పురమా 
కలను బేహారపుకా(పురమా 
కలడు మాకిదే హరి కాయపరమా 


క. 


౧. * గతుకు+-గతుకు =గతుగతుకు” కావచ్చు, 


28 


౧పలవి॥ 
ma 


1 అయ్యో i 


i అయ్యో 11 


॥ అయ్యో ॥ 38 


॥ పలవి ॥ 
య 


కరు 





24 


శ) తాళ్లపాక అన్నమాచార్యుల 


౧ గంటవేంటతో తగులుకౌడుర మా 
కలటవ త్తి వెట్టికా చేకాంపురమా 
గంటుగిందుగా. జొరవేకాంపురమా 
కంటిమి శ్రీపతికృప కా(పురమా ॥కరు॥ 


కావిరి వెల్లిచేరాయి కా(ప్తరమా 
కావలసినట్లయ్యుకాంపురమా 
(శ్రీవేంక పేశ్వరుండు చేరి నిన్ను నన్ను నొక్క. = 
క వశము ౨ సేసెంగదోకాయపురమా ॥ కరు॥ 84 


పొడి 
వేసరకు వీ( డేల యనకుము విడువ నిన్ని€క శరణు చొచ్చితి 
నీసరెవ్వరు లేరు వెదకిన నిండుబండికి( జేట వేగా ॥ పల్లవి ॥ 


మీరు నాకు6 గలరు నేనేమి నేసినం గాతురనియెడి _ 
దీరతను జము సరకు గొనకే తిపిరి. సేసితి. బాపము; 
వోర సేయుచు నెంతలేదని వూరకే మీరుంటిరేనియు 
వారికిని. గొరగాను; నే నెవ్వరిని నెణంగను మిమ్మేకాని 1 వేసః 


మిమ్ము6(గొలిచినగర్వమున నేమీ( జేయక కాలమందే, 
నమ్మి కర్మములెల్ల మాళితి నాకునాకే వేసరి; 
దొమ్మి కోపక మీకు నాకును దూరమనుచు( బరాకుచేసిన, 
యిమ్ములను నన్నవియు రోసును యేల నా కవి నీవేకాక ।; వేస।। 


నీకు మొక్కినమం దె మేశము నే నొక కొండ నేసుక 
లోకముల దెవతల కెల్లను లోను వెలిగా నైతి; 
యీోకడను (శ్రీవేంక పేశుండ యిప్పు డిటు నను(గరుణ(జూచితి 
చేకొనుచు వారె మెత్తురు చెలగి నీ కింకరుండననుచు ॥ వేస॥85 


వలల ఉల తో అలలతో కటా. 


౧ “గంట వెంటగి పూ, మ్కు పొ ౨. సేనె. గదె -ఓకొపురమాి 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


వరాళి 


ఎమందురు యీమాటకు నిందరూ నిన్ను 
సిమాయ యెంతె నా నిన్ను మించవచ్చునా 


నేను నిన్ను గొలిచితి నీవు నన్ను నేలితివి 
౧ పాని పంచేందియాలేల పనిగొనీని 
కానిలేనిబంట్ల( దేరకాండ్లు వెట్టిగొనంగ 
దానికి నీ కూరకుండ ధర్మమా సర్వేశ్వరా 


పుట్టించినాండవు నీవు పుట్టినవాండను నేను 
పట్టి కర్మమేల నన్ను బాధపెటీని 
వ) లం , 
వొట్టినసొమ్ముకు వేరొకరు చేయిచాంచితే 
తట్టి నీవు వహించుకోందగదా సర్వేశ్వరా 


యెదుట నీవు గలవు యిహములో నేం గలను 
చెదరినచి త్తమేల చిమ్మి రే(చీని 
అదన శ్రీవేంకటేశ ఆరితేరినట్టినన్ను 
వదలక రకించుకో వన్నెగా సర్వేశ్వరా 


రేకు 107 సాళంగనాట 


ఆమీ(6దినిజసుఖ మరయలేము 
పామరపుచాయలకే భభమసితిమయ్యా 


మనసున. బాలు దాగి మదియించివున్నట్లు 
ననిచి గిలిగింతకు నవ్వినయట్టు 
యెనసి సంసారసుఖ మిది నిజము సేసుక- 
తనివొంది యిందులోనే తడ(బడేమయ్యా 


నల కన ఆనయ చా. అనా జాం కా. కన కాకుల 


౧. “పాని క్వాంతపూను” ధాతువు వ్యావహారిక మా? 


25 


1|| పలవి ॥ 
గర 


[| ఏమం [| 


॥ ఏమం ॥ 


1 ఎమం ti 36 


గ 


4(పలవి॥। 


1 ఆమీ6॥ 


26 శ్రీ తాళ్ల సాక అన్నమాచార్యుల 


బొమ్మలాట నిజపుంటాం బూయి చూచి మెచ్చినట్టు 
తెమ్మగా శివమాడి తా దేవరై నట్లు 
కిమ్ముల యీాజన్మమ+-దు కిందుమీ(దు ౧ నేఅక 
పమ్మి భో గములనే తెప్పల దెలేమయ్యా 


బాలులు యిసుకగుళ్లు ప గట్టు కొడి నట్టు 
వీలి వెల్లివా(డు గంతు వేసినయట్లు 
మేలిమి (శ్రీవేంం చేశ మిమ్ము( గొలువక నేము 
కాల మూశకే యిన్నాళ్స్ళ్‌( గడ పితిమయ్యా 


దేసాక్షి 


దేవ నీదయ యెంతునో దివ్యసు౯భ మెంతునో 
కావించి గంటగటుక కాచుకండే విదివో 


వెదక నావసనమా వేగుదా(శా నిన్ను నేను 
కదిసి నీమూరితి కానవసమా 
యెదుట శంఖుచకాల ౨ యెట్టిదై వమ నేనని 
పొదుగుచు నీకునీవే పొడచూపేవుగాక 


పొగడ నావసమా పురుణించి నీగుణాలు 
తగుల నావసమా నీతలంపెఅింగి 
నిగిడి వేదళాస్త్రాల నిన్ను నీవే చెప్పుకొని 
పగటుమాయజ్ఞానము పాసే వింతేకాక 
కొలువ నావసమా గుఆణుకెణీ(గి నీవెంట 
చెలగి నాచేతుల.6 బూజించవసమా 
నిలిచి (శ్రీవేంక చేశ నీవే నాయదలో నుండి 
మలసి పెర రేంపుచు మన్నించేవుగాక 


౧. “నెజ(గ)క* పూ,ము పా ౨, “యెట్టిదైవ మనేనని పూ 


డైవమి కావచ్చు, 


|] ఆమీ( జ 


; ఆమీ(॥1 87 


;పలవి 1 
గ్‌ా 


॥ దేవ ॥ 


| దెవ॥ 


॥దెవ॥ 856 


ము పా, “యిటి 
శి 


అధ్యాత్మ సంకీ ర నలు 


రన్న డ గౌళ 
నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ 
అన్నిటా రక్షించకపో దంతర్యామి 


౧సొమ్ము వో వేసినవాండు చుట్టిచుట్టి నీథులెల్లా 
కమ్ముక వెదకీనట కన్నదాంకాను 
నమ్మిన అజ్ఞానములో నన్ను€ బడ వేసుకొని 
అమ్మరో వూరకుందురా అంశిర్యామి 


వోడబేరమాడేవా(డు వొకదరి చేరిచి 
కూడినయర్లము గాచుకొనీనట 
యీడనే (ప్రపంచములో నిశ్లు నన్ను దరిచేర్చి 
వోడక కాచుకోరాదా వోయంతర్యామి 

చేరి పుష్పమ్మేవాండు చిట్లు వేం గనండట 
వూరకే శ్రీవేంక కేశ వోపికతోడ 
ఆరయ నన్ను. బుట్టించినట్లివా (డవు నాభార. 
మేరీతి నై న మోవు మిక నంతర్యామి 


భూపాళం 
హరివారమెతిమి మ మ్మవుంగాదనంగరాదు 
తరముగా ది(కను మాతప్పులు లో(గొనరో 


వెన్నడించిసూడువ'వ్రేవిస్థుమాయ నీకు నేము 
యిన్నిటా( బంతమిచ్చేము యింక. గావరో 
సన్నల వెట్టిగొనేటిసంసారబంధము నీకు 
మున్నె కిందుపడితిమి ముంచి దయ(జూడవో 


“సొమ్ము -౮- పో వేనిన' కావచ్చు. 


27 


"పలవీ॥ 
"న. 


11 నన్ను i 


॥ నన్ను ॥ 


॥ నన్ను ॥ 39 


॥1పలవి॥ 
౧ 


॥ హారి ॥ 


28 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


ఆడించేటి కామ్మకోధాదిజూజరులా ల 
వోడితిమి మీకు( దొల్లె వొరయకురో 
వీడవికర్మమ నీకు వెజచి పూరి గబజచే_ 
మీడనే ధర్మదార మా కింకనె నా( బట్టవో ॥ హారి ॥ 


దక్క (గొన్నమాలోనితనుభో గములాల 
మొక్కి_తిమి మాకం గొంత మొగమోడరో 
యెక్కువ శ్రీవేంక మేశు( డేతె మాజన్మములాల 
గక్కాన వేండుకొంటిమి కపటాలు మానరో ॥ హారి ॥ 40 


బౌ 
అకిసులభం బిదె (శ్రీపతి శరణము అందుకు నారదాదులు సాక్షీ 
(పతిలే దిదియే నిత్యానందము బహువేదంబులెయివే సాక్షి ॥ పల్లవి i 


వేసరకుమీ జీవుడా వెదకివెదకి దైవమును 
ఆసపాటుగా వారి యున్నా. డిదె అందుకు( (బబహ్లాదుండు సాక్షీ 
మోసపోకుమీ జన్మమా ముంచినయనుమానములను 
సేసినభ క్రి కిం జేటు లేదు యీ సే(త కెల్ల (ధువు(డే సాకీ ॥ అతి॥ 


తమకించకుమీ దేహమా తగుసుఖదుఃఖంబుల నలసి 
అమితము నరహరికరుణ నమ్మితే నందుకు నర్జునుండే సాక్షి 
(భమయకుమీ వివేకమా బహుకాలంబులు యీ.దీంది 
తమితో దాస్యము తను రక్షించును దానికి బలీందు(డే సా&ీ ॥ అతి॥ 


మరిగివుండుమీ వోజిహ్వా మరి (శ్రీవేంకటపతినుతులు 
అరయంగ నిదియే యీడేరించును అందుకు వ్యాసాదులె సాక్షి 
తిరుగకుమీ విజ్ఞానమా [దిష్టుమాయలకును లోంగి 
సరిలే దితనిపాద నేవకును సనకాదుల్మబదుశే సాక్షి ॥ ఆతి॥ 41 


౨ధ్యాత్య సంకీర్తనలు 


లలిత 
తుద సమస్తమును దుర్లభమే 
అదె సులభుండు మావారి యొకండే 
సురలును నరలును సొంపగుసిరులును 
వారసిన నిన్నియు నుపాధులే 
నిరుపాధికుండును నిజకరుణానిధి 
ఆరయ(గ నిదె మాహరి యొకండే 


అందరియీవులు నఖిలకర్మములు 
అంద(గరానిపయాసములే 
యిందిరారమణి నేచినసే విడిం 
చెందరు సుజనులు చెప్పంగలదే 


యితరోపాయము బేవి చూచినా 
(శుతివిరహిత ములు శూన్యములే 
రతి (శ్రీవేం,కటరమణునిమతి యిది 
హిత పరిపూర్ణం వీది యొకే 


రేకు 108 లలిత 
ఎవ్వరిభాగ్యుం బెట్టున్నదో 
దవ్వు చేరువకు తానే గురుతు 


పరమమంగళము భగవన్నామము 
సురలకు నరులకు శుభకరము 


యిరవుగ నెటి(గిన యెదుటనె వున్నది 


వరుసల మజచినవారికి మాయ 


29 


"పలఅవి॥ 
ng 


॥7 తుద ॥ 


ఇతుద 4 


॥nతుద॥ 42 


1 పలవి॥॥ 
జూ 


[| ఎవ్వ [| 





౧. “శేవధి కావచ్చు. 


80 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వేదాంతసారము విష్ణుభక్తి యిది 
ఆదిమానులమత మయినది 
సాదించువారికి సర్వసాధనము 
కాదని తొలగిన గడుళూన్యంబు 


చేతిని ధానము (శ్రీవేంకటపతి 
యేతల? జూచిన నిందరికి 
నీతియు నిదియే నిజ సేవకులకు 
పాతకులకు నది భవసాగరము 


ధన్నాసి 
హరిదాసులతోడ నల్పులు౦ సరెనరాదు 
గురుడు శిష్యుండుననే గుణి దప్పు(గానా 


కోరి ముత్యపు(జిప్పల( గురిసినవానయు 
సారె బెంకులలోవాన సరియౌనా 


| ఎవ్వ ti 


॥ ఎవ్వ ॥ 48 


॥పలవి॥ 
ae) 


(శ్రీరమణు. డిన్నిటాను6 జేరియుం టే నుండె.గాక 


సారెకు( బాత్రాపాతసంగ తింతా లేదా 


మలయాదది ౨ మా(కులును మహిమీ(దిమా(కులును 


చలమున నెంచిచూడ సరియౌనా 


అలరి చేవు(డు అంత ర్యామియె తే నాయ(గాక 


తెలియ(గ కేతవాసి దిక్కు.లందు లేదా 


అమరులజన్మములు నసురలజన్మములు 
జమ బుట్టినంత లో సరియౌనా 


అమరి శ్రీవేంక కేళుం డాతుమైతే నాయ౭గాక 


తమితో నధికాకిభేదములు లేవా 


Seer నము 
౧. “సరనరాదు” పూ.ము,పా. సరి--అనరాదు = స రెనరాదు. 


౪ హారి ॥ 


ఇహారి॥ 44 


ఈ వ్యావహారిక సంభులను పనిపూని (పసయోగించినట్టున్నది ఈ వాజ్మియమున, 


శి “మాక” లేకు. 


ఆధ్యాత్మసంకీ ర్లనలు 


దేసాళశం 
నే ననగా నెంతవా(డ నె య్యపుజీవులలోన 
యీనెపాన రక్షించీ నీశ్వరు(డేకాక 


యెవ్వరు బుద్దిచెప్పిరి యిలసపె(6( జీమలకెలా 
a) చు aa; 
నెవుగ( బుట్టల గాల్బు నించుకొమ్మని 
ఆవ్వల సంసార(భాంతి అనాదినుండియు లోలో. 
దవ్వించి తలకెత్తేయంతర్యామేకా5 


చెట్లుల కెవ్వరు బుదిచెప్పేరు తతికాలాన( 
లు 0 
బుట్టి కాచి పూచి సండా(6 టెదలుమని 
గుట్టుతో జై తన్యమై గుణములన్నిటికిని 
తిట్ట పెట్టి రచించినదేవు( డింతెకాక 


బుద్దు లెవ్వరు చెప్పిరి పుటినటి మెకాలకు 
© ర 6౬ 
తిద్ది చన్నుదాగి పూరి దినుమని 
పొద్దు వొద్దు లోన నుండి భోగములు మజపిన-_ 
నిద్దపుశ్రీ వేంకటాదినిలయుం డేకాక 


రామ[కియ 
'తెలిసినవొ(6డాల గాను తెలియనివా6ండా.6 గాను 
యిల నొకమాట నీ కె త్తిచ్చితింగాని 


పుట్టించేవాండవు నీవే బుద్దిచ్చేవాండవు నీవే 
యెొట్లున్నా నపరాధా లేవి మాకు 
అట్లూ నన్నవారముగా మనంగా నీచి త్తమెట్టో 
కిట్టి వొకమాట మడిగితి నింతేకాని 


81 


1 పలవి॥ 
(౫) 


శ నెన il 


॥ నేన ॥ 


॥ నేన ॥ 45 


1 పలవి 4 
య? 


॥ తెలి || 


82 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మనసులోపల నీవే మరి వెలుపల నీవే 
యెనసి అపరాధాలు యేవి మాకు 
నిను నౌగాదనలేము నీసరివారము( గాము 
ఆనవలసినమాట అంటి మింతేకాని 


ఆంత రాత్మవును న అన్ని టాం గావల పీవి 
యెంతై నా నపరాధా లేవి మాకు 
వింత రేక శ్రీ వేంకటవిభు(డ సీబంట వీంతే 
వంతుకు నే నొకమాట వాకుచ్చితి(గాని 


సాళంగనాట 


నీయంతటివా రెవ్వరు నీకు నెదురేది యెందు 
చాయల నీసుద్ది విని శరణంటి నేను 


కావలెనంపేం దొల్లి కంభము చించుకవవెళ్లి 
3.వళమై (పహ్షాదు6 గావవా నీవు 
తేపలనం పే (బహ్మ దేవునికి వేదములు 
సోవల సముదమయిన చొచ్చి తేవా నీవు 


పట్టియెత్తవలెనం చే బాతాళాన( బడ్డ కొండ 
తట్లియె త్తి వాలవెలి దచ్చవా నీవు 
మట్టు పెట్టవలె నంచి మరి భూమి చాపగా(గ 
చుట్తుకపో తే, దెచ్చి సొంపుగ నిలుపవా 


పకపాతమయ్యేనంపే( బాండవుల గెలుపించి 
యీక్షితి యేలించి చనవియ్యవా నీవు 
రకించేనం కేం గాతరాన (శ్రీవేంకటాద్రి. [బ- 
త్యకమై మావంటివారిం దగ గరుణించవా 


॥ తెలి || 


| తెరి॥ 46 


1 పలవి ॥ 
మి. 


నయం ॥ 


॥ సీయం ॥ 


1నీయం॥ శ7 


ఆధ్యాత్మ సంకీర్తనలు . 88 


సామంతం 
ఆందరివలెనే వున్నాం డాత(డా వీండు 
యిందుముఖుల( గూడినా. తీత. డానాండు i పల్లవి ॥ 


యిందరూ నే(పే6ంట. జేసేయింద్రయా గపుముద్దలు 
అందుకొని యారగించినాత(డా వీ(డు 
చెంది మునులసతులసత. దెప్పించుక మంచి. 
విందు లారగించినా(డు వీ6 డానాండు ॥ అందో ॥ 


తొలుత (బహ్మాదాంచినదూడలకు బాలులకు 
ఆలరి మారుగడించివాత(డా పీండు 
నిలుచుం డేడుదినాలు నెమ్మది వేల. గొండెతత్రి 
యిల నొావుల( గాచినా( డీత6 డానా(డు "అంద ॥ 


బాలు(డై పూతా బలురక్కసుల6 జంపి 
ఆలరియాటలాడినయాత డా వీ(డు 


-యీశీలాశ్రీపేంకబాదయిక్క-నాణు తెలు తే 


యేలెను (బహ్మాదుల నీత డానా(డు 1అంద॥ 48 
రేకు 109 దేస్తాక్షి 
ఏవీ నుపాయాలుగావు యెక్కువ భ క్తేకాని 
దావతి. బడక యిది దక్కితే సులభము ॥ పల్లవి ॥ 


ముంటిషపె సుఖమందుట ముక్కున నూరుపువట్టి 
దంటవాయువు గెలువ(దల(చే దెల్లా 
వెంటికవట్టుక పోయి వెస గొండ వా6ంకుట 
వెంట6 గర్మమార్షమున విష్ణుని సాధించుట ౪ ఏవీ జ 


Vol 2-F3 


84 


(శ్రీ తాళ్లపాక అన్న మాచార్యుల 


యేనుగుతోం బెనయుట యిల నీరాహారియై 
కాననిపంచేంద్రియాల( గట్ట(టోవుట 
నానిం చినుపగుగిళ్లు నమలుట బలిమిని 
ధ్యానించి మనసు(బట్టి దైవము సాధించుట 


దప్పికి నెండమావులు దాగ దగ్గర(బోవుట 
తప్పుంజదువులలో6 దత్త్వము నెంచుట 
పిప్పిచవి యడుగుట పెక్కు.దై వాల. గొలిచి 
కప్పిన (శ్రీవేంక పేశుకరుణ సాధించుట 
7 


శంకరాభరణం 
అప్ప డు దై వాలరాయ( డాదిమూల మీత.ండు 
యిప్పు డీట్టిమహిమల నెక్క్ళు.డాయ నీతండు 


చేకొని వాలితొలుతి చేసినపన్నీరుకాపు 
జోక. గాలువల సొరిది జార 
చా 
నై కపునీలాదదినుండి జలజలబారేటి._ 
రేకలనసెలయేరులరీతి నున్న దిదివో 
తెప్పలుగా గుప్పినట్టి తెల్ల నికప్పురకాపు 
చిప్పిలుచు వెన్నెలలై చింద€6గాను 
పుప్పొడి 6దోంగినకల్పభూ జము నిలుచున్న 
చొప్పున నున్నా(ండిదివో సొంపులు మీరుచును 


పొందుగ నంతటిమీ6దం బూసినపునుగుకాపు 
కందువ మాణిక్యముల గనియెనట్టు 
అంది (శ్రీవేంక పేశ్వరు కదె యలమేలుమంగ 
చెంది యరత( గట్టిగా (శ్రీవిభుండై నిలిచె 


॥ ఏవీ ॥ 


॥ ఏవీ ॥ 49 


i పల్లని 5s 


i అప్ప nu 


(1 అప్ప it 


(1 అప్ప 1 50 


అధ్యాత్మ సంకీర్తనలు 


మలహారి 


ఏమి సేసే మిక నేము యెంతని దా'చుకొందుము 


నీమహిమ యింతంతననేరము నేమయ్యా 


అంది నిన్ను నొకమాటు హరి యని నుడిగితే 
పొందినపాతక మెల్లా బొలిసిపోయ 
మందలించి మణి యొకమాటు నుడిగినఫల _ 
మందె నీ కప్పగించితి మదిగోవయ్యా _ 


యిికై మీకు రెండుచేతులె తొకమాటు మొక్కి_తే 


గట్టిగా నిహపరాలు గలిగె మాకు 

దట్టముగ సాష్టాంగదండము వెట్టినఫల స 

మౌ నీమీద నున్నది అది గోవయ్యా 
లు 


సరుగ నీకొకమాటు శరణన్నమాత్రమున 
సిరుల బుణ్యుండ నైతి (శ్రీవేంక చేశ 
ధరలోన నే నీకు దాసుండనై నఫల __ 
మరయ నసీమీ6ద నున్న దదిగోవయ్యా 


సాళంగం 
ఎక్కూడిమతము లింక నేమి సోదించేము నేము 
తక్క-క (శ్రీపతి నీవే దయ(జూతుగాక 


కాదన(గ నెట్టువచ్చు కన్ను లెదిటిలోకము 
లేదన(గ నెట్టువచ్చు లీలకర్మము 
సీదాసు(డ ననుచు నీమర(గు చొచ్చుకొంచు 
యేదెసనై నాం బెట్టి యీడేరింతుగాక 


86 


॥ వభలివి।। 
“కయి. 


॥ ఏమి ॥ 


౪ ఏమి ॥ 


॥ ఏమి।। 51 


11వలవి।। 
ne) 


1; ఎక్కు 1 


86 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుళా 


తోయ నెట్టువచ్చు మించి తొలంకేటినీమాయ 

పాయ నెట్టువచ్చు యీాభవబం౦ంధాలు 

చేయార నిన్ను(6 బూజించి చేరి సీము[దలు మాంచి 

యీయెడ నుండగా నీవే యీదేరింతుగాక ౪ ఎక్క 11 
తెలియ6గ నెట్టువచ్చు (దిష్టమైననీమహిమ 

తలంచంగ నెట్టువచ్చు తగునీరూపు 

నెలవై శ్రీవేంక మేళ సీవ ౧ గలవనుండం.గా 

యిలమీ(ద మమ్ము సీవే యీడేరింతు గాక || ఎక్క 11 02 


శుద్దవసంతం 
పురుషో త్తము(డ నీవు, పురుషాధము(డ నేను 
ధరలో నాయందు మంచితన మేది [1 పల్లవి || 


అనంతాపరాధములు అటు నేము సేనేవి 
ఆనంతమయినదయ అది నీది 
నిను నెఅ(గకుండేటినీచుగుణము నాది 
నను నెడయకుండేగుణము నీది 11 పురు॥ 


సకలయాచక మే సరుస నాకు. బని 

సకలరక్షకత్వము సరి నీపని 

(పకటించి నిన్ను దూరేపలుకే నా కెప్పుడూను 

వెకలివై నను(గాచేవిధము నీది 1 పురు | 
నేర మింతయును నాది నేరు పింతయును నీది 

సారెకు నజ్ఞాని నేను జ్ఞానివి నీవు 

యీరీతి (శ్రీ వేంక చేశ యిశ్షే నన్ను నేలితివి 

ధారుణిలో నిండెను (పతాపము నీది 11 పురు 1! 58 


౧. “కలవు+-ఆని-[- ఉండగా * ౨. “నీవి రేకు. 





అధ్యాత్మ సంకీర్తనలు 


గుండ కియ 
నారాయ ణాచ్యు తానంత గోవిందా 
నేరరాదు విజ్ఞానము నీవియ్యక లేదు 


నిగమాంతవిదులై తే నిన్నెలుంగుదురుగాక 
మృగసమానులకేల మీమీ6దిభక్రి 
వెగటుగా గృపతోడ విళశ్వరూపు చూపినాను 
పగటుదుర్యోధంనుడు ఐహురూప మనండా 


చిరపుణ్యు లై తే మీనేవలు సేతురుగాక 
దురితచిత్తులకు మీ(తోవ యే(టికి 
గరిమ _ఐత్యక్షమై కంఐములో. గలిగినా 
హిరణ్యకశిపుడు మి మెంచి శరణనెనా 


దేవతలయితే మిమ్ము దెలియనేర్తురుగాక 
యేవల నసురలు మిమ్మెణి(గేరా 
శ్రీ వేంకటా(ద్రిమీ(ద సిరితో నీ వుండంగాను 
కేవలసంసారు అెజింగియును మణవరా 


రేకు 110 శంకరాభరణం 


లేదు భయము మథటి కాదు భవము 
ఆదియు నంత్యము( దెలిసిన హరియాజ్ఞేకాన 


తల(పులుగడుగక వొడ లటు తాం గడిగిన నేమి 
వెలుపలికాంకలు వుడుగక విధులుడిగిన నేమి 


87 


1, వలఅవి ॥ 
ne) 


11 నారా Il 


11 నారా ॥ 


1 నారు ॥ 56 


అలరుచు (శ్రీహరిదాస్యము ఆతుమ( గలిగినయాతండు 


చెలంగుచు పనులైనా సేసిన మరి యేమి 


11 లేదు 11 


రికి 


శ్రీ కొళ్లపాక అన్నమాచార్యుల 


పొంచినకోపము విడువక భోగము విడిచిననేమి 
పంచేందియములు ముదియక ౧ పె ముదిసిన నేమి 
నించినదై వము నమ్మిన నిర్భరుండయినయాత (డు 


యెంచుక యే మార్గంబుల నెట్టుండిన నేమి 


వేగమె లోపల గడుగక వెలి గడిగిన నేమి 


యోగము దెలియక పలుచదువులు దెలిసిన నేమి 
యీగతి (శ్రీ వేంకటపతి నెటీ(గ సుఖించేటియాతండు 
1 లేదు !! 55 


జాగుల (ప్రపంచమందును సతమైనా మి 
కా 


గుండ్మకియ 
హరిభ_క్తివోడ యెక్కినట్టివారలే కాని 
తరంగుమొర6ంగులను దా(టలే రవ్వరును 


నిండు (6(జింతాజలధికి నీళ్లు దనచి త్రమే 
దండి పుణ్యపాపాలే దరులు 
కొండలవంటికరళ్లు కోరికె లెందు చూచినా 
తండుముండుపడేవారే దా(టలే రెవ్వురును 


ఆపదలు సంపదలు ఆందులోనిమకరాలు 
కొంపురపులంపటాలే కీ యొత్తులు 
చాపలపుగుణములే సరింజొచ్చేయేరులు 
దాపుదండ చేకొని దాంటలే రెవ్వరును 


నెలవై చొవుబ్బుసగ్గులే నిచ్చలు( బోటును బాటు 


బలువె నయా శే బడబాగ్ని 
యెలమి (శ్రీ వేంక పేశహితులకే కాల్నడ 
తలంచి యితరులెల్ల దా(టలే రెవ్వురును 


| లేదు॥! 


11 హారి।। 


॥ హారి || 


॥ హం ।। $6 


౧. పై==శరీరము, తి, “వుబ్బుసగు లేనిచృలు(.* పూ.ము.పా. 


అధ్యాత్మ సంకీ ర్హనలు 39 


గళ 
ఈతని గొలిచితేనే యిన్ని *గౌలలును( దీరు 
౨ చేత నంబెట్టుపుణ్యాలు చేరువనే కలుగు | పల్లవి 1 


పట్టి ౩ ళింగుని. దోలి పాముకొల దీర్చినా(డు 
బిట్టదాయిటనే రేపలైవారికి 
లు య 
అప్పి పూతన జంపి ఆండుంగొల దీర్చినాండు 
గట్టిగా. గృషు(డు లోకమువారికెలను ॥ ఈత ॥ 
యట ౯ ౧౧ 


బలురావణు( జంపి బాంపనకొల దీర్చినాండు 
యిలమీ (ద౪ గలిగినబుషుల కెల్లా 
కొల6దిమీరినయట్టికో (తికొల దీర్చినాండు 
సొలసి రాఘవు6 డదె సుగీవునికిని 1 ఈత ॥ 


వొలిసి పురాలు చొచ్చి వూర. గొల దీర్చినాండు 
అల తనదాసులై నఅమరులకు 
సలుగు(గొలలు దీర్చి సేన వరా లిచ్చినా(డు 


చెలగి పరుషలకు (శ్రీవేంక కేశుండు ॥ ఈత ॥ 57 
(శ్రీరాగం 
ఏవేకించ వేళ లేదు విజ్ఞానమార్గమందు 
భవసంపదల పెద్దపౌ(జు చూచీ జీన:డు ॥ పల్లవి 1 


చి త్తమనియెడిమహాసింహాసనం బెక్కి_ 
వా త్రిబహుపరాకాయ నదె జీవండు 
గు త్రపుదేహమనేటికొలువుకూటములోన 
జొత్తు( (బ్రకృతినా ట్యము చూచీవి జీవుడు ॥ వివే ॥ 


౧. గోలలు" పూము,పా ౨, “ చేతనంబెట్టు ” పూ,ము.పాొ “* చేతనన్‌ == బుద్ది 
యందు; సెట్ట=వుంచుకొన్న * కావచ్చు “ ధ్రతివద్దని చేతనా; ”” అని ఆమరము. 


40 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పంచేందియములనేబలు తేజీల పై నెక్కి 
ఆంచల వయ్యాళిదోలీ నదె జీవుడు 
ముంచినకర్మములనేముద్రల పె ఫైలు దెచ్చి 
సంచముగా లెక్క వెట్టి సరి దొంచీ జీవుండు ॥వివే ౪ 


యిచ్చ గామ[కోధాలనే హితమంతులును( దారు 
తచ్చి తలపోసుకొనీ. దగ జీవుండు 
అచ్చపు(శ్రీవేంక పేళు( డంతరాత్మయై యుండగా 


పచ్చిగా నాతనీ6 జూచి (భమసీని జీవుడు ఒవివేజ 58 
సామంతం 
చెల్లంటో తియ్యని నోర. దే( దేంటికి యూ 
పల్ల దపు(గోరికలపాలు నేయవలెనా ॥ పల్లవి ॥ 


ఆసలకు నాదేహ మమ్ముకొంటి వింటింట 
దాసునీ(గా నాపాలిదై వమా సీవు 
పోసరించి భూమిలోన( బుట్టించి రకీంచి 
యీనులేక భంగపెట్టు టిది గొంత వలెనా ॥ చెల్లం॥ 


పామరపుటిందియాలబారి( దోసితివి నన్ను 
దామెనకట్టుగా( గట్టి తత్వమా నీవు 
దోమటి నామతిలోన( దోడునీడవై యుండి 
పామేటిసుఖములనే (భమయించవలెనా ॥ చెల్ల (౫ 


గక్క_న నింతట నన్ను గరుణించితివి నేడు 
మొక్కి-తి శ్రీవేంకటా(ద్రిమూలమా నీకు 
దిక్కు. దెనవై నాకు దేవుండవై యేలికవు 
చొక్క. నామన సింత సోదించవలెనా ॥ చెల్లం4 55 


అధ్యాత్మ సంకీర్తనలు 


భూపాళం 
చూప (జెప్ప(గలభ క సుజను(డవు మాకు 
దాపెనహరి యి శై త ప్పె( దారెననక 


కోరి పాండవులయింట( గూర లారగించినట్టు 
సారపృళబరివిందు చవిగొన్నట్టు 
వూరకే మాయింట నీవు వొదవినపాటి సీ_ 
వారగించవయ్య చవృ లొయగాములెంచక 


తొలియు రేపలె గొల దోమటి దొడికినటు 
9 లా భ్‌) జం 
తల్లి అనసూయపాల. దనిసినట్టు 
చిల్ల రె నమాయింట( జేసినపా టారగించు 
చల్లతోడిటోనమై న చాలు(జొలదనక 


అం కల (శ్రీ వేంకటా ది నారగించినయట్టు 
కొంకులేక సిరితోడ6 గోనెటిరాయ 
లెంకనయిననాయింటిలేశ మైన నారగించు 
౧ అంకించి నీనాలోనిఆంతరము లెంచకా 


రేకు 11! లలిత 
ఏగతి ౨నుద్దరించేవో యింత టిమీ(దట మమ్ము 


భో గపుంగోరికలచే బొలిసెటో పనులు 


పరగి నాలుకసాంపు క్లరసిపోయ 
పరులనే నుతియించి పలుమారును 
విరసపుబాపములవినికి చే వీను లెల్లా( 
గొరమాలె మాకు నే6టికులాచారములు 


41 


1॥పలవి॥।। 
య 


11! చూప6 1! 


1; చూప6 11 


1 చూప6।1 60 


|| పలవి ॥! 
ళ్‌ a) 


13 ఎగ 1 


౧. “లంకీంచి ” పూ.ము.పా, యతిభంగము. ౨, “నన్నుద్బరించే” పూ.ము,పా, 


42 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


మొక్కలాన. ఐబరధనమునకు6 జాంచి చాంచి 
యెక్కువ( జేతులమహి మెందో పోయ 
తక్క_క పరశ్రీల6 దల6చి మనసు బుద్ది 
ముక్కపోయ మాకు 'నేటిముందరిపుణ్యములు 11 ఏగ।। 


యెప్పుడు నీచులఇండ్ల కెడ్డ తాకి పాదములు 
తప్పనితపములెల్తా దల6గిపోయ 
యిప్పుడే (శ్రీవేంక కేశ యిటు నిన్ను గొలువంగా 


నెప్పున నే జేసినటి ౧నేరమెలా నడ6౫ 11 ఏగ 1 6! 
ల a2) 
ముఖారి 
పాస మెఅ(గను పుణ్యఫల మెజఅ6గను 
యేపనులు నీకు ౨ నెల విన్ని యును.6 గావొ 1 పల్లవి | 


మునుప నీవిషయముల ముద మానుసుల6గా-_ 
నునిచితివి నామీంద నొకటొకటినే 
ఆనిశంబు నవి చెప్పినట్లం జేయకయున్న 
ఘను(డ సియాజ్ఞ నేం గడచు పేకాదా 1; పొప ॥ 


కలిమిగలయిం[దియప్పు(గా6ంపులుండినవూరు 
యెలమి నా కొసంగితివి యేలు మనుచు 
అలసి వీరల నేను నాదరించక కినిసి 
తొలంగందోచిన నదియు ద్రోహమే కౌదా 1 పాప।। 


కుటిలముల( బెడ(బాపి కోరినచనవులెల్త 
ఘటన, జెల్లించితివి; ఘను(డ నేను; 
ఆటుగనక (శ్రీవేంకటాద్రిళ సీదాసి_ 
నెటుచేసినా నీకు నితవేకాదా 11పాప।। 62 


అధ్యాత్మసంకీ ర్రనలు 


శుద్దవసంతం 
చిక్కు. వడ్డపనికి( జేసినదే చేంత 
లెక్క లేనియవ్సునకు లేమే కలిమి 


తగవులేమి కెదిరిధన మే తనసొమ్ము 
జగడగానికి విరసమే కూడు 
తెగు దెంపులేమికి దీనగతే దిక్కు 
విగువు(ంగూటికి వట్టిబవీర మే తగవు 


పతిలేనిభూమికి బలవంతు(డే రాజు 
గతిలేనికూటికి. గన్నదే కూడు 
సతిలేనివానికి జరగినదే యాలు 
కుత దీరుటకు రచ్చకొట్ట మే యిల్లు 


యెదురులేమికి. దమకేదై నం దల పిది 
మదమత్తునకు దనమఆపే మాట 
తుదిపదమునకు( జేదొడై నవిభవము 
పదిలపు శ్రీ వేంకటపతియే యెలుక 


(శ్రీరాగం 


అన్నిటికి నొడయం:డవై న(శ్రీపతివి నీవు 
యెన్నరాదు మాబల6గ( మెంచుకో మాపొ:జు 


జ్ఞానేందియము లై దు శరీరిలోపల 
ఆనక క ర్మేంద్రియము లెదు 
తానకపుకామక్రోధాలవర్గము లారు 
యీనెలవు పంచభూతా ౧ లెంచు మాపొ.జు 


(0 “లేయచు' రేకు, 


48 


|| పలవి।। 
"ఉత 


1! చిక్కు i! 


11 చిక్కు | 


|| చిక్కు !! 68 


|| పఠివి [1 
aa 


1। అన్నీ 1॥ 


$4 శ్రీ తాళ్లపాక ఆన్నమాచార్యుల 


తప్పనిగుణాలు మూడు తనువికారము లారు 
అప్పటి మనో ౧ బుద్దకహంకారాలు 
వుప్పతిల్లువిషయము లుడివోని వొకఅయిదు 
యిప్పటి మించేకోపము యెంచుకో మాపొ6జు 


ఆ(కలి దప్పియును మానావమానములును 
సో (కిన శీతోష్టాలు సుఖదుఃఖాలు 
మూంకగమికాండ నేను మొక్కెద (శ్రీవేంకటేశ 


[1 అన్ని il 


౨యేంకటారం౩ గడపసేవా నెంచుకో మాపౌంజు ॥|అన్ని1। 64 


అరిత 


ఈడ నుండె నిండా(కా నింటిముంగిట 
ఆడ నెందు బో(డుగద అప్పుడే యీకృష్ణుండు 


యేడ పూతకి( జంపె నింతపిన్నవాండంటా 
ఆడుకొనే రదె వీధి నందరు( గూడి 
వేడుకతో మనగోవిందు(డు గా(డుగదా 
చూడరమ్మ వీండు గడుచుల్లరీ(డు పాపండు 


మరలి యప్పటివా(డిె మద్దులు విటీచెనంటా 
పరువులు వెస్లేరు పడంతులెల్లా 
కరికరించ(6గ రోల. గట్టితే నప్పుడు మా- 
హరి గాండుగదా ఆడనున్న బిడ్డండు 


వింతగాంగ నొకబండి విశిచె నప్పటినంటా 
రంతు సేసే రదివో రచ్చల్లు నిండి 
అంత యీశ్ర్రీవేంక పేళు. డై నమనకృష్ణు(డట 
యింతేకాక యెవ్వరున్నా రిటువంటిపాప(డు 


11 పలవి 1 
రా 


1 ఈడ !! 


॥ ఈడ ॥ 


1 ఈడ ॥ 00 


౧ బుద్ది వహాంకారాలుిరేకు ౨. *ఏ6కట -? ఆరన్‌” ౭. గడపేవా -- ఆని-[-ఎంచుకోః 


“అసి కి ముందు మధామపురుష వింత. 


అధ్యాత్మ సంకీర్తనలు కీర్‌ 


పొడీ 


విభు(డ వింతటికి వెరవుతో' ననుంగావు 
అభయహ స్వముతోడిఆదిమూలమా ॥ పల్లవి ॥ 


పలులంపటాలచేత(6 బాటువడి పాటువడి 
అలసితి. గావవే వోఆదిమూలమా 
చలమరి యితరసంసార(భ్రాంతి. జిక్కితీ న= 
న్నలరించి కావవే వోఆదిమూలమా ॥ విభుం ॥ 


యెంత కె నా నాసలచే యేంగేంగి వేసరితి _ 
నంత కోప గావవే వోఆదిమూలమా 
సంతలచుట్టరికాల జడిసితి నింక6 గావు 
అంతరాత్మ నాపాలిఆది మూలమా ॥ విభు€ | 


౧రంటదెప్పుటిందియాల రవై్వ్వతి. గావవే వో_ 
అంటిన శ్రీ వేంకటాద్రిఆది మూలమా 
గెంటక ముమ్మాటికిసి నీకే శర. 
అంటి. గావవేవో ఆదిమూలమా ॥విభు(॥ 66 


రేకు 112 (శ్రీరాగం 


ఏ(టిమాట లివి విన నింపయ్యినా మది 
౨ నేంట వెట్టి దాసు(ఃడౌ టిదిసరియా ॥ పల్లవి జ 


జీవుడే దేవుడని చెప్పుదురు గొందరు 
దై వముచే(తలెల్లా( దమ కున్నవా 
ఆవల. గొందరు కర్మ మది (బహ్మా మందురు 
రావణాదు లవి సేసి రతికెక్కి-రా. ॥ ఏ6టి 41 
౧. *'రంటదెప్పు తీండ్రియాలి పూ.ము.పా. రంటం దివు నిందియాల కాపచ్చు* 


రంటన్‌ ==ప్పణ్యపానములు రెండింటియందు. లేశ నుఖదుఃఖములందు కావచ్చు. 
| ౨. 'నేంటి పూ.ము,పా. 'ఏంటవెట్టి, అర్థము విచార్యము, 


46 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మిగుల( గొందరు దైవమే ౧లేదనెందురు 
తగ సీ ప్రపంచమెల్లా దనచే౭తలా 
గగన మతండు నిరాకార మందుకు గొంద- 
గుమ బురుషసూ క్ర మెజఅంగరా తొము 


యెనిమిదిగుణములే యితని వందురు గొంద. 
రనయము మిగిలిన వవి దమవా 
యెనయ6గ (శ్రీవేంక పేశ్వరుదాసులె 
(& కా 
మనుట నిత్యముగాక మరి యేమినేలా 


రామ్మక్రియ 
అన్నిటా (శ్రీహరి దాసుండగువానికి 
కొన్నిదై వముల( గెలువ(6గం దగునా 


విహికకర్మము సేసి వెదకేటిహరి నిళ్తై 
సహజమై కొలచేటిసరసునికి 
గహనపుంగర్మాలు కడమలైన నేమి 
మహి. గనకౌద్రికి మరి పెండి వలెనా 


పలుదానముల కల్ల బల మెనహరి నికై 
బలువుగ జేకొన్న "భక్తు నికిని 
నెలకొని యాత. డన్ని యును. జేసినవాండె 
తెలిసి సూర్యుని. జూడ దీపాలు వలెనా 


౨ వేదవేద్యుండు శ్రీవేంక టపతినామ-_ 
మాదిగా' బరియించే యదికునికి 
ఆదె నచదువులు అఅచేతి వతనికి 
మేదిని దిరుగాడ మెట్లు వలెనా 


॥ ఏంటి ॥ 


ఏంటి ॥ 67 


శిపలవి॥ 
aa) 


11 ఆన్ని [| 


|| అన్ని T 


॥ అన్ని ॥ 68 


ప 
= “లేదనందురు పూ.ము,పా. “లేదని - ఆందురి ఈ వ్యావహారిక సంధులీ 
న ప: కొల్లలు. ౨. *వేవేదద్యుండు పూ.ము.పాం 


అధ్యాత్మ సంక్రీ ర్తనలు 47 


మలహారి 
౧ ఈహీ (శ్రీహరింగం'కే యింత లేదుగా దట్టి- 
దాహపుటాసల వెట్టి దవ్వు టింతేకారా ॥ పల్లవి ॥! 
పలుమారు నిందరిసి భంగపడి వేండేది 
యిలపై దేహమువెంచేయిందు కింతేకా 
కలికికొాంతలచూపుఘాతలకు (భమనేది 
చెల6గి ౨ మైమఅచేటిచేంత కింతేకా ॥ రఈహొ॥ 
పక్కన జన్మాలనెల్లా( బాటునడే దెల్లాను 
యెక్కడో సంసారాన కిందు కింతేకా 
వొక్కరి. గొలిచి తిట్లు కొడిగక్షే దెల్లాను 
రు 6 ధా 
చక్కుముక్కునాలి 3 పై చవి కింతేకా ॥ ఈహీ 1 
గారవాన ధనములు గడియించే దెల్లాను 
ఆరయ నాదని వీ[గేయందు కింతేకా 
చేరి శ్రీవేంకటపతి సేవకు. జొరని దెల్లా 
భారప్పంగర్మప్పుభ్రాధ; బట్టువడి కౌ ॥ఈహి ॥ 69 
బౌళి 
ఎంత బా6ంపనా3సోద మింత గలదా 
అంతయు నీమహి మే హరిభట్లూ ॥పలవి॥ 
సూరిభ ట్లొకవంక చొరనిచోట్లు చొచ్చి 
nae) య 
వారదియ్య మెత్తి యె త్తి వడదా (కి 
సీరువటుగొని భూమి సీశిలా వారవటీ 
యలు ౧౧౧ వ్‌ 
'కేరికేరి నగవయ్య [కిషభట్లూ * ఎంత ౫ 
ee గా 


౧. “ఈహి” పూము,. సా. ఈ ఈహీ” ఎగతాళి చేసి నవ్వుటకు అనుకరణ 
శబ్దము. ౨. 'మైమటచేది చేతి పూ,ము,ప్కా రేకు. ౩. *సోద(ద్య?)” పూ.మా.పా, 
“ఆసోది శజ్ఞము *“ఆస్వాద్య” శబ్ద భవము కావచ్చు, పూ.ము,పా. లో (ద్య?) సూచన 
మక్క_రలే దేమో. 


48 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దేవరొజ్ఞు లొకవంక దిక్కులలో. బొలగూడు 
దీవెనతో నారగించి తీపుమరిగి 
యీోవల( బెట్టినవారి కేమైనా నొస(గీిని 
వేవేలుమాయలవి సు భట్లూ 1 ఎంత ॥ 


౧సోమయాదు లొకవంక సొరిది సురల కెల్లా - 
నామనితో విందువెట్టీ ననుదినము 
హోమపువిపులసామ్ము లొడిసి తా బుచ్చుకొనీ 


'వేమరు (శ్రీవేంకటాద్రి వెన్ను భట్లూ ॥ ఎంత ॥ 78 
గుండ (క్రియ 
అటుగన నే రోయ6గ౮6 దగవా 
నటనల (శ్రీహరి ౨నటమింతే 11 పల్లవి 1 


చిడుముడి మూ(గినజీవులలోపల 
కడ6గి నే నొక్కంండ-నింకే_ 
విడువక పతులు వృతము లిల పై 
వెడంగుభోగములు వెదకీనా ॥ అటు ॥ 


తనువులుమోచినతగు[పాణులలో( 
గను(గొన నొకమశకమ నింపే 
మునుకొని కీటకములు జీమలు నిల 
చెనకి దొరతనము సేసీనా ॥ అటు ॥ 


(శ్రీవేంకటపతి సేవవారిలో 
సోవల నొకదాసు€డ నేను 
భావించి సురలు _బహ్మాదు లతని 
దె వపిమాయలు దా౭పేరా ॥అటు॥ 71 


౧. “పోమయాజా' కావచ్చు, ౨. *నటజూనటనముి కొవచ్చు. ఆచ్‌(వత్యయాంతము? 


అధ్యాత్మ సంకీ ర్తనలు 


రామ్మకియ 
నయనివా6 ౧ డెవ్వడు చేరి చిల్ల రదోషాలు 
యేయెడ జీవులజాడ లీశ్వరకల్పిత మే 


దేవునినమ్మి నయట్లి దేహియట యాతనికి 
యీవల నెంతటిపాప మేమినేనును 
భావించి యన్ని నేరాలు పరివారించు నతండే 
ఆవటించుసూర్వునికి నంధకార మెదురా 


పూజింపించుకొనేవాండు భువనరక్షకుండట 
తేజముతో దురితాలు తెంచ6గలేండా 
రాజు నేసినయా ౨ ణొజ రాజుకంచే నెక్కు.డా 
కి 
వోజతో వజాయుధాన కోపునా పర్వతాలు 


చేతనాత్మకుండట (శ్రీవేంక పేశ్వరుండు 
జాతిలేనిజీవునికి స్వతంత్ర మేది 
కాతరపు 2న్మానకు( గార్యకారణ మేది 
యేతున గరుడనికి" నెదురా పాములు 


రేకు 118 మాళవి 


(ధువవరదా సంన్తుతవరదా 
నవమైనయార్తుని నన్ను గావవే 


కరిరాజవరదా కాకొసురవరదా 
శరణాగత విభీషణవరదా 
సిరుల వేదాలు నిన్ను జెప్ప యా ౩ వినీని 
మరిగి మజ(గుచొచ్చే మమ్ము.6 గావవే 


49 


1 పలఅవి॥ 
ap 


1 నేయ ॥ 


1 సేయ 


॥ నేయ ॥ 72 


॥పలవి ॥ 
aan) 


॥(ధువ॥ 


౧. “డెవ్వండు చేరి ఈ “చేరి” పూము.పా. లో శస్పిపోయినది. 

౨. “యా(యా 2)జ్ఞ' పూ,ము.పా. “ఆన__ఆజ్ఞి కలిని వ్యావహారికముగానో, 
(వాతతస్పుగనో “ఆణాజ్లి అని యుండవచ్చు. ఆన=ఆజ్ఞ ఏకార్థములైనను కలిపి 
వాడుట నేటికీ వ్యవహారములో సుపనిద్ధమే, ౩, *“వినీని=వినియును' కావచ్చు 


“వినిన్నీ” ఆని లోక వ్యవహారము ఈనాటికిని కలదు. 


Vol 2-4 


ర్‌ (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆకూరవరదా అంబరీషవరదా 
శ్మకాదిదివిజనిచయవరదా 
వ్మిక్రమించి యిన్నిటా నీవే ఘనమని నీకు 
చృకధర శరణంటి సరి. గావవే 


ద్రౌపదీవరదా తగ నర్జునవరదా 
(శ్రీపతీ (పహ్ల్హాదిశిళువర దా 
యేపున (శ్రీవేంకటాద్రి నిటు నేను నాగురుండు 
చూపవా గొలిచే నచ్చుగం గావవే 


గుండ(కియ 
నమ్మిన దొకజే నాకు సీశరణము 
యెమ్మెలసంసార మింతే యిం దేమి గలదు 


యే.టికర్మము నౌ కేంటిధర్మము 
యేంటిదో నేం జేయంగా నీ కేమి గూడెను 
నాశక వృత “ంటెచారు నించినమార్ష మప 
౧ యీాంటుకు౬ జేసేంగాక యిందేమి గలదు 
యేడతపము నా కేడజపము నే 
వాడిక( జేయ6గ నీకు వచ్చినదేమి 
బెడి దపుంబెద్దలెల్లాం బెట్టినతిట్టములంటా 
యీడుకు( జేసెళగాక యిం దేమి గలదు 


యెొక్క_డీపుణ్యము నా కెక్క._డిభో గములు 
యిక్కు.వ న న్నిట్లం జేసి యేమి గంటివి 
నిక్కెపు(్రీవే. కెటేశ నిన్ను. గనుటగాక 
యెక్కడి కెక్క_డిమాయ లిం దేమి గలదు 


జో తిన ఇన ఉపునననిననణతళ తజ 


॥(థువ॥ 


॥(ధువ॥ 78 


1 పఠలవి॥ 
ne) 


[1 నమ్మి i 


1 నమ్మి i 


॥ నమ్మి ॥ 14 


౧. “యాటు' పూము_పా, ఇక్కడ *“యీంటిలో ఆరనున్న విచార్యము, 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


బలి 


అన్నియును హరినేనేయటమటాలే యి 
పన్నీ నిసుజ్ణానికి బయలై తోంచు 


తిరుపె యవ్వలవ్వల6 దిరుగుచుండేటి వేళ 
దిరిగినట్ల నుండు దిక్కు లెల్తాను 
గా ధా 
సిరులసం ఫారభ మ జిక్కినజీవుఏకిని 
పరగ నైపికమె పరమై తోచు 


స్రొగిసి యద్దమునీడ చూచిన వేశం దనకు 
మగుడ వేతొకరూపు మతి6 దో(చును 
తగిలి యిట్లా నేపో తను(దా నెజ(గకున్న 
నిగిడినపుట్టువులు నిజమై తోంచు 


కదిసినసకలాంధకార మంతటా. గప్పి 
వుదయమై తే నన్నీ నొదిగినట్లు 
హృదయపు శ్రీవేంక కేశుండు వెల్లవిరై తే 
మదిలో ౧ నజ్తానము మాయమై తోంచు 


అలిత 


ఆవి యటు -భావించినట్లాను 
కవగొని యిందుకు గలంగరు ఘనుజా 


అరయ(గ నేంబదియకరములె పో 
ధరలోపల నిందాస్తుతులు 
సరి( బురాణములు శాస్త్రవేదములు 
యిరవుగ సన్నియు నిందే పొడమె 


61 


ఃపఫలవి॥ 
య 


ni ఆన్ని [| 


11 అన్నీ క 


అన్ని ॥ 75 


5. వల్ల వ [1 


జ అపి 11 





౧. “విజ్ఞానము” పూ ము,పా, 


ర్‌2 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వొక్క దేహమున నున్నయంగములు 
పెక్కువిధములై బెరసినవి 
చిక్కు.ల6 గొన్నిటి సిగ్గుల దాంతురు 
యెక్కువయతులకు నిన్ని యు సమము 


అంతరాత్మలో నంతర్యామై 
బంతుల దిరిగేటిబంధువులు 
చింతింప నత౦దే (శ్రీవేంక పేశ్వరు( ర్త 
డింతకు6( గర్తని యెంతురు బుధులు 


మాళవి 


బలువుడు హరిం జేపట్టితివి 
తలంచినదెల్లా దక్కె.ను నాకు 


దురిత ౧ ధ్వంసు6డు దుఃఖవిదారు(డు 
ఆరిభయంకరు( డచ్యుతుండు 
సిరివరు( డితనిని. జేకొని కొలిదిన 
పరమసుఖమెపో భయ మెక్క-డిది 


దానవాంతకు(డు దై వశిభామణి 
మానరకకు(డు మాధవుడు 
నానాముఖముల నాపాల(ం గలడు 
యేనెపముల నా కెదురే లేదు 


అనయము విర్మలు( డఖిలానందు(డు 
ఘను. డీ(శ్రీవేంకటవిభు(డు 
కనుకొని మము విటు గాచుక తిరిగి 
యెనయంగ నేలికె యితండేమాకు 


౧. *“ద్వంనుండు) రేకు. 


(1 అవీ ॥ 


॥ అవి” 76 


1 పలపఏ॥ 
aa) 


1 బలు గ 


UR >) 


॥దలు౪ 77 





ఆధ్యాత్మసంకీ ర్రనలు 


దేవగాంధారి 
మేలు లేదు తీలు లేదు మించీ నిదే హరిమాయ 
కాలమందే హరి6 గంటి కె వల్య మొక సే 


సురలును జీవులే నసురలును జీవులే 
ధర నిందు (బకృతిభేద మేకాని 
సురలకు స్వర్గ మసుగలకు నరకము 
పరగ నీరెంటిగతి పాపపుణ్యములే 


పొల౭తులు జీవులే పృకుషులు జీవులే 
తలప భావభేదములేకాని 
బలిమి స్వతం్యతము( బరత౦త మొకరికి 
యెలమి నిందులో6 జెళల్లే హీనాధికములే 


రాజులును జీవులే రాసిబంట్లు జీవులే 
వోజతో సంపద చెల్లే దొకశే వేరు 
సాజపుశ్రీ వేంక టేకు శరణ మొక్క సే గతి 
బాజు6 గర్భ? మొండొకటి బంధమోక్షములు 


రేకు 114 సాళంగనాట 
అదె వచ్చె నిదె వచ్చె నచ్యుతు సెనాపతి 
పదిదిక్కులకు వికై పారరో యసురలు 


గరుడధ్వజం బదె ఘనళంఖరవ మదె 
సరుసనే విష్ణు దేవుచక మదె 
మురవై రిపంపు లవె ముందరిసేన లవె 
పరచి గగ్గుల ౨ కాడ పొరరో దానవులు 


౧. “మందొకటి” పూ.ము.పా. ౨. “కొతై” కావచ్చు. 


58 


1 మేలు ॥ 


॥ మేలు ॥ 


॥ మేలు॥ 78 


"పల వి॥ 
య. 


॥;అదె॥ 


మ 


ర్‌శీ 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తెల్లని ౧ గొడుగు లవె చేవదుందుభులు నవె 
యెల్లదేవతలరథా లింతటా నవె 
కెల్లురే(గీ నిక్కి హరికీర్తి భుజము లవె 
పలపుపాతాళాన( బడరో దనుజులు 


యం 


వెండి"పె౬డిగుదె లవె వెంజామరము లవె 
మెండగుకై వారాలు మించిన నవి 
దండి (శ్రీ వేంకటపతి దాడిముమై నదె యిదె 


బి: డుబండై ౨ జజ్జరించి పారరో దై తేయులు 


లలిత 


అయ్యో నేనేకా ఆన్నిటికం పె దీలు 
గయ్యాళినై (విధా గర్వింతు(గాని 


తడిపివుదికి నట్టిధాతవస్త్రములు నా- 
యొడలు మో(చినమీ(ద యోగ్యము గావు 
వుడివోక వనములో వొప్ప్పెనవిరులు నే. 
ముడి చి వేసినంత నే ముట్టరాదాయను 


వెక్క సపురచనలవేవేలురుచులు నా_ 
వొక్కునాలు కంటితేనే యోగ్యముగావు 
పక్కనదేవా ర్మపు(బిరిమళ గంధములు నా. 
ముక్కుసో.కినంతలోనే ముట్టరాదాయను 


గగనాననుండి వచ్చేగంగాజలములై న 
వొగి నాగోరంటితేనే యోగ్యము గావు 
నగు శ్రీ వేంకటపతి నన్నే రక్షించినదా(క 
మొగడ్రె యెరుకతుది ముట్టరాదా యును 


॥ అదె ॥ 


1అదె॥ 79 


1 పలప్‌॥ 
భో 


1 అయ్యో i 


1 అయ్యో || 


|| అయ్యో 4 80 


౧ “గొడగు” రేకు. ౨, * జర్జరించి” కి వ్యావహారికము గావచ్చు. 


అధ్యాత్మ సెంకీ రనలు ర్‌ర్‌ 


నాట 
మర మర మమబంధాని 
ద ది 
దుర్దాంతమహాదుకితాని 1 పలవి॥ 
చృరాయుఢరవిశత ౧ తెజో_ంచిత 


సృకోధపహ్మస ౨(పముఖా 
వికమ్మక్రమా విస్ఫులింగకణ 
నకహరణ వారినవ్యకరాంకా [1 మర్ష 11 


కలితసుదర్శన 3౨ కఠినవిదారణ 
కులిశకోటిభవ ఘోషణా 
(పఅళయానలసంభమవి[భమకర 
రళిత దై త్యగళర క్తఎకీరణా [1 మర్ల ॥ 


హితకర (శ్రీవేంక పేళప్రయు క్ర 
సతతపరాకమజ:యంకర 
చతురోఒహంతే శరణం గతోఒస్మి 
యితరాన్‌ విభజ్య యిహ మాం రక్ష ॥ మర 1 81 


మాళవిగొళ 


౫నిత్యపూ= లివివో నేరిచిన నోహో 
(పత్యక మైనట్టిపరమాత్మునికి ॥ పల్లవి ॥ 


తనువే గుడియట తలయే శిఖరమట 
'పెనుహృదయమే హరిపీరమటా 
కనుగొన చూపులే ఘనదీపము లట 
తనలోపలియంతర్యామికిని ॥ నిత్య ॥ 
౧. *“శేజాంచితి రేకు ౨. (షపముఖి శబ్దమునకు “ముఖమే” అర్థముకాబోలు, 
౩+ 'కతిని రేకు. ౪. ఈ సంస్కృత కీర్షనములో సంబోధనములు దీర్ణాంతముగా 


నుండుట సంగీత పభావముతో నేమో, అన్నమయ్య సంస్కృత రచన ఒక స్వతంత్ర మైన 
తీరుగా నుండును. ౫. ఈ పాటలోని భావమే సె. తి. వచనరచనలో కన్ఫట్టునది. 


ఘా 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పలుకే మం(త మట ౧పాదై ననాలికే 
రలకలమనుపిడిఘంటయట 
నలువై నరుచులే నై వేద్యములట 
రైటు యి 
అల(పులోపల నున్నదై పమునకు 
గమనచేష్టలే యంగరంగగతియట 
తమిగలజీవుండే దాసుండట 


ఆమరినవూర్పులే యాలవట్టములట 
కమముతో (శ్రీవేంకటరాయనికిని 


ముఖారి 
కిన్న జానే..హాం కేశవాత్సర మహో 
సన్నుతాకర మమాచరణాయ తనె 
వేదాంత వేద్యాయ విశ్వరూపాయ నమో 
ఆదిమధ్యాంతరహితాధికాయ 
భేదాయ పునరప్యభేదాయ నమో నమో 
నాదపియాన మమ నాథాయ తనె 
పరమసపరషాయ భవబంధహరణాయ నమో 
నిరుపమానందాయ విత్యాయ 
దురితదూరాయ కలిదోషవిధ్వనాయ 


శ హరియచ్యుతాయ మమ 3 ఆత్మాయ తనై్మ 


కాలాత్మకాయ విజకరుణాకరాయ నమో 
శ్రీలలామాకుచా(శ్రితగుణాయ 
హేలాంక (శ్రీవేంక కేశాయ నమోనమో 
పాలితాఖిల మమాభరణాయ తని 


॥ నిత్య ॥ 


i నిత్య n 82 


1 పలవి ॥ 
a) 


[1 కిన్న 11 


॥ కన్న ॥ 


॥కిన్న ॥ 83 


a వళ న్‌ శ 
౧. “పొరైవి పూము,పా., ౨. “పూరయే ఒచ్యుతాయి కౌవచ్చు, 3 “ఆత్మనే 
కావచ్చు, అన్నమయ్య సనంన్కృృతరచన ఒక స్వతంత్ర మైనదని ముందే (వాసియుంటిని. 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


కొంటోది 


౧చెల్ల నెక్కి కొంటివిగా జీవుండ యీబలుకోటా 
బల్లి దుండ సీకు నే(ండు పట్టమాయ( గోటా 


తొమ్మిదిగవనులై నదొడ్డతోలు(గోటా 
కొమ్మలచవులమూలకొ త్తశాలకోటా 
వమ్ములేని మెడవంపువంకదారకోటా 
పమ్మి పగవారినెల్లా పట్టుకొన్నకోటా 
తలవాకిలిదంతపుతలుపులకోటా 
తిలిరు(జేతుల పెద్దదంతె నాలకోటా 
వెలియాసలనేదండువిడిసిసకోటా 
గులుగ యిం[దియములు కొల గొన్నకోటా 


నడచప్పరములనేనలువై నకోటా 
జడిసినచెవుల మించుసవరణకోటా 
సడవిపాట్ల( బడి ఫలియించె( గోటా 
యెడమిచ్చి (శ్రీవేంక చేశు( డేలెం గోటా 


రెకు 115 శంకరాభరణం 


౨నాటికి నాడు గొ త నేటికి నేడు గొత్త 
నాటకపుదె వమవు నమోనమో 


సిరుల రుక్కాంగదుచేతిక త్తిధారం దొల్లి 
వరుస ధర్మాంగదుపె వనమాలాయ 
హరి నీకృపకలిమి నట్టనే అరులచే 
కరిఖడ్లధార నాకు( గలువదండాయ 


౧ ఇందు దీర్హాంతమైన “కోటి శబ్దము సంగీకానుబంధి కొవచ్చు. 
౨. అన్నమయ్య జీవికచర్శిత మిందులో కానవచ్చుచున్నది. 


ర్‌7 


॥ పలవి 
కమి. 


non 
య 


1 చెల 11 
మ. 


u చెల్ల i 84 


"పల వి॥ 
MM 


| నాటి ॥ 


18 


అ యాలాకాడానానాలానాలుడాాలలాజతామాయాలులు 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ముషుప వొరిశ్చం[దు మొసకత్రిధార. దొలి 
పొని(గి చంద్రవ.తికి( బూవుదండాయ 
వనజాత్ష నీకృపను వరగ్శాతులెత్తి నట్టి _ 
ఘనఖడ్లధార నాకు. గస్తూరివాటాయ 


చలపట్టి కరిరాజు శరణంపే విచ్చేసి 
కలుషము( బెడ/(బాపి కౌ చినట్టు 
అలర (శ్రీవేంక పేళ ఆపద లిన్నియు. బాపి 
యిల నన్ను ( గాచినది యన్న. గతలాయ 


సాళంగినాట 
కంటిమి రెంటడే భూమి. గలుగుదృష్టాంత ము 
గొంటరిరావణనందు గుహునియందు 


సీదాస్యముగలసీ చఎన్మ మైన మేలు 
యేదియుసఅఆ(గనటియక గ్రావజన్మానకం పే 
(wa) 
వాదపుగర్వము లేదు వట్టి యాచారము లేను 
సాదించి నె చ్యానుసంధాన మెకాని 


మిమ్ము6 దలపుచు. జేయుమృగయానమై + మేలు 
సొమ్ముపోక మీకు6గాని సుకృతము సేయుకంటె 


దమ్మరిఎన్మము లేదు తెగనికోరిక లేదు 

పమ్మి సీపె( బెట్టినట్టిభార మేరొని 
దిక్కులు సాధించుకం టె తెలిసి (శ్రీవేంక చేళు- 

౧ దిక్కు నినామమే కా సాధించుపే మేలు 


a నాలటి | 


॥నౌ(టి॥ 05 


1 పలవి॥। 
“మట. 


॥ 5ట౬టి 11 


॥150టి ॥ 


యెక్కువ తక్కువ లేదు యెటు కెజ(గమి లేదు 


చక్కజాడతో నీకు కరణం కేంగాని 





మజ మ ద కతా కాటకాలకు తనాలదాతలం రాజా నా నలా నా. నాల. జాలా 


॥ కంటి ॥ 60 


౧ ఈపాద మనన్వితము, లేక “కా” శబ్దమును “మేలు తో చేర్చ వచ్చునా? 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


లలిత 


కామ'ధేనువై కలిగె నీధరణి 
వాములు వలసినవారికి విధులు 


ఆందరు జీవులే ఆయాకర్మము( 
బొంది బుద్దు లెప్పుడు వేరు 
కొందరు స్వర్గము గోరి సుఖింతురు 
కొందరు నరకాన(+ గూలుదురు 


దేవు. డిందరికి దిక్కా యుండును 
భావాభావమే బహువిధము 
దేవత లమృతాధీనమై మనిరి 
౧తోవనె దన.జులు దురిత మందిరి 


పుట్టు గందరికి పొంచి కలిగినడె 
దట్టపుమననులే తమకొల(ది 
యిక (శ్రీవేంక ేశుండు "నేసిన_ 
A) 
యట్టా నాతడు అదివో యెదుట 


గుండ (క్రియ 
ఎపురాణముల నెంత వెదకినా 
(శ్రీపతిదాసులు చెడ రెన్నండును 


ఎవారివరహితములు అవి గొన్నాళ్లకు 
విరసంబులు మరి విఫలములు 
నరహరి. గొలి చిటు నమ్మినవరములు 
నిరతము లెన్నడు నెలవులు చెడవు 


సు తోవనై, పూ.ము,పొ, 


ర్‌ 


((వపలువి ॥ 
శ్రి 


*కెౌమ॥ 


11 రాము || 


॥కామ॥ 87 


*పలవి॥ 
లా 


౪ ఎప్పు ॥ 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కమలామిని మతింగాననిచదువులు 
కుమతంబులు బహుకుపథములు 
జమళి నచ్యుతునిసమారాధనలు 
విమలములే కాని వితథముగాపు 


శ్రీవల్లి భుగతిం జేరసిపదవులు 
దావతులు కపటధర్మములు 
శ్రీ వేంకటపతి నేవించు సేవలు 
పావనము లధిక భాగ్యపుసిరులు 


ముషూౌరి 
ఏలతోకమందున్నా నేమీ లేదు 
తాలిమి నందుకుందగ్గదావతే కొని 


సురల కసురలకు సూడును(బాడునే కాని 
పొరసి నుభఖించ(గ బొద్దు లేదు 
ధరలో బుషుఎకును తపము నేయనేకాని 
మరిగి భోగించంగ మరి పొద్దు లేదు 


గక్క_న సిదులశై నా గంతియు బొంతయేకాని 
చిక్కిపరునము గలిగి నెలవులేదు 
రెక్కలు గలపషికి రేసుతిమ్మటలేకాని 
చక్క వైకుంఠాన కెగయ సత్తువ లేదు 


సకల ౧ జంతువులకు జన్మాదులేకాని 
అకటా నిత్యానంద మందిలేదు 

వెకలి (శ్రీవేంక కేశువిష్ణుదాసులకే మంచి. 
ములెల్లాం గలవు సుడివడ లేదు 


జ సల $F యతో న్ను 


వ. 


ను 


TRY 


॥ ఎప్ప ॥ $88 


॥ ఏలో ॥ 


11 ఏలో il 


థి ఏతో + 89 


అల. అలకా నాలాల. న న న 


ఆధ్యాత్మసంకీ రనలు 61 


దేవగాంధారి 
అన్ని యను( దనఆచార్యాధీనము 
చెన్ను మీటి హరిపాదసేవనేయు మనసా ॥ పల్లవి ॥ 


దెవమూ( గొంచము గా(డు తానూ గొంచము గా(డు 
భావించికొలచేవారిపరిపాటి 
చేవల( బ త్తిముదుగు చేనిముదుగూ లేదు 
వాపిరి( టో6గె త్రేటివారివారినేరుపు ॥ అన్ని ॥ 


కాలము కడమలేదు కర్మము కడమలేదు 
కేలి విశ్వాసముగలిగినపాటి 
(వాలకు ముదిమీ లేదు వక్కణ ముదిమీ లేదు 
పోలించేటివిద్వాంసులబుద్దిలోనినేరుపు [| ఆన్న [1 


జానానకు( దప్పు లేదు జన్మానకు( దప్పు లేదు 
చః 

నానాటికి వివేకించి నడచేపాటి 

పానిపట్టి (శ్రీ వేంకటపతి యింతకు మూలము 


ఆనుక యీతని శరణనేవారినేరుపు i అన్నీ ॥ 90 
రేకు 116 సాళంగనాట 
విటీగిరి దానవవీరు లదె 
ఆటీముణి దేవత లాడే రదె ॥ పల్లవి ॥ 


పరగుకంభ మదె పగిలి పగిలి నదె 
వారినరసింహంబాయ నది 
గరుడధ్వజ మదె ఘనచకం బది 
మొర నేటిశంకపు(మోత లవె ॥విటీ॥ 





శ్రీ) తాళ్ల పాక అన్నమాచార్యుల 


వెడలె వెడలె నదె వెనుకొని హిరణ్యు( 
దొడికీప పై నదె తొడమీద 
విడవక చించిన వేయిచేతులవె 
కడపమీ(దనే కదల( డదె 


అది వామాంకంబందు లష్మీయదె 
కదిసి శాంతమదే కరుణ యదె 
వుదుటున పహ్హాదు నూరడించె నదె 
యిదె (శ్రీవేంకట మెక్కె నదె 


సామం౦తం 


ఇద్దరు దేహసమ్మంధ మిదివో మాయ 
గద్దించి ౧యాడవుండునో కడసారీ తాను 


తోడ(బుట్లినమమత తొడ(గి కొన్నాళ్లకు 
వాడి కె పుతులమీ(దవలె నుండదు 
వేడుక వారెవ్యరో వీరెవ్యరో కొని 
౨ కూడ పెట్టి వీంకే కొట్లాడీ వారికే 


తల్లి మీ6ద( గలభ క్రి తనకే కొన్నాళ్లకు 
యిల్లాలుమీ (దవలె నిత వుండదు 


వెల్లవరి నది యెంత విచారించ నిది యంత 
యిల్లుముంగి లొక్క-_రిది యెరవు వొక్కూరిది 


నీతితో (శ్రీవేంక పేళువిత్య నేవ కొన్నాళ్ల - 
కీతల సంసారమంత యితవు గాదు 


ఆత డెట్టు యివియెట్లు ఆందరూ నెటింగినదే 


చేతు లొకటిమీ-దట చిత్త మొకయందు 


1 విటీ ॥ 


॥ విటీ ౫ 0! 


॥ ఇద 1 
© 


"ఇద॥ 92 
ద 


రాలా న అల జ మ ము సు ము మె సు. 


“యాదవండు నొకడు నారీతాను, పూ. ము, పా, అర్థము చింత్యము 


* “కూడ పెట్టి పీరికే కొట్లాడే వారికి, పూ, ము, పా, అర్ధము చింత్యము, 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


నాట 
దెదశిఖావుణీ దివిజులు దౌగడంగ 
చేవేలుగతుల వెలసీ వా౭ే 


వీదుల వీదుల వెస. దురగముపై 
భేకిల బల్లెము బిరబిర6 దిప్పుచు 
మోదముతోడుత మోహనమూరితి 
యేదెసచూచిన నేంగి వాండే 


కన్నులు దిప్పుచు కరములు గదల 
(3) 
సన్నల *రాగెకు చౌకళింపుచును 
అన్నిట దేజి యాడ(గ దేపుండు 
తిన్నంగ వాగేలు దిప్పీ వాండే 


వలగొన౭ దిరుగుచు వాలము విసరుచు 
నిలిచి గుజ్జి మటు నేర్పులు చూవ€గ 
బలు (శ్రీవేంక టపతి యహోబలపు 
టొలమున సారెకు. బొదలీ వాందే 


రామ[కియ 
ఇందరి బుదులు యీళ్వ రెచ్చకు సరిరావు 
గొందినున్నమానుషము కొలుప దెంతై నా 


తనంత. దా నూరకున్న దైవమే తోడౌను 
కినిసి తాం బదరితే కిందుమీ6దౌను 
తను(ందానే చేరె హరి దధివిభాండకునకు 
కొనకెక్క_ఆ బోయి నీవి కొంచపడె( దొల్లి 


nd 


7 “రాగాతుి” పూ.ము.పా. 


వ. బోయి నివి పూ-ము.పా, సీచి=పం దెమొడ్డిన ధనము. 


63 


1మలవి॥। 
f™ 


॥ దేవ॥ 


[1 దేవ [1 


॥ దేవ ॥ 93 


1 ఇంద | 


64 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


౧ వొక్కటివాండు దానై తే వున్నచోనే మేలు చేరు 
పెక్కు_బుద్దుల( టోతేను పిరివీకౌను 
పక్కన నంబరీషు(డు పట్టిన్నవతాన గెల్బె 
దిక్కులెల్లా దూర్వాసు తిరిగి బడలెను 


(శ్రీవేంక టేశ్వరుచేతి ౨ లోవీజగములు 
భావించి యాత(డు నడపక మానడు 
వావిరి నిదెణ6గక వట్టియలమటంబడి 
జీవులేల బడలేరు చింత లి"పై పాయరో 


(శ్రీరాగం 
ఎంత క వాటువడే నీశ్వరు(డు 
జంతువుల కేది సతమోకాని 


వోముచు లోలో రోనొకదేహమునకేె 
యేమి రచించెను యీశ్యరు(డు 
కామించి మోక్షసుఖమునకునై-తే- 
వోమినససిష్టులు ౫ వాక టీ గావు 


భోగించ బుట్టినభూతకోట్లను 
యేగతి మోంచీ నీశ్వరుండు 
చేగ దేర తననేవకు. జొచ్చిన- 
యోగము సులభం -బొకటొకటికిని 


పన్నీనజగముల (పాణాధారము 
యెన్నిట నున్నా€ డీశ్వరుండు 
కన్ను ల(శ్రీ వేంకటపతి యని కని 
వున్న వేళ తమవునికే సుఖము 


1 ఇంద 1 


| ఇంద॥ 94 


1 పలవి ॥ 
om 


॥ ఎంత్‌ ॥ 


+ ఎంత 8 


॥ ఎంత ॥ 95 


౧. ఒక్కాటివాండు =ఓక్కనిశ్చితానిపాయమునకు వచ్చినవాడు. ౨. 'లోని జగములు 


పూ,ము.పా, ఇ. “పాటుపడె పూ.ము;పా. ఎంత -!-పాటు-- పడె. 
సరే పూము,పాం ౫ సృష్ట లకు వ్యావహారికరూసము, 


౪. “నొక దేహము 


ఎధాక్టిత్మ సంకీర్తనలు 


దేసాక్షి 


నమ్మలేము కానలేము నరులాల మనమింతే 
సమ్మతించి యేలేవాండు సర్వేళుండేనుండీ 


కంటికి. గంటి రెప్ప కాచుకవుండినయట్టు 
ఎలాంటి దేహమెల్లా జేవాొడుకొన్నట్లు 
అంటుక దేహి నేపొద్దు ఆంతరాత్మయై వుండీ 
జంటయై కాచుకున్నాండు సర్వేశుండేసుండీ 


చీంకటి నోటికిం౧గడి చేమే కొంటవచ్చినట్టు 


ఆక టికి గుక్కి_ళ్లు ఆన యినట్టు 


వీ(కల జంతువులకు వెలుపల లోననుండి 
సాంకుచునున్నా( డిదివో సర్వేశు౬డేసుండీ 


తమదేహ మెంతైనా తానే యింపయి మోచినట్టు 
తెమలి ప్రాణ మిన్నిటా6 దిపయినట్లు 
రు 
అమరినభోగమోకా లడిగినవారి కిచ్చి 
సముడు శ్రీవేంక టా।ది స ర్వేశుందేసుండీ 


రేకు [17 ౨ రామ(కియ 


ఇట్టి జీవుల కింక * నేది వాటి 


దట్ట్లమె డేవండ నీవే దయ(జూతుగాకా 


తనజన్మ విదు(ధులను (౧ దలచు 


నొక్కొాక వేళ 


వొనర మణచు ను. వొక్కొక వేళ 
య 


విను బురాణకధలు వివరించి 
పినచి సందేహాముల పెంచు 
౧, నడిచే యేకొంటి పూ.ము,పొ, 
౩. నేటిపొటి పూ.ముపా. 


F5 


యొ కవేళ 
నొకవేళ 


2 “క్రీరాగంి జొ 


65 


1 పలవి॥ 
లా 


tt నమ్మ i 


[1 నమ్మ [1 


॥ నమ్మ ॥ 96 


8 ఇట్టు ॥ 


ము హా! 


శ్రీ) తాళ్లపాక ఆన్న మాచార్యుల 


విసిగి సంసారమందు విరతు(డౌ నొక వేళ 
వొస6గి యందె మత్తు(డౌ నొక వేళ 
పసిగొని యిం|[దియాలబం కె వుండు నొక వేళ 
౧ ముసిపితో దై వానకు మొక్కు. నొక్క వేళ 


కోరి తపములు చేసి గుణీయౌొ తా నొక వేళ 
వూరకే అలసివుండు నొక్క. వేళ 
యీరీతి (శ్రీవేంక కేశ యెదలో నీ వుండంగాను 
వీరాన నీకే మొజవెట్టు నొక వేళ 


సామంతం 


ఎంత చదివి చూచిన నీత౭డే ఘనముగాక 
యిరత యు నేలేటిదై వ మిక వేరే కలరా 


మొదల జగములకు మూలమైనవాండు 
తుద( [బళయమునా6డు తో(చేవా(డు 
కదిసి నడుమ నిండి కలిగివుందెడివా(డు 
మదనగురు(డేకాక మణీ వేరె కలరా 


సరమాణువై నవా(డు (బహ్మాండమెనవా (డు 
సురలకు నరులకు జోటయినవా(డు 
పర మైనవా6డు (పపంచ మైనవా(డు 
హారి యొక్క_(డేకాక ఆవ్వలను( గలరా 


పుట్టుగులయినవా (డు ఖోగమోకొలై నవాండు 
యెట్టనెదుర లోనను యిన్నిటివాండు 
గట్టిగా శ్రీవేంకటా(ది కమలా దేవితోడి- 
పట్టపు దేవు6 డే కాక పరు లింక6 గలరా 


౧. “ముసిపితోడై వానకు పూ,ము,పా. 


॥ కటి ॥ 
లు 


| ఇటి॥ 97 
ర 


॥ పఠలవి;। 
ran) 


1 ఎంత ॥ 


1 ఎంత | 


॥ ఎంత ॥ 98 


వం. 





అధ్యాత్మ సంకీ ర్హనలు 


పాడీ 
భోగసహాయులె పొరుగెల్లా 
ఆగమవిదు(ధు లును ననంతములు 


కులమున జుట్టాలు కోటానంగోట్లు 
కలిమిలేమి కొక్క_(డనే గుణీ 
పలులంపజముల ప్రజలే యిరివరు 
నిలిచినచోటికి నే నొక్కండనే 


చెట్టడిచిన నీదె చేటండుపండ్లు 
గుట్టు దెలుసుకొన గురి నేను 
వొటుక సరిఫార మూరల్లా నిదె 
పుట్టినప్పటికి భువి నొక్క_(డనే 

చనవుమనవులకు జగ మెల్లా నిదె 
కొనకు మొదలికిని గురి నేను 


యెనయుచు (్రీచే:క పేతం డేలెంగన 
౧ నినుప్పగమికాండ నే నొక్క6డనే 


(శ్రీరాగం 
౨ హారియవతార మీత(డు అన్నమయ్య 
అరయ మాగురు6 డీత.( డన్న మయ్య 


వై కుంఠనాధునివద్ద వడి( బాడుచున్నవాండు 


ఆకరమె తాళ్ల పాక అన్నమయ్య 
QQ na) 


3 ఆకశ పువిష్ణుపాదమందు నిత్యమె వున వా(డు 


ఆకడీకడ( దాళ్లవాక అన్నమయ్య 


అల. 


87 


1 పల వీ॥ 
(౧ 


॥భోగ॥ 


॥భోగ॥ 


॥భోగ॥ 98 


॥ పఠలవి 


3 


hn హాొర్తీ కి 





౧. “నినుపుగ మీవాండడి పూ.ము.పా. ౨. ఈపాటగూడ స్పెతి లయ్యదో 
చి,తిలయ్యదో అయ్యుండవచ్చు. ౩. “ఆకసపు” పూ.ము.పాం 


68 శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


కీరాబ్దిశాయి నిన్లే నేవింపుచునున్నవా(డు 
ఆరితేరి తాళ్లపాక అన్నమయ్య 
ధీరుండై. సూర్యమండల తేజమువద్ద నున్న వాండు 
ఆరీతుల. దాళ్లపాక అన్నమయ్య ॥ హరి ॥ 


యీవల సంసారలీల యిందిరేశుతో నున్నవాండు 
ఆవటించి తాళ్లపాక అన్నమయ్య 
భావింప (శ్రీవేంక పేశుపాదములం దె వృన్నవాండు 


ఆహో ?)వభావమై తాళ్లపాక అన్న మయ్య ౫ హారి॥ 100 
మలహారి 
కోరి మాభుజముల డాగులు మోచుకున్నారము 
ధాఠుణీతోపల మమ్ము దయ:(జూచు.గాక tt పల్లవి ॥ 


సతతము హారిచేతిళశంఖచ(కములే 
గతి మాపాలనుడి కొచుంగాక 
ఆతిరయ మెనట్టి అచ్యుతునిఆయుధాలే 
హాొతవుగ మమ్ము నిశ్లు యేలు(గాక ౪8 కోరీ (1 


దుడొారారడురో ముము మని 1 ౧చుంగార 


సనమురపజయ టె నట టి రళార్షాదిన రలు 


చో 
తమితడ మాటు దాపుడండి దండుగ క్ర ॥ కోరి ౬ 


ముంచి (శ్రీవేంక టేశుడు మొలంగట్టినకరారు 
అంచెల దూకే ల్లి ర గ అమరు (గాక 
అంచ నీత నికై దువుళలమరినహ స్తము 
పంచల మాకి క్రై వజప. జరా లవుంగాక కోరి! [01 








ఆధ్యాత్మ సంకీర్తనలు 


అలిత 


ఎన్నండొకో బు దైరింగి యీడేరేది జంతువులు 
యిన్నిటా నీమహిమలు యెదిరించి వున్నవి 


కావించి నీపాదతీర్ణగంగ ప్రవాహమైనది 
పావనులై యిందరిని (బదుకుమని 
లావుగా న్మీపసాదతులసి నారువోశున్నది 
వేవేలుపాతకాలెల్ల విదళించుమనుచు 


చింతల సీమూర్తులు శిలాశాసనాలై నవి 
పంతముతో. గొలి చికి (బదుకుమని 
బంతినే సీనామములు (ప్రతిధ్వనులై వున్నవి 
దొంతులై నభవముల తుదగనుమనుచు 


అందరికి నీనేవలు హాస్తగతాలై వున్నవి 
బందె దీర నీకు (మొక్కి. (జదుకుమని 
అందపు(శ్రీ వేంక కేశ అంతరాత్మవై వున్నాండ- 


69 


11పలవి॥। 
“తను, 


it ఎన్న i 


1 ఎన్న 11 


వెందు చూచిన విజ్ఞాన మింద కొండో యనుచు ॥ ఎన్న6॥ 102 


రేకు 118 'దేసాళం 
జీవువికి నిటు బుద్ది చెప్పవయ్యా హరి నీవు 
కావక పోరాదు మాకుంగలయంతర్యామివి 
యప నెదురుక ట్ల ఐంచదార వుండ6గాను 
చేపట్టి యడిగి తెచ్చి చేందు దిన్నట్లు 
పూప లై నచేతిలోనే పుణ్యములు వుండంగాను 
పాపములు చవీయంటా( బట్ట(బొయ్యో జీవుండు 


11 పలవి | 
య 


౫ బీవు॥ 


70 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యింటిలోనే నవరత్నా లెన్నియైనా నండ౭గాను 
కంటగించి గాజుళబూస గటుకొన్న ట్లు 
యు aa) 
వెంటనే హారినామాలు వేయివేలై వుండ (గా 
జంట నితరమం[తాలు జపియించీ జీవుడు 


చేసుకొన్న యిల్లాలు చేరువనే వుండ(గాను 
వేసరక వెలయాలి వెతకినట్లు 
మేసుల (శ్రీవేంక మేళ మీదాస్యమే వుండ (గా 
వాసి. బరుల( గొలువనే వడిం గోరీ జీవుండు 


గళ 


ఊరకే దొరకునా వున్నతోన్నతసుఖము 
సారంబు దెలిసికా జయము చేకొనుట 


తల(పులోపలిచింత దా6టినప్పుడుగదా 
అలరి దైవంబు (పత్యకమౌట 
శ లుషంపుదుర్మదము గడచినప్పుడు గదా 
తలకొన్న మోక్షంబు తనకు( జేపడుట 


కర్కంబుకొసటు చో గడిగినప్పుడుగదా 
వీర్మలక్షానంబు నెరవేరుట 
మర్మంబు (శ్రీహరి నీమజంగుచొచ్చినంగదా 
కూర్మి. దనజన్మ మెక్కుడు కెక్కుడౌట 


తనళాంత నూత్మలో. దగిలినప్పుడుగదా 
పనిగొనృతనచదువు ఫలియిం '“ట 
వేంక కేశ్వరునిదాస్యంబు 


॥ బీవు॥ 


॥ బీవు ॥ 100 


1 పలవి ॥ 
డా 


॥ డర ॥ 


॥ ఊర ॥ 


అధ్యాత్మసంకీ రృనలు గ] 
భెరవి 
ఏమి సేతు దైవమా యెన్నండు గరుణించేనో 
దామెనసంసారములో( దట్టువడీ మనసు || పల్లవి !। 


యెక_డిపగయొకో ఇం[దియాలు నన్ను (బట్టి 
రి 
చక్కుముక్కు. ౨ సేసి యెంచి సొదించీని 
గుక్కక యేమి సేసినకొలయొకో వెంటవెంట 
వెక్క_సపు? పుట్టువులై వెనుతగిలీని ॥ ఏమి ॥ 


యెన్నా శ్లపాపమొకో యెడతెగక నాలోన 

పున్నతప్పంగోపమై వమ్మగిలీని 

తిన్న నై. యెవ్వరిచేతితిట్టుక దా(కినవిధమో 

విన్ననై విజ్ఞానమెల్లా ఏటింటోయం దుదిని 5 ఏమి ॥ 
యేవేళగుణమో యెడతెగనికర్యాలు 


రావిమానిజిగురై వూరక యంటీని 
(శ్రీ వేంక టేశు(డ సన చి త్తములోపల నుండి 


కావ(గగదా నీవే గతి యనవలనె (ఏమి 1 105 
ముఖారి 
నిరుహేతుకదయానిదివి నీవు 
కరుణించు నీకు నొక్కటి విన్నపము క పల్లవి 11 


దేవా నీమహిమ తెలియనెవ్వరివళ _ 
మీవల నీవేశ గతెను టింతేకాక 
భావించలేరు నిన్ను (బహ్మాదులుసహితము 
సీవేడ నేనేడ నే నొక జంతువను "నరు 1 
వృలే” పూ.ము,పా, ౪, *దాకినా విధమో”* పూ,ము,పా, రేకు ౫. గతి-!-ఆను 
“ఇతను పూమ్ముపా, 


72 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


౧ చిత్రాహరి నాదిక్కు చేకొని యపలోకించవే 
యిత్తల సంసారవార్టి యీ౭దుచున్నా(6డ 
హత్తి చూచేవా రేకాని అడ్డగించేవారు లేరు 
పొత్తుల నాధర్మము పుణ్యము సీచేతిది 


అవధారు (శ్రీవేంకటాధీశ నాజన్మము 
కవిసి యింద్రియముల. గట్టువడ్తాండ 
జవళి నీపాదములే శరణము చొచ్చినాండ 
తవిలి నీచిత్త మింతే తరవాత నింక్షను 


బౌళి 
(శ్రీ వేంక పేశ్వరుండు చేరి విజయము. బొంది 
దేవతలు చూడ దళదిక్కులకు నేనెను 


ఆరికమ్ము వేనెనటె అల్లనరకాసురుపె 
యు ళం మొ 
'మేరమీరి రావణునిమీ(ద నేనెను 
సారపుజలధిమీ(ద జలములింక(6గ నేనె 
దారి దప్పకుండ నేడుదాళ్ల దెగనేనె 


పగదీర మింటిమీ౭దిబాణునిమీ(ద నేనె 
మిగుల మెరసి మాయామృగము నేనె 
జగములో రాక్షసుల సంహారముగ నేనె 
నిగిడి ౧ రక్తగుండాలు నిండ నేనెను 


ఖరదూషణొదుల కడిఖండలుగ నేనె 
సరుస. గుంభకర్హువి( జావనే నెను 


అరిది శ్రీ వేంక పేళు డలమేలుమంగ। గూడి 


గరుడనిమీ (ద నెక్కి కంటుహయ నేనెను 


1 నీరు | 


1 నీరు ॥ 106 


॥ ప అవి ॥; 
భా 


॥ శ్రీవేం 1 


॥ (శ్రీవేం ॥ 


ul (శ్రీవేం జ 107 


౧. “చిత్తీేముళోనున్నవారి కాబోలు, ౨. ఇటువంటిచిలరన మా సదోషములక 
ఈ వాజ్మయమున వట్టి లపు లేదు, 


అధ్యాత్మ సంకీర్తనలు 


బౌళి 
ఆర్చులు బొబ్బలు నవె విను(డు 
యేర్పడ నసురల సిటువలె గెలిచే 


కూలినతలలును గుట్రపుడొక్క_లు 
నేలపె. బారిననెత్తురులు 
వోలి: జూడు డిదె ౧ వుద్దగళ లీరణ(2) 
కేలిని విష్వక్సేనుడు గెలిచె 


పడినరథంబులు బాహుదండములు 
కెడసినగజములు గొడగులును 
అడియాలము లివె అక్కడ విక్కడ 
చిడుముడి చిష్వక్చేను'డు గెలిచె 

పగుల పగుల వృషభాసురునిం జంపె 
పగ నీ గ ఆతనిబలములతో 
అగపడి (శ్రీవేంకటాధిపుపంపున 
బిగి గలవిష్వ క్పేనుండు గెలిచె 


రైతు 119 అలిత 


సకలబలంబులు సీవే సర్వశ్వర సాకు 
ఆకలంకంబగుసుఖ మే అన్నిట నిదే నాకు 


పొందుగ. జ[కాంకిత మె బుజబల మిదె నాకు 


అందినహరి సీచిలతే ఆత్మబలము నాకు 


సందడి బేరుబలము కేశవనామము నాకు 


73 


1 పలఅవి॥ 
ఛాలా 


11 ఆర్చు ॥ 


1ఆర్చు 1! 


ti ఆరు 1 108 


1 పలవి।। 
య 


యిందును నందును భవభయ మిక లేదిడే నాకు 11సక।। 


౧, చూడు(తీడె, వృుద్దగళలు=ప్రెకెగ సీనకళలు కావచ్చు. 


విరుచవచ్చునా? (ప్రశ్నచిహ్నాము పూ, ము, పొ, 


“' ఈరణరకేలిని” ఆని 


74 


శ్రే తాళ్లపాక అన్నమాచార్యుల 


అంగపుందిరుముణు లివి పంచాంగబఅము నాకు 
సంగతి సీపై పాటలె స్వరబలి మిబే నాకు 
రంగుగ నీగుణరాసుబే రాసిబలము నాకు 
యింగితముగ నిహూపరముల ౧ కెదురే దిదే నాకు [1 సక్ర || 


కను6గొనునీవ్మ్‌ గహ మే (గవాబలి మిదె నాకు 
విను సీదాసులునేవే వెనుబలి మిదె నాకు 
తనరిన(శ్రీవేంకటవతి దైవబలము నాకు 
ఘన మే చెప్పు6గ నింతట( గలిగెటబో యిదే నాకు సక 1 109 


సాళంగనాట 
ఇదివో వీడివీదుల సీతనిశేరు 
యెదుట (శ్రీవేంక టాద్రినికేరు 1; పల్లవి 1 


చట్టువడ . దోలె నాండు పమ్ముదాలబ దేరు 
మెట్టుగా 6 దోతెను పౌండకునిపె (6 దేరు 
జట్లిగొని తోలె జరాసంధుఫీపె నదె తేరు 
కొట్టి తోలి హంసడి ౨భకుల'పె తేరు 1 ఇది | 


ఘోరమై కుంగంగం దోలె కులగిరుల'పై ( దేరు 
కౌరవసేనమై€ దోలె గక్కన దేరు 
కోరి మధురమీ౭ద న|కూరు( గూడి తోలే దేరు 
ఆరసి సందధిమాటలు ఆడ(దోలె( దేరు 11 ఇది || 


తచ్చి శిశుపాలాడి'దై త్యులపె. దోలె, దేరు 
పెచ్చుగా. దోలె రుక్మిణి పెండ్లి తేరు 
అచ్చపు(శ్రీ వేంకయేశుం డల మేలుమంగ౬ గూడి 
చెచ్చెారం దోలె దిక్కుల సింగారపుందేరు ॥ ఇది! 110 


క. 


౧. “జెదురేటిదే పూ.ముపా. ౨. “డిచుకులి రేకు, 


ఆధ్యాత్మ సంకీర్తనలు 7క్ర 


పొడి 
అనుచు లోకములెల్త నదె జయవె'్టేరు 
నిను గొల్సితి( గావవే నీరజాతు6ండా [| పల్లవి | 


అదివో కోనేటిలోన నడివో సర్వతీర్ణములు 
అదివో పెండి మేడలవాతినగరు 
పొదలి పరుషలెల్లా పొదిగి సేవించేరు 
యిదివో వరము లిచ్చె ని;ందిరానాధుఓడు 1|| అను ॥ 


ఆదివో వేదఘోషము అదివో సురలమూ6క 
అదివో విశ్వరూపము అద్భుతమం దె 
గుదిగౌనె? బుణ్యముబఖు కోట్టసంఖ్యలు చేర 
యిదివో దయదల.చె నీశ్య రెళ్వరుండు 1 అను ॥! 


అదివో (శ్రీవేంక పేళుం డక్కున నలమేల్‌ మంగ 
అదివో నిత్య ౧శూరులు ఆళువారలు 
నిదలశేషాచలము నిక్కి పై నె బొడచూసె 
యిదివో కొలువున్నా(డు హృదయాంతరాత్ముండు ॥అనుః 111 


నొటి 
అహోబలేశ్వరు(. డరికులదమనుండు 
మహామహిమలను మలసీ వాడె || పల్లవి || 


కదలు(గన్నులును కరాళవదనము 
గుదిగొనుభయదపు(గోరలును 
అదరుమీనములు నలర6గ నవ్వుచు 
వుదుటుతోడ( గొలువున్నా(డు వాండె ॥ అహో ॥ 


CTT ల Cn ల. జన. మటు లల దాలు శాల దద దం నాన మానాన. సజ తాడా లాగానా లాను న. 


౧. “సూరులు” కొవచ్చు. 


76 శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


అతిసితనఖములు ననంతభుజములు 
వితతపరాక్రమవేషమును 
అతులదీర్ల ౧ జిహ్వయుం గడు మెరయ(గ 
మితిలేనికరుణ మెరసీ వా౭డే ॥ అహో ॥ 


సందడిసొమ్ములు శంఖచ|క్రములు 
ఫొందుగ దివిజులు పొగడ6గను 
యిందిర. దొడమై నిడి (శ్రీ వేంకట _ 


మందు నిందు6 గడు నలరీ వాండే 1; అహో ॥ 112 
సాళంగనాట 
సిరి. దొడపె నిడి (శ్రీనర ౨ సింహుడు 
యిరవుగ నరముల నిచ్చీని వా౭డే i పల్లవి tb 


ఘనమగుకోరలు కరాళ వదనము 
చెనకుచు గొడ ౩ నెటిజిహ్వయును 
౯ వినుపుగటమరలు నిటలతోచనము 
నొనరంగ గొలువై యున్నాండు వాండే 9 సిరి€ ॥ 


చటులచ్మక్రకరంబును ౫. శారకరంబును 


fy 
ఆటు వరదాభయహ స్తములు 
పటుతరయోగపుపట్టబంధమును 
కటితటిం జల6గ6గంి గడంగీ వాడే ॥ సిరి6 | 


పరపగు శేషునిపడగలనీడల 
అరుదగురవిచందాంకముల 
సిరులగద్దెపై (శ్రీవేంక పేశుండు 
ఉషిహూగ్గుండ్రై పరగీ వాండే 1 సీరిం॥ [118 


శేక్రు, ౨. 'నీంహ్ము( రేకు ౩. “నేటి” పూ,మూ,పా. 
టమరలా(౩) పూ,మపా, ౫, “శార్డ' లేకు, 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


(శ్రీరాగం 
నిర్మలులు వీరు నిత్యసుఖులు 
కర్మదూరులు విష్టుకెంకర్యపరులు 


పరమజ్జానసంపన్ను లగువారికిని 
అరుదుగా దిచటిమహం దై శ్వర్యము 
హరికృపాధనము చేనబ్బినమహాత్ఫ్యులకు 
సరకుగాకుండు పంచల నీధానములు 


ఐలిమిని వేదాంత పట్ట? భ(దులకు నిల 
ఐలురాజ్యపదవు లిరుగడబంట్లు 
లలిమీరి హరిచ్మకలాంఛనపుశూరులకు 
యెలమి విజయములెల్ల నింటిలో నుండు 


యీవలను (శ్రీవేంక పేశుళరణా గతుల. 
కావటించినపుణ్య * మడువుగాదు 
బె వజ్ఞాలయినయాధర్మస్వరూపులకు 
వేవేలుభోగములు వెనుతగులుచుండు 


రేకు 28 శంకరాభరణం 
మ జీవుడా చింతించు కో జీవుడా 


డ్‌ కం దో న క్రీ చం దము ఆరు హూ భూ జీ వ (ద్రం 





వుత్తమ? డయినహరివుండేటియాతుమలోన 
త త్తరపు'గాంతలను తలపో సేదా 
వొత్తి నారాయణనామ ముచ్చరించేనోరను 
రు త్త యధరపుఃదోలు రుచిగొనేదా 





77 


॥ వలవి ॥ 
“శవ. 


శశ మర్మ 1} 


1 ఎల్మ 4 


॥వీర్మ॥ 114 


కే చీటి శ 


౧. “మహదై శ్వర్యము” వంటిచిల్లరన నూ సదోషములు మావాజ్మయమున తక్కుళు 
రావివి ౨. “బద్ధు' రేకు. ౭. “అడుగు” లోని గకారము వకారమైనదేమూ. 


78 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పొందుగా గోవిందుని6 బూజించేటిచేతులను 
సందడి( జన్నులమీ (ద జాంచంటొయ్యేదా 
కందువ దేవునిరూపు కనుగొనే చూపులు 
ముందరి మర్మపుటంగములమీ (ద బెప్రేదా 


'వేవేలు విష్ణుక థలు వినియేటి చెవులను 
ఆవటించి యాడసుద్దులాలకించే దా 
శ్రీవేంక పేశ్వరుని సేవించేయీజీవనము 
భావించక విషయాలపాలు సేసేడా 


దేసాక్షి 
ఇంత దేవు6 డిం; వేడీ యెంచి చూప్పండొ 
చెంతనుండితే రక్షించు చేకొని కొలువరో 


వేసితే వేయురూపులు విశ్వరూప మితండు 
(శ్రీసతీళు( డిందరిలో (శ్రీమంతుండు 
భాసురపుభూమి మోచేబలవంతు. డిన్నిటాను 
దాసులై తే మన్నించు నీడై వము. గొలువరో 


గుట్టున (బహాండారలు కుక్షిలో నించినవాండు 
ఆఅశ్రై దెవతలఅమొర లాలించేవాండు 
చిట్టకపుదానవుల చించిచెండాడేటివా(డు 
ఇస్తే శరణం కే6 గాచు నీతని. గొలువరో 


కాలము. గర్భము మాయ గల్పించినయట్టివాండు 
ఆలించి సర్వజీవులఅంతర్యామి 
వాలి (శ్రీవేంకటపతై వరములిచ్చేటివాండు 
యేలీలం గొల్చిన మెచ్చు నీవిభు. గొలువరో 


[1 చీనీ i 


॥ చీచీ ॥ 115 


4 పలవి॥ 
తా, 


1 ఇంత ॥ 


11 ఇంత ॥ 


1 ఇంత ॥116 


అధ్యాత్మసంకీ ర్హనలు 79 


భూపాళం 
అప్పుడు చూచేదివో అధికుల నధముల 
తప్పక యెచ్చరి యిదే తలంచవో మనసా ॥ పల్లవి ॥ 


కొండలవంటిపనులు కోరి ముంచుకుంటే నూర. 
కుండి కె కొననివాందే ఉ"గీంద్రుండు 
నిండినకోపములకు సవములు గలిగితే 
దండితో6 గలంగనియాతండే ధిరుండు [1 ఆప్పు il 


సూదులవంటిమాటలు సొరిది జెవి సోంకితే 
వాదులు వెట్టుకొననివాండే దేవుండు 
పాదుకొన్నసంసార బంధము నోరూరించితే 
ఆదిగొనీ మత్తుండు = గానెట్టివా (డే పుణ్యు6డు it అప్పు 1 


గాలాలవంటియాసలు కడు. దగిలి తీసితే 
తాలిమితోం గదలనాత(డే ఘనుడు 
మేలిమి (శ్రీవేంక చేశుమీ(ద భారము వేసుక 


ఏలక తనలో విజ్తవీంగువా(డే నిత్యుండు i అప్పు 1 
మలహారి 
కొన మొద లేదో గుటిగాన రొరులు 
మునుకొనుసంసార మో హోంధమందు i పల్లవి 11 


తల(చును [బబ్రహ్మాండతతులకు నవ్వల 
తలంచేటిజీవుండు తొ నణువు 
అలరినయాసల ననలును( గొనలును 
వెలసీ సంసారవృక్షములోన ఇ కొన ॥ 


త్రం “మత్తుండుగా నయైవాండే” పూ.ము.పా. కొని--ఆల్స్‌ కా నెట్టి. ఇది వ్యావ 
తక సంధి. 


$8 @) తాళ్లపాక అన్నమాచార్యుల 


పుట్టును టౌదలును భువి బహురూపుల 
పు ప్రేటియాత6డు పొరి నొకండే 
వొట్టుక యీందును వుభయకర్మముల 
చప్పిడుసంసారసా గరములను ॥ కొన) 


తగులు నన్నీటా తనుభోగంబుల 
తగిలేటిపురుషు(డు తొ ఘనుడు 
నిగిడి (శ్రీవేంకటనిలయు(డు ౧ గతె తే 


గవడ్‌ సంసారానందనుందు ॥కొన॥; 118 
ఆహిరి 
కలిటోషములాల కడు నేల మీరేరు 
యలధరు€ డుండుగాను యింక నే(టిసుద్దులు it పల్ల వి ॥ 


జగములేలెడువా(డు సర్వాంత రాత్ము(డం 
జిగి నింక నీకీ బుద్ది చెప్పనోప(డా 
నిగిడి పుట్టించేటివా(డు నిండుక వుండేటివా(డు 
శెగనికర్మోము లెల్ల తిద్ద కేల మానును 1 కలి ॥ 


బల 
దను బా ల గొ'టవాయడు ధర్మము నిలిచఎవాండు 
పనిగొన్నదురిళిలు పొవనేరండా 
కొగయుదలళ నవొ(,డు గురి ది నె నవాడు 
స్త wn 
వునికి మనికీ ౨ సయ కూరతుండినా పీట ॥ 


స్వతర్శకుడై నవాండు సా మ్‌లయైనవి 
గతియె దాసులనెల్ల£ మ ల 
యిత;, క్‌ చే శ్రీవేంక కమేకుం Mae నవాౌఃడు 
సతతము a EE సంపద ల్‌ న౭గండా Son 118 


జడ. క 
క. 


౧. ఈ రేకు కెండవ(వ్రక్క. బా బాగా చిలుమెక్కి_సది, ఆడరములు నరిగా కాననచ్చుట 
లేదు. “గ౧శైశతే” ఆనుపాళము అకరసందర్భమును జూచి నే నూహింజిన డే, “గశై? 


ఆట ఉరు మటల న్‌ త్‌ జ దు ? ఏష 





అధ్యాత్మ సంకీర్తనలు 81 


హాం 
వాదమేం పొారెనాఆం “నకి చు త లేద౭టా 
rae షటిక[ జేదిరా !| పలవి।[। 
రు గు 


అరయ జీృల కెల్ల ననేవమె? 
సురు6 1, భు వేంష కూట దరము 
సాం నాతుమథి ఏ నోబాంభాచఎయె తే 
సర ముః.లదెవజబాజం” చెను ॥ వొద్‌ ॥ 


సనసహజలీలాసభూతి సదరం ముం యేసే 
9 0 
a ww a ళో ఆగ్‌ 
బహుయా/౫-దిక ల్యూ ehh 
మహాతోచి . నాలు మరణాల మూయ సే 
ఓట 


జజ జ వ్‌ | ye ™ —-ష 
వివాతాచొరి ఆ బయి ఏద లఅలటు "వాద 4 
ఘటన్మ్నబహ్మామ సీరాకారి మైతే బరియింప 


యిటు పురుషసూకాదు ౧ ఏఏ మురేల 
అటు శ్ర వేంక మేశు దాన సన్యము లీక బిగసితే 
౨ సటలాడుకొనేడిధరాతనమత దును 1 వాద ॥ 120 


121 నుండి 150 వ ల 10 రేకులు లేవు, 


రేకు 131 పాడి 
ఇదివో నుజ్జానము "స్మూతే మణిగణా యివి గాన 
మది అతత లేడు మా..2ఎ “3 యద్భానం తద్భవతి. గప బ్లవి॥ 


యెదుట(6గని యాజగము యది నివన చెజతును 
ఒది విపరీతజ్ఞానము ౪ 'యదృషం తన్నష్టము'” గాన 
పొఉలుచుండేటియీ ఎ గయు హస టి. వు "గావన వెఅుతు 
యిది విపరీతజ్ఞానము “సదగుచ్చాహం౦” బంటివి గాన ॥ ఇది ॥ 


౧. “లవి పూ.ము.వా. యశభంగము. ౨. “సటలుడు గొనెడి రామసమత 
మవును" పూ+ము పా. దీని అర్గము విచార్యము. ౩, “యాద్భావే' కావచ్చు. అన్నమయ్య 
తోకవ్యవహారమును ఉదాహారించి నట్లున్నది, ౪. *“యదృష్న౦ి రేకు, 

౧౧ జు 


Vol 2-F6 


82 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నిండినయీజీవులు నీవేయన వ ఒతును 


దండనే తి ఐద్దులు వీరు *, సస. పక్ష వున్నది గాన 


మెండగుయీ జీవులను మీరు గారన వెజతును 


వుండెడిపీరలు నిత్యులు వొగి 'నహమాదిశ్చుమవధ్యము'*గానః॥ ఇది ॥ 


యిది మునుపె సచిక్కు, యిందుకు (దిష్షం బొక్కా. కు 
తుద దొల్లి సీదాసులు గలరు తుద. దొల్లియే నీవు. గలవు 
వెదకు మాశ్రీవేంకటపతి నిను సేవించంగ నిను సేవించంగను 
అదన నిన్నంటినవారఐ సీయంతలు సేతువృగాన ॥ఇది॥ 121 


ముఖారి 
ఏ దుపాయము యే నిన్ను జేరుటకు 
ఆదినంత్యము లేని అచ్యుత మూరితివి 


వెలయ సీగుణములు ఏసుతించేనంపే 
తెలియ నీవు గుణాతితుండవు 
చెలరేంగి నిను మతి. జింతించేనంే 
మలసి నీ వచింత్యమహిము6డవు 


పొదిగి చేతుల నిన్ను6 బూజించేనం పే 
దిసి సీవు విశ్వకాయు(డవు 
అదన నేమైన సమర్పించేనం కు 
సడరమె ఆవా ప్తసకలకాము(డవు 
కన్నులచేత నిన్ను గనుంగొనేనం పే 
సన్నిధి దొరక నగోచరుండవు 
యిన్నిటాను శ్రీవేంక పేశ నీవు గలవవి 
వస్నల శరణనేవాక్యమే చాలు 


కన జాల. వలనా లాడ కా గానా ఇళ వరాలను జాలా పాలా కా కామన లా వవపపునాలో సలాం అధనాజకయానకాతాతుటాతాలలా! అ కలాలు. శంకు తకం. > Ln 


స్య “బద్దులు’ కావచ్చు, 


॥ పలపి॥ 
గా 


॥ ఏదు ॥ 


౪ ఏదు ॥ 


॥ ఏదు! 122 


ఆధ్యాత్మసంకీ ర్తనలు 


పొడి 
వేతెకభి వనలేల వీనితోం బెనంగనేల 
తూతీనందే హరింగూర్చి ౧ తుదగంటగాక 


చూచేకన్నుల నేమీ( జూడకుండవచ్చునా 
చూచినం దెల్లా హరిం జూచుటగాక 
వేచినవీసుల నేమీ వినకుండవచ్చునా 
కాచి యవే హరికథగా వింటగాక 


కో రేటిచవుల జివ్వూ గోరకుండ వచ్చునా 
కోరినచవుల హారి. గూర్చుటగాక 
ఆరీతిబారేమనసు అడ(ఛంగవచ్చునా 
ఆరితేరి అన్నిటాను హరిం గంటగాక 


వొడలు మోచినదేహి వోమకుండవచ్చునా 
వొడలు శ్రీహారిదనే వోముటగాక 
బడినే (శ్రీవేంక పేళు, బాసివుండ వచ్చునా 
యెడయ కండె సుఖియించుటగాక 


గళ 
ఏడనుందురో తొము యెన్ని కెపొ(జాలు దాంటి __ 
రాడకాడే పొడచూసపే రాహా మేలు 


యెలమి స్వస్నమనేయెడపు(జావడిలో 
వొలిసి జీవుడు కొలువున్న పుడు 
వెలినున్న చై తన్యవిధులదొరలచేతి _ 
యలబలము గాన మాహా మేలు 


౧, “తుదగట్టి పూ,ము,పా, 


83 


1 పలవి।। 
య 


॥ వేతొ ॥ 


1 వెతొ ॥ 


1 వెతొ॥ 128 


nపలవి॥ 
“టు. 


జ ఎడ ౪ 


84 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


ఉప్పడమయి దెహమనేవూరం బెద్దచావడి 

ఉప్ప తిల్లి దేహి కొలువున్న పుడు 

చప్పుడుతో నింద్రియవిషయసరివారము 

అప్పుడు? పారాడుదురు ఆహా మేలు ॥ ఏడ ॥ 
ఆక్కడ నిద్దురలనే అంత; పురాల కేంగి 


వుక్కు.న భోగాన నాత్మ వున్నపుడు 
యెక్కువ (శ్రీవేంక కేశ యెవ్వరూ నాడ కు( టోరు 


అక్క డా సీచే వుందు వాహా మేలు | ఏడ! 124 
బౌొఖి 
౨ నానామార్షముల నా(టుకొను నెకయోగి 
మానిమీ(6దితపసి సామాహష్య( డొయోగి it వల్లవి॥ 


పున్ననునమాస౬ గూడ బొదిగీ నొక్కొ గయోగి 
కన్నులచూపులు ..ర8గాం దూంచు ౩ నొకయోగి 
మిన్నునూయి చేంతొటం జే/ది మెచ్చు మింగు నొకయోగి 
వెన్న నన్నముగ నూరి ఏంగు నొకయోగి “ నానా ॥ 


గాలి ముడియగ'. గట్టి కలుగుడి గట్టుయోగి 
నాలిమింటివిత్తు వెట్ట నగు నొకయోగి 
మూలనిధానము ౧ని ముందు గానం డొళయోగి 
నేల దలకిందు నేసి నకు. నొకయోగి ॥ సానా ॥ 


గత జలముల కల్ల ( గట్రగట్టు నొకయోగి 
తతి( తులము ౮ 'దడిగట్లు యోగ్ని 
యిత వె న(శ్రీ వేంక పేళునిమజణంగు చొచ్చి 


గతిగనె గాత డొక్క (డె యోగి ॥ నానొ ॥ 125 
౧ “పారేడుదురు” రేకు ౨. ఈపాటలోని భావము స్పష్టమగుట లేదు, 


కి “ఖా6చు” పూ,ముంపొ, 


అధ్యాత్మసం కీ రనలు 


ముఖారి 
హరియే సకల్మకియలై తృ ప్రి యిచ్చుంగాక 
యెరవులవారిచే/(త లెందా(కొ వచ్చీన 


సరులకు నరులే పరలోకకియలు 
సిరిమోహాచావాలం జేతురుగాక 
త రుపొషాణపశుతతుల కెన్యరు కను 
రరయంగ (భమగాక అవీ పస్తులున్నవా 


కొడుకులుగలవారు కోరి పితృృముఖ౦మున 
కడుపులు దమవాది( గూర్చి పెట్టంగా 
అడరి (శ్రీహరియే అన్నియు. దాం జేకొని 
తడవి వారి గొంత దయంజూచుటాక 


తారేడ వారేడ దైవము (శ్రీవేంకపేళు. _ 
డారయ నంతరాత్కు. డని తెలిసి 
ధారతో యాతనియాజ్ఞ( దప్ప కాదివసాన 
చేరువ జే నేవెల్లా. జేయు(డీ యాతనికి 


రేకు 182 గుండ్మక్రియ 
హరిహరి నీమాయాజగ మిది అండనే చూచుచు నవ్వుచును 


1 పలవి ॥ 
గ 


1 హారి ॥ 


క హారి ॥ 


॥వారి॥ 126 


అరసి యందులో నిను -భావించేటిఆత్మభావమిది యెన్నండొకో 


సకలోద్య|ోగంబులు మాని సకలోపాయంబులు విడిచి 


1 పలవి ॥ 
య 


సకలేంద్రియములజాలటు మాని సకలవిషయములరహితు(డై 
సకలము దనవలె భావించి సర్వాంత రాత్మవు నిను. దెలిసి 
అకలంకంబున నుండెడిభావం బది యి(క నెన్న(డాకో ॥హరి॥ 


వనాల. 


౧, “మఖి కావచ్చునే మో. 


86 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఘవమగుకోర్కు_ల( జాలించి ఘనకోపంబు నివారించి 
ఘనకాముకత్యముల నటు దనిసి ఘనమగునాసల6 దొల6గించి 
ఫఘనము(గొంచముల నిను6 దల(చి ఘనాఘను(డవు నీవనుచు 
అనుమానము ౧లటు సుఖియించే దది యి(క నెన్నండొకో॥ హారి ॥ 


పరచింతలలో( దడంబడక పరమార్గంబుల కగపడక 
పరహింసలకును యెన్న(డు6 జొరక పరదూషణలకు నెడగిలిసి 
పరదేవుండ (శ్రీ వేంకటభూధరపతి నీకే శరణనుచు 
ఆరమరప్పల నే, ౨ జ్షాకి_తి తనినేదది యింక నెన్నఃడాకో గహాది॥ 
127 


బౌళి 
ఎది వలనె సీవది సేయు యిందులోన నోజీవాత్మ 
పాదగుమనలో నంతరాత్మయై పరగిన శ్రీహరిపనుపునను ॥ పల్లవి ॥ 


మనవంటిజీవులే మహిలోన నొకకొన్ని 
శునముల్టె ౨ కుక్కు._టములై సూకరములునై నవి 
దినదినము గర్మపాశముల. దిరిగెడిదుర్లళ అటు చూడు 
సనకాదులై కొందరుజీవులు శౌొరిదాసులై రటు చూడు ॥ ఏది 


కన్నులు(గాళ్లు మనవలె( దనువులు గె కొని కొందరునరులు 
పన్నినతొత్తులు బంట్లునె మనసనులు నేయుచునున్నారు 
యెన్న(గ శ్రీహరి నెణంగక యిడుకుల(బొరలెడి దది చూడు 
కబున్నె హరిదాసులై నారదముఖ్యులు గెలిచిన దది చూడు॥ ఏది ॥ 


ఈ యింతగాలమును యీపుట్టుగులనె యిటువలె. బొరలితి ౫ మిన్నాళ్లు 
యింతట (శ్రీవేంక పేశుండు దలంచి యీాజన్మంబున మము నేలె 
వింతఅబొరలిననరకకూపముల వెనకటిదై న్యము అటు చూడు 
సంతసమున ముందరి మోకము సర్వానందం బది చూడు ఏది! 128 








౧. “లేకి కావచ్చు. ఎ.జొక్కుచు? కావచ్చు.. ౩'కక్కటములై సూకరముల్లె నవి 
పూ,ము,పా. ౪, ౫. ఇట్టి పునరుక్తులక్క,డక్కడ గలవు 





అధ్యాత్మ సంకీ ర నలు 


శంకరాభరణం 
నీవు సర్వసము6డవు నీవు దేవదేవు(డవు 
యీవల నాగుణదోషా లెచ వింకనేలా 


పూవుల ప్రై. గాసీం బొరి ముండ చెం గాసీని 
ఆవల వెన్నెలకేమి హోవినచ్చీనా 
పొవనుల నటు గాబ పాపపుంజమెననన్ను 
గావంగా నీకృపకును. గడమయ్యోనా 


గోవుమీ(ద విసరీ. గుక్క_మీ6ద వింరీని 
పావనపుగాలికిని పొపమంటీనా 
దేవతలరకీంచి దీనుండనై ననాక( 
దోవచూపి రకీంచితే దోసమయ్యోనా 


కులజునియింటనుండీ కులహీనునియింటనుండీ 
యిలలో నెండకు నేమి హీనమయ్యోనా 
వలసి శ్రీవేంకటా(ది వరములు యిచ్చి నాలో 
నిలిచి వరములిచ్చి నేడు గావవే 


సామంతం 
నెప్పున ధర్మపుణ్యము సీచేతి దింతే 
యెస్పుడు గాచిన గావు మింతా నీచి త్తము 


యేవల నరుండు లేక యొద్దె తా దున్నునా 
నీవు సేయించక వేరే నేం బుణ్యము నేసేనా 
దేవుడ సూర్యుండురాక తెల్లవారునా రేయి 
వేవేగ నీకృప(గాక విజ్ఞానినౌదునా 


శి? 


1 పఠఅిపి ॥ 
గొ 


॥ నీవు ॥ 


2 నీవు 1 


॥ నీవు ॥ 129 


॥పలవి॥ 
aa) 


[| నెప్పు i 


88 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కమ్మరవాండు లేకే కుండ చా బుట్టునా 
స్త ఆ ళ్లు నోస్‌ ఇ 
నెమ్మి నివు పుట్టించకి ఇ గ పట్టితీన 


వమ్ముల రాట్నము నిలువక గుండ్రలు సిల్చునా 


సమ్మి న్‌యప ప్పణ లేశ భవములు మానునా 


మక్కువ మగ౦ండులేనిమనువు నగ౮గునా 
లెక్కి Gt యింత భ్యామిపి గం నున్వా€డనా 
ఆక a నా 
చక్కు (గ (శ్రీ జంక మేళ bn సాకు 
తక్క.క సీవియ్యకుం పే ర్‌ు లి డ్‌ నొదునా 


అలిల 
ఇహామేకాని యింక6 బరమేకాస 
బహళమై భారి సీపై భ్‌ rE చాలు 


యెందు జనించిన నేమి యెచ్చోట నన్న నేమి 
కందువ నీదాస్యము గలిగితే(జాలు 
అంది స్వర్ష మేకాని అలనరక మేకాని 
అందపునీనామము నా.కబ్బు మేచాలా 


దొర మైనంజాం 6 గడ దుచ్చపుబం.బనంజాలు 
కరగి నిన్న6 దల(చగలి తేజాలు 
పరులుమెచ్చినమేలు పస్ము దూషించిన మేలు 
హరి నీనేవాపరుండౌాపే చాలు 


యిల జదువులు రానీ యిటు రాక మూననీ 
తల(పు నీపాదముల తగులేచాలు 
యెలమి (శ్రీవేంక పేళ యేలితివి నన్ను నిమె 
ర్తి 
చలపట్టి నాకు నీశరణమే చాలు 


tt నెప్పు i 


il నెప్పు un 120 


1 పలవి॥ 
(సట: 


1 ఇహ ॥ 


॥ ఇహ ॥ 


। ఇహ ॥ 101 


ఓ కత? నిధికి కి ర్రసం 89 


రేకు 139 సరు చె 
సర్వోపాయముల జగతి నా కితండే 
వుర్వీధరుండు పురుషో తముం డి కండే ॥ పల్లవి ॥ 


సకలగంగాదితీర్ణస్నానఫల ము లివి స్వామిపుష్సరణిజల మే నాకు 
సకలపుణ్యకే(తావాసయా(= లిచ సరి వేంంటాచలవిహార మిదియే 
సకల వేదాధ్యయనశాస్త్రపారంబు లిపి శౌశసంకీర నం బిదియే నాకు 
సకలకర్మానుమ్రానముల యితని కచ్చట( జాతుసడికె ం౦కర్య మిదియే 
[1 సర్వో it 
ఉపవాసత..ముభిుి యితని పనాదంబులొగి భుజింపుకే నాళ దిసదినంబు 
జపరహసోోవప దె*లబు నీతసివూద-ణంబులు ౩ రణనేటి సేవ యొక పే 
ఉపమింప( బుణ ప్ప షుల దర్శనము eee la సీచటిబహుక్ళక్ష దర్శ 


నంబు 
రొపుడు( బుణ్యక థా" కణ దు లిచ్చోటియెన్న గలబహుపకీకలకలంబు 


i సర్వో [1 
తల పుగలయోగంబుబబిప J వై ప్ట్రవులందగులుసంవా సస హయోగంబు 
వెంయ న నగ. బుగ్‌ నన్నయ నితసివిభవంబులెస(గు 

తిరు ౧ నాళ్లు నాకు 
చెలంగి యిటు దెంతాపార్టనించయు నాకు శ్రీవేంక కేళ్వరునిః రణాగతి 
అలరునాసంపదలు 'యితసి పట్టపుం'ణి అల మేలునుం గకడకంటిచూపు 


| సర్వో 1 192 
(శ్రీరాగం 
ఇంతయు ఏమాయామయ మేగతి( దెలియ(గ వచ్చును 
ద్‌'ంతి(బెట్టినకులడలు తొడరినజన్న సులు ॥ పల్లవి il 


కలలోబలిసంభో గము ఘసవ. నుగంపద లిన్నియు 
వలలోపలిసిడిపరులు పన్నెలపభవములు 
తలపున గలిగియు నిందునే తగులకపో దెవ్వరికిని 
తెలిసిన. దెలియదు యిదివో చేవరహస్యంబు ॥ ఇంక ॥ 


౧. నాజి పూ,.ము,పా, రేకు, 


90 


ఆద్దములో పలిసీడలు ఆందరి చేపా ప్పరూపులు 
చద్దికి వండినవరిటలు = జంట6గిర్మములు 


పొద్దొకవిధమయి తోచును భువి నజ్ఞానాంబుధి లో... 


నద్దిన దిది దెలియ(6గరా దంబుదములమెటు€గు 


మనసున దొగినపా లివి మదింగలకోరిక లిన్నియు 


యినుమున నిగిరిననిళ్ళ యిల నాహారములు 
పనివడి (శ్రీవేంకటగిరిపతి సీదాసు లివిన్నియు 
కనీ మని విడిచినమను జులవాయపుమర్మములు 


అబలిత 


షోడళశకళానిదికి బోడ ళోపచారములు 
జొడతోడ నిచ్చ లును సమర్పయామి 


ఆలరువిశ్వాత్మకున కావాహన మిదె పర్వ- 
నిలయున కాసనము నెమ్మి నిదె 
అలగంగాజనకున కర్ట్యపాద్యాచమనాలు 
జలధిళాయికిని మజ్జన మిదె 


వరపీతొంబరునకు వసా9లంకార మిదె 
సరి(శ్రీమంతునకు భూషణము లివె 
ధరణీభరునకు గంధపుష్ప ధూపములు 
తిర మిదె కోటిసూర్యలేజునకు దినము 


అమృతమధనునక నదివో నై వేద్యము 
గమి( జం[ద్రన్నేతు నకు( గపవిడెము 
అమరిన (శ్రీవేంకటాద్రిమీ (ది దేవునికి 
౨తమితోం (బదకీణాలు దండములు నివిగో 


1 ఇంత 1 


|, ఇంత ౫113 


1 పలవి ॥ 
0 


॥ షోడ ॥ 


| షోడ ॥ 


| షోడ ॥ 104 


౧. “టి పక్కన అరనున్న విచార్యము, ౨. కర్పూరనీరాజన మెగిరిపోయి 
15 ఉపచారాలే మిగిలినవి. 


అధ్యాత్మసంకీ ర్తనలు 


మాళ విగొళ 
ఏమీ నెజు6ంగనినాండు యిటు నిన్ను గొలిచేనా 
నీమాయ చదెలువంగా నిను ననేయగాకా 


సనురముగ జేసీతే బడి నిన్ను. దలంచేనా 
వెస రాయి(చేసితే వెదకి నిన్నె జింగేనాొ 


పొసగ మానుగ నన్ను. బుట్టించితే. బొగడేనా 


ముసిపీ నరుంజేయ6గా మొరయిడే(గాక 


మొగి మృగము జేసితే మొక్క నెజింగేనా 
తగం బక్షిం జేసితేం దరి. బూజ సే సేనా 
జిగి నితరజంతువుగం. జేసితేం దగిచేనా 
అగపడి వివేకిం జేయంగ ననేంగాక 


యింత కధికారి( జేసి యీ(పపంచజ్ఞాన _ 
మింత యొస(గితివి మరం గి(కనేలా 
చింత లిన్నియు. దీర (శ్రీవేంక కేశ నను 
సంతతము నేల6ంగా శరణనేంగాక 


కుద్దవసంతం 
పరమాత్ము( డొక్క_6డే పరమపావనుండుగన 
పరిపూర్చుండ నెడియీభావ మే చాలు 


హేయ మిందే దుపాదేయ మిం దేది 
బాయిటనే హరి సర్వపరిపూర్ణు(డు 
నేయునెడ గుణభావజీవకల్పనము లివి 
రోయ(ంజూచినం దనదుకాయమే రోంత 


8 1 


1 పథివి ౪ 
జా 


1 ఏమీ ॥ 


॥ ఏమీ ౫ 


॥ ఏమీ ॥ 185 


"సల వి॥ 
aa) 


nసర॥ 


92 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


జాతి యిందే దంత్యజాతి యిం నేది 
జాతులిన్నిటా నాత్మ సర్వెశుఃడు 
ఆతలను అంటుషు టనెడిభావనిలెల్ల 
బాతిపడి యెజ(6గ నోబసివెలితే తనఓ ॥ పర ॥ 


3 


తెలివిగలదాంకా. ౧ దెగనినూజ6 ౧ లివి 
తెలిసినంతటిమీ(6ద6 దిగు సంశయము 
యిలలోన (శ్రీవేంక పేష్వరునికరుణ చే 


వెలసి యీాజొనంబు పితు మిసిసొ nపర॥ 136 
దు 


రేకు 1834 రామ(క్రియ 


వెలుపల నుఅవక చోపల లేదు వెలుపల గలిగిన లోపల మజచు 
చబమున నిడియే ఘడియి ఘడియకును సాధించినసుఖ మటు దో(ము 
1! పల్లవి 11 
వెలుపలి వెలుగే చూడ౦ంగ లోపలి వెడదీ(కటి గాననియట్లు 
అలరి (ప పపంచత్హానికిం ద దనలో నాత్శ జ్ఞానము గనతాదు 
పలుమరు చీటి చూడగలం ౨ జూడంగ బయలే వెలుగ తోంచినయట్లు 
అలయక తనతోచూపు చూచినను అంతరంగమున హర? ౮గనును వట 


జాగరమే కడు. జేయగ జేయ6గ సతతము నిద్దుర రానట్లు 

చేగలనింది* ముములలోం దిరిగినచి _త్తవికిరము లయపడదు 

యీగతి నిద్దుర వోంగాం బోంగా లలో సుద్దులు యెఆఅ6గనియట్టు 

యో,.శపు టఉకాంతంబును దనమన సొగి మరచ (గ మరవ6గ హరీ 
గనును ॥ వెలు ॥ 

'దేహపుటాకా; పునిట్టూర్పులు బాహిరపుబడపట నడంగినయట్లు 

ఆహా జీవునిజనన మరణములు అంబే పొడముచు నం దడ.గు 

పూహాల (శ్రీవేంకటఎతివాయువు 5 "గి నొాకాశము బాక్క_ సూత్రము 

ఆహా పాణాపానవాయువులు ఆతుమ నిలపు కే బారి గనుట॥వెలు॥1కి?7 


౧. ' దెగవీమజంగు ” పూూముపా, రేకు, ౨. ఈ *జూడంగి పూము,పా, 
లో తప్పిపోయినది. 


అధ్యాత్మ సంకీ ర్రినలు §3 


గుజది 


జ 
ఇందరిలో నే మెందు(బోలుదుము యిబదర.6 బోలినజీవుల మే 
కందువ వీరల( దలంచి చిత్రమిది కలంగెడి దైవమ కావ(గదే 


ల 
యెందరొకో జరాదుఃఖము లేచి యనుభవించేటివారు ॥ఏల్తఎ॥ 


యందదరొకో ౧ దర్శిదదుఃఖము లెసంగి యలమటి. 3టివారు 
యెందరొకో బంధనతొడనహీసగదెనల ౨ నుండెడివారు 
యెందరొకో దాసగాస్యవిధి నెడయూరాః చెటి 3 అయినవారు॥ ఇంద॥ 


యెందరొకో మకణదెసలబచే నిల సలయోగఎయోగదుఃఖితులు 
యొందరొకో జన్మరో గముల నెక్కు_ వభయమందేటివారు 
యెందరొకో, రాజులచోరులహింసలకు లోనరయినవారు 
యెందరొతో పొడమినజీవుఐ కెక్కడ నెక్కడ నేపాటో ॥ఇంద॥ 


యెందరొ కో యీాదుఃఖఫివృ తిక యొడసి మివ. ్మ( గెలిచినవారు 
యెందరొకో సంపదలకు లోనై ౫4 యేతాయాతన6 బడువారు 
యెందరొకో (శ్రీవేంక కేశ యిపు డెక్కువ నీళశరణము చొచ్చి 
యిందును నందును సుఖులై లోకుల £౯ నిందరి€ జూచుచు 
నవ్వెడివారు ॥ ఇంద 1 188 


గుండ క్రియ 
నిన్నూ నన్నూ నెంచుకోనినేరమిగాక ' 
పన్నినసూర్యుని కాంతి (ప్రతిసూర్యు(డౌనా I పల్లవి [1 


జలధిలోవలిమీను జలధి దొ నౌనా 
జలములాధార మైనజంతువుగా క 
నెలవై నీలోనివాండ నీవే నే నౌదునా 
పొలసి ¥€ సనీయ్యాధరువుబొమ్మ నింతేకాత ॥ నిన్నూ ॥ 
TU జ గా 
సామాసీకదోవములు ఈ వాజ్మయమున లెక్కకు రావ. 3, “లయ్యిని రేకు. 
౪. “నయ్యిని రేకు. ౫. 'యాతాయాతముల(6 కావచ్చు. ౬. “నిందరు(* 
పూ ము,పాః రేకు. ౭. “నీ+-అధరువు' ఇదియొక పంత్యతిక సంధి, 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రాజు వద్దనున్న బంటు రాజే తా నౌనా 
రాజసపుచనవరిరచనే కొక 
సాజమై నీన్ను6 గొలిచి సరిగద్దె నుందునా 
వోజతో నిన్ను సేవించి వుందు నింత కాక 





ము_త్రెస్పంజివృలనీరు మున్నిటివలె నుండునా 
ము_శ్రైములై బలిసి లో మొనప్పంగాక 
నీ తెపు శ్రీ వెంక చేశ నీశరణా గతులము 
మొ_త్రపులోతులమా ము కృులముగాక 


మాళవి 
ఇందుకు జింతించనేల యీశ్వరునిమాయ లివి 


il నిన్నూ [1 


i నిన్నూ ॥ 189 


యెందుకు మూలము హారి యీోతిని౭ జింతించరే i పల్లవి [1 


౧ ఆల నారికడపుగాయకు నీరు వచ్చినయట్లు 
తలంచి రాంగలమేలు తన్ను. దానే వచ్చురే 
లలి నేనుగుదిన్న వెలంగపంటి బేసము. 
వలెనే పోంగలవెల్ల వడిం దానే పోవురే 


నిండినయద్దములోన నీడ వొడచూపినట్టు 
దండియైనపుట్టుగులు తన్ను. దానే వచ్చురే 
పండినపండ్లు తొడమ(బాసి వూడినయట్లు 
ఆండనే మరణములు అందరికి సరిరే 


'పెనురాత్సిపె 6 గడవ పెట్టంగా( గుదు రై నట్లు 
తను6దానే చింతింపం దఅ(పు నిలుచురే 
ఘను(6డు (శ్రీవేంక పేళు( గని శరణన్న? జాలు 
వెనక పాపాలు మంచు విచ్చినట్టు వం 

౧ ) పూము, పా, యతిభంగమను, 


1 ఇందు ॥ 


॥ ఇందు ॥ 


॥ ఇందు ॥ 140 


అధ్యాత్మ సంకీర్తనలు gf 


పొడీ 
చూచేచూపొకటి నూటిగుజి యొకటి 
తాచి రెండు నొకుతే చైనమే సుండీ J పల్లవి [| 


యేనుగ6 దల(చికే యేను గై పొడచూపు 

మాను దల6చిన నే మానై పొడచూప్ప 

పూని పెద్దకొండ దలపోయ౯ గొండై పొడచూపు 

తానే మనోగోచరుండు దైవమే సుండీ 1 చూచే ॥ 





బట్టబయలు దలంచ బయలై పొడచూప్ప 
అపై యంబుది దలంచ నంబుధియై పొడచూపు 
పట్టణము దల౭చిన పట్టణ మై పొడచూప్పు 
తట్టి మనోగోచరు6డు దెవమే సుండీ ॥ చూచే ॥ 


శ్రీవేంకటాదిమీ (ది శ్రీపతి దలంచి తేను 
శ్రీవేంకటా[ద్రిమీ(ది(శ్రీపతై పొడచూపు 
భావమే జీవాత్మ (ప్రత్యక్షము పరమాత్మ 


తావు మనోగోచరుండు దైవమే సుండీ ॥ చూచే ౪ 141 
రేకు 185 (శ్రీరాగం 
బిరుదులన్నియు నీవే బిరుదులోకములెల్ల 
అరయ నీపాదమందె అణ6గుండెంగాన ॥ పల్లవి ॥ 


బహుదేవతాసార్వఫామబిరుడు నీకే 
సహజము నీవు భూసకిపతివిగాన 
వహి దేవతాచ్మక ర్తిబిరుదు సీకే 
విపొతము చ్మక్రముచ వెల నేవు*”*న ॥ బిరు॥ 


96 శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


సెనుదేవశిఖామణిబిరుదు నీకే చెల్లు 
ఘనకౌస్తుభమణిగలవా(డవుగాన 
మును దేవదేవో త్రము(డనువిరుదు సీకే 
౧ ననిచె( బురషో త్రమనా ము(డవుగాన ః బీరు ॥ 


వొట్టుకొని దేవరాహం}త్త రాయవబిరుమి నీదే 
కిటి రాతిగు అము నెక్కితిఎగా సి 
రై (అప : 
తిటమె శ్రీవేంక చేశ దివ సింవామపుసికి 
లి క 


అమి నారసింహు(డ వై ఆఅమరిత్‌గా న 1 దీరు! 142 
లలితి 
ఎందు నీకు. (బయ మా యీ తెప్పతిరుకకా ళ్ళు 
దిందుకడె సిరులతో తెప్పకిరుణాళ్భ | పల్లవి 11 
ఇదు. 


పాలజలనిధిలో ఇవ్వం వాముతిబ్బ( 
'దేలుచున్న దది దెప్పతింణాళ్ళు 
వోలి నేకోదకమై వొక్క మజియా౩ మీ6ఎ 
తేలుచున్న దది తెప్పతిరుణాళ్ళు $$ ఎందు ॥ 


అమృతము చచ్చునా6ము ఐంబుధివ' మ-ధంఎము 
తెమల( చలించు తెప్ప తిరుణాభ్ళు 
యమునశనో =ళింగును గెపుపడిగెమీ ఆన 
తిమిరి తొక్కిన తెప్పతియణాళ్ళు 4 ఎందు ॥ 


అప్పుడు పడారువెలు అంగగలచమభల. 
తెప్పల( దెలిన తెప్ప 3రుణాళ్ళు 
వొప్పుగ (శ్రీ పేంకటాది పన్నతి, గోనేటిలోన 
తెప్పిరిల్లై ౧ నేటనేంట తెప్ప్టతరు ణాళ్ళు ॥ ఎందు ॥ 148 


౧, 'పనిచేపురుషో తమి కావచ్చు ౨, ఏ(టన్‌ _ఏ(టన్‌, 


ఆధ్యాత్య సంకీర్తనలు 


అలిత 
తలంగరో లోకులు తడవకురో నుమ్ము 
కలిగిన దిది మోాకా(పురము 


నరహారికీ ర్తన నానినజిహ్వా 
వెరుల సుతిపంగనోపదు జిహ్వ 
మురహరుపదముల మొక్కినశిరము 
పరులవందనకు: బరగదు శిరము 


(శ్రీపతినే పూజించినకర ములు 
చోంపి యాచనకు( జొరవు కరములు 
యేపున హరికడ కే/గిన కాళ్ళు 
పాపులయిండ్త్రకు. బారవు కాళ్ళు 


(శ్రీ వేంకటపతి. జింతించు మనను 
దావతి నితరము(6 దల(చదు మనను 
'దేవు( డతనియాధీనపుతనువు 
తేవల నితరాదీనముగాదు 


రామ్మకియ 
ఏల మమ్ము గాసిసేసే రింకా మీరు 
కాలముతో నిలిచెను కె వల్యపదవి 


పాపములు హరినామపఠనచే6 బాపుకొంటి 
తైపుగ జిితగు పు. డాకవిలె గట్టు 
కోపులC బుణ్యములెల్ల గోవిందుని కిచ్చితిమి 
పూంపలస్వర్షము(తోవ భుజవపేయరో 


Vol 2-F7 


97 


nపఅవి॥ 
ఇ 


1 తల6॥। 


శ 


uతల॥ 144 


1 పలవి॥ 
na) 


ఏల జ 


98 


శీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆతుమలో నజ్జాన మాచార్యు(డే పాపె 
ఆతల జన్మాలవాకి లటు ముయ్యరో 
చేత హరిదాస్యమున జీవన్ముక్తుండనైతి 
జాతియధర్మములాల సంబంధము విడరో 


పరమాత్ముచింతచేత బదుకు నిశ్చయమాయ 
ధర6 గై వసము గావో తగుచి త్రమా 
యిర వై నశ్రీవేంక కేకు దేలుకొనె మమ్ము 
పరదెవతలు మాకు బనిలేదు మీరు 


భై రవి 
మణీ యెందూ గతిలేదు మనున నీవే దిక్కు 
జఆఅసి అక్ష్మీళ నీళరణ మె దిక్కు 


భవసాగరంబులోంబడి ముసి6ంగినవాకు 
తివిరి నీనామమనుతేపయే దిక్కు 
చివికి కర్మందబనెడిచిచ్చు చొచ్చిననాకు 
జవళి నాచార్యు ౧ కృపజలధియే దిక్కు 


ఘన మో హపాశములగాలి౯-జె క్ర 
కొనల సీ౨పాదచింతకొమ్మయే దిక్కు. 
కనలి మనసనెడియాకాసముననున్న నాకు 


కను6గొనయంగ సీదాస్య గరుడ (డే దిక్కు 


మరిగి సంసారమనేెడిమంటికిందటినాకు 
ధర భక్తియనుబిలద్వారమే దిక్కు 
యిరవై న శ్రీవేంకటేశ యిన్నిటా నాతు _ 
నరుదై న నీవంతరాత్మవే దిక్కు 


౧. “కృపా” కావచ్చు. లేక తత్పమసమాపమైన కావచ్చు, 


i ఏల 1 


"don 148 


౪ పఠఅవి ॥ 
వో 


ఐ మతే ॥ 


"మణీ ॥ 


1మతి॥ 146 
త *“పాదమనెడి 


చింతకొమ్మ” లేక * పాదచింత అనెకి కొమ్మ” చిల్లరనమాన దోషములు లెక్క-లేని- 
ఈ వాజ్మయమున *చింతకొమ్మి యనుపే దబాగున్నట్లుతోచెడిని, చింతకొమ్మ 
చాలగటిదిగదా. మోక్షమునకు హరిపొదములంత గట్టివి, 


ఆధ్యాత్మసంకీ ర్రనలు 


రామ్మకియ 
శ్రీపతి నీయాజ్ఞ నేనెద మిదివో 
డు 
పూంయపలమాయల.6 బొంల(గనేలా 


కాయము సుఖదుఃఖములకు మూలము 
పాయము యిం[దియపరవళము 
ఆయము రెంటికి నన్న పానములు 
మోయనిమోంపిది ములుగంగనేలా 


తలపు పుణ్యపాతకములమూలము 
కలిగినపుట్టువు కర్మ గతి 
ఫల మిది రెంటికి బలుసంసాొరము 
కలిగిన వెట్టికి కాదన నేలా 


జీవు( డింతటా ౧ సృష్టికి మూలము 
భావము. (బకృతికి( (బపంచము 
చేవగ రెంటికి (శ్రీవేంక పేశ్వర 
స్‌ వంతరాత్మవు నెమకంగ నేలా 


జ్ఞానయజ్ఞ మీగతి మోతసాధనము 


నానార్ధములు నిన్నే నడపె మాగురుండు 


అలరి దేహమనేటియాగశాలలోన 
బలువై యజ్ఞానపుపకువు బంధించి 
కలసి వై రాగ్యపుకత్తుల( గోసి కోసి 


వెలయ జ్ఞానాగ్నిలో చేలిచె మాగురుఃడు 


99 


4శపలవి | 
4p) 


il శ్రీవ it 


J శ్రీవ nu 147 


1 పలతీ ॥ 
య 


2 జిన ౪ 
దా 





౧. “ఆష్టికి” రేకు, 


100 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మొక్కు.చు "వె షవులనేమునిసభ గూడపెట్లి 
ఓ. 63 రు 
చొక్కుచు (శ్రీపాదతీరసోమపానము నించి 
థి 
చక్క-_(గా సంకీ_ర్రనసామగానము చేసి 
యిక్కువతో యజ్ఞము నేయించె్ళటో మాగురుండు ॥ జ్ఞాన ॥ 


౨ తదియ్యుగురు[పసాదపుపురోడాళ మిచ్చి 
కొద దీర ద్వయమనుకుండలంబులు వెట్టి 
యెదలో (శ్రీవేంక పేశు నిటు ప్రత్యశముచేనె 
యిదివో స్వరూపదీక్ష యిచ్చెను మాగురుండు ॥ జ్ఞాన ॥ 148 


(శ్రీవాగం 


లావణ్యశృంగారరాయ లమ్మీనాధ 
యేవేళ నీవినోదాన కేదాయ నేమి ॥ పల్లవి ॥ 


పొలజలధివంటిది సవ్వళించు నామనసు 
గాలివూర్పులే కడళ్లు కలదు లో(తు 
చాల(గఈ దొల్లి సీవు సము(దశాయివట 
యీలీల నీవినోదాన కేదాయ నేమి ॥ లావ ॥ 


నిక్కపుభూమివంటిది నెలవృకో నామనసు 
పెక్కు లిన్నియు గలవు పెరుగుచుండు 
పుక్కటం దొల్లియ నీవు భూసతిమగండవట 
యెక్కువ నీవినోదాన కేదాయ నేమి ॥ లావ ॥ 


నిండు(గొండవంటి దిదె నిలుచుండు నాభక్రి 
వుండుచో టనేవుండు నొక్క_చో టను 
కొండలరాయ(డవట కోరికే (శ్రీవేంక పేళ 
అండ నీవినోదానకేది యాయ నేమి ॥లావ॥ 140 


౧ వైష్టవల నేము నీనళ పూ,ముపా 
౨. “తదీయ” కొవచ్చు, శి. “వుండి పూ,ము,పా, రేకు 





అధ్యాత్మ సంకీర్తనలు 101 


రామ్మకియ 
మెచ్చు; మెచ్చకుంచే మాను; మించి నే నాడకమాన 
అచ్చపునీస్తూతధారి నవధారు దేవ ॥ పల్లవి ॥ 


చొక్క.(డ నే జీవుఃడను వోహో హరీ 
పెక్కు_బహురూపాలే పెంచి యాడితి 
తక్కి_నయిందియములే తగు మేళము 
అక్క_జపువిద్యవా(డ నవధారు దేవ ॥ మెచ్చు ॥ 


సూటి నించుకంతవా(6డ6 జూడవే హరీ 
వీటిసంసారపుబారి విద్య లాడితి 
పాటినాకర్మ మే [క్రియాభాషాంగము 
ఆటవా(డ నింతె నేను అవధారు దేవ ॥ మెచ్చు ॥ 


చేరి చిత్తగించుమీ (శ్రీవేంక కేశ నేండు 
మేరతో ౧ భ కెనేమోకుమీ(ద నాడేను 
యీరానిపదవులు యిచ్చితి నాకు 
ఆరితేరి గెలిచితి నవధారు దేవ ॥ మెచ్చు ॥ 150 


శ్రీరాగం 


* దినము ద్వాదశి నేండు తీర్ణదివసము నీకు 
జనకు(డ అన్న మాచార్యు(డ విచ్చేయవే ॥ పల్లవి ॥ 
౧ 


అనంతగరుడముఖ్యులై నసూరిజనులతో 

ఘననారదాదిభాగవతులతో 

దనుజమర్దనుండై న దై వశిభామణితోడ 

వెనుకొని యారగించ విచ్చేయవే ॥ దిన ॥ 

౧ “భకృనే” పూ,ముపా. “భక్తి అనే; ఈ వ్యావహారిక సంధులు ఈ వాజ్మయ 

మున కొల్లలు, 
౨. ఈపాట అన్నమయ్య (శాడ్డ దినమును గూర్చిపవానినది గాన, అన్నమయ్య 
రచన కొదు, ఆన్నమ య్యకీ ర్తనలరేకులలో నిది పొరపాటున చేరియుండవద్చు. 


102 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వై కుంఠాన నుండి యాళువారలలోపల నుండి 
లోకపునిత్యము క్తులలోన నుండి 
శ్రీకాంతతోడ నున్న శ్రీవేంక కేవ గూడి 
యీకడ నారగించ వింటికి విచ్చేయవే ॥ దిన ॥ 


సంకీ ర్తనముతోడ సనకాదులెల్ల బొడ 
పొంకప్ప(శ్రీ వేంకటా[దిభూమి నుండి 
లంకే శ్రీ వేంకటగిరిలక్షీ విభుడు సవ 
నంకెల మాయింటివిందు లారగించవే ॥ దిన॥ 151 


మాళవి 


గుజ్రాల( గట్టని తేరు కొంక కెందె నా( బారీ 
విజ్ఞవీంగుచు, ందీపీని వేడుకతో జీవుడు i పల్లవి ॥ 


సరి పిబు౯దే రెండుజంటబండి కండు 
సరవితో6 బాదాలు చాంపునొగలు 
గరిమ(జూపులు రెండు గట్టినప గములు 
దొరయె దేహరథము దోలీ(టో జీవుండు ॥ , పత్తా ॥ 


పంచమహాభూతనులు సంచవన్నె కోకలు 
పంచల చేతులు రెండు బలటెక్కాలు 
మించె నశిరనే మీదనున్న శిఖరము 
పంచేం[ద్రియరథము పజపీ(టో జీవుడు ॥ గుక్టా॥ 


పాపపుణ్యములు రెండు పక్కనున్న చీలలు 
తోపులయన్న పానాలు దొబ్బు(దెడ్డు 
యేపున (శ్రీవేంక పేశు. డెక్కి వీధుల నేంగంగ 
కాపాడి నరరథము గడపీ(బో జీవుడు ॥ గుత్రా ॥ 152 


లూ నారా లాలా లాలా నాననా నకారావారానాాలలాాాలనినునాను 





౧. తీసీవి== (పకరణముతో) వరుగులు వెట్టించీని కావచ్చు, 


అధ్యాత్మ సంకీర్తనలు 


సొళంగం 
ఉన్నమంతా లిందుసరా వొగి విచారించుకొం టే 
విన్నకన్న వారి కెల్ల విష్ణనామమం్యతము 


పరగ€ బుచ్చకెొయుల( బరసిపోదు మం[తము 
గరిమ ముట్రంటులేనిఘనమం్యతము 
వరుస నవ్వరువిన్నా వా(డిచెడనిమర్మత్రము 
అరయ నిదొక్క చేపో హరినామమంతము 


యేజాతినోరికై న నెంగిలిలేనిమంత్రము 
వోజదప్పితే(౧ జెడకవుందడేమం,తము 
తేజాన నొకరి కి స్తే దీరిపోనిమం(తము 
సాజమైన దిదేపో సత్యమైెనమంతము 


యిహము౬ ఐరము( దానే యియ్యంజాలినమంత్రము 
సహాజమై వేదాలసారమం[తము 
బహునారదాదులెల్ల పాటవాడినమంత్రము 


108 


1 పలవి ॥ 
un) 


tt ఉన్న [| 


॥ఉన్న 18 


విహితమయినశశ్రీ) వేంక మేకు మంత్రము || ఉన్న 11 158 


రేకు137 సాళంగనాట 


అనుచు దేవగంధర్వాదులు పలికేరు 
కనకకశిపు నీవు ఖండించే వేళను 


నరసింహా నరసింహా నసు(గావు నను6గావు 
హరి వారి నాకు నాకు నభయమీవే 
కరిరక కరిరత గతమెరి దనుజులు 
సురనాథ సురనాథ చూడు మమ్ము. గృపను 


౧. * జడక 'రేక్కు 


॥1పలవి॥ 
Ca) 


1 అను ॥ 


104 శ్రీ) రాళ్ల సాక అన్న మాచార్యుల 


దేవదేవ వాసుదేవ దిక్కు. నివే మాయి మాకు 
శ్రీవక శ్రీవక సేవకులము 
భూవనితనాథ నాథ పొడమె ౧పతాంము 
పావన పావన మమ్ము. బాలించ వే ॥ అను; 


జయజయ గోవింద శరణుచొచ్చీము నీకు 
భయహర భయహర పాప మడ.6గ౧గ 
దయతో (శ్రీవేంక కేశ తగిలి కాచితి మమ్ము 
దయ(జూడు దయ(జూడు దాసులము నేము "అను ॥ 154 


అలిత 


కటకటా కర్మమా కొలములో మర్మ మా 
మటమాయైపోతిన_టా మది నమ్మివుంటి(గా ॥ పల్లఏ ॥ 


పాపబుద్ది యాడనుండె పాయము రానినా(తు 
కోప మేడ నుండె గర్భగోళమున నున్ననా(డు 
దిపన మేడ నుండె దేహధారి గానినాండు 
యేపున భూమి. బుట్టితే నేడనండి వచ్చెనో ॥ కట ॥ 


నగుసంసార మెందుండె నరకాననుండునా(ండు 
తగిలి మరణదెన ధనవాంభ లెందుండె 
బొగి లోభ మేడ నండె వొంటి నున్న నాడు 
వెగది నేండెట్టు నన్ను వెదకి పెకొననో కట ॥ 


ఐహుబంధా లేడ నుండె (ప్రళయకొలమునా(డు 
మపి. గోరికె లెందుండె మతి మజచిననాండు 
యిహమున (శ్రీవేంక కేళశు ళరణంటి నేండు 
విహితమై మాకు నెట్టు వెజచెనో తాము ॥ కట ॥ 1క్‌క్‌ 


అధ్యాత్మ సంకీ రనలు 


సామ౩తం 
హరి స్మిపతాపమున కిడ్డమేది లోకమున 
సరి చేరీ నీకు మి సర్వేశ్వరా 


వు సీళ్ళ నమలితే సీండెను వేదములు 
యీవల6 దలెత్తితేనె యిందపదివులు మించె 
మావ మూతి గెరిపితే మూ(డులోకాలు నిలివె 
మోవి(బార నవ్వితేనే ముగిసి రసురలు 


శర గరితీ సీర కొండలెల.6 దెగంబారె 
య త, 
మూరుహెంయ బయిటసి పమడునురై నిలిచె 
చేరి యడుగువెట్లతే శిలకు( (బ్రాణము వచ్చె 
కూరిమి గొావరెనంచు కొండ గొడగాయను 


'ంగుజారినం3లోనే రూలె.ఏ (తిపురముటు 
కంగి గమనించి తేనే కలిదోవములు మాన 
రంగుగ నిశరణంయే రషించితి దాసులను 
ముంగిట (శ్రీవేంక కేశ మూలమవు నీవే 


దేసాక్షి 
గపులే మరణములు రేవులే పుట్టుపులు 
చాపలా మాని విషు శరణగు మనసా 


లునంపే ఇంచుకంతే చాలును జన్మమునకు 
చాలకున్న లోక మల్లం జాలదు 
పీలినయీయానా ౨ వెల్ట్లివానిచెతిరాయి 
చాలం నింక హారి నె శరణను వవు6డా 


+ ఇందు దశావతార సమన్వయము కలదు. 


105 


1; పలవి1। 
aa) 


॥ హారి ॥ 


1 హారి 1 


*చారి॥ 156 


1 సలవి॥ 
య 


॥మాప్పు॥ 


CI ee 


ఆ వతు పూము.వో 


106 (థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పాఅకున్న ౧ పళుబాలై బడలదు మనసు 
పాటి తే జవ్వనమున( బట్టరాదు 
మీజిన నీరుకొద్దిదామెర యింతె యెంచి చూడ 
జాజవిడిచి దేవుని శరణను బీవు6ండా ॥ మాప్ప! 


నేయకున్న ( గర్భము (శ్రీపతి సేవనే వృండు 
సేయ(టో తే. గాలమెల్లా ౨ చేనాసేన 
చోయయ్య యిది యెల్లా 3 వుమినాంకే చవుతాలు 


చాయల (శ్రీవేంక పేశు శరణను జీవు(డా ॥ మాప్ప॥ 15? 
ధన్నాసి 
దైవమా నీవే మమ్ము దయదలంచుటగాక 
చేవల నీ సేంత లెల్ల చెల్లును లోకానను |] పల్లవి ॥ 


తీపునం జే వేళ నై తేటంబులు సింపౌను 
పె పె. బుణ్యమ యి తే( బాప మింపొను 


వోపి జంతువుల కివి ఎొకటొకటికి లంకె 
చేపట్టి పాపము లెట్టు సేయక ండవృచ్చును ॥ దెవ॥ 


కడు(జలువై తేను గక్క_న వేండింపొను 
చెడనివిరతివేళ సిరు లింసౌను 
బొడలుయమోాచినవారి కొకదొకటికి లంకె 
తొడరుభోగాలు మాసి తోయ వెట్టువచ్చును "రెవ! 
ర 


యివియు సీమాయే యిన్నియు సయాజ్ఞలే 
జవళి( (బాణుల కెల్ల సమ్మత్రై నవి 
యివల (శ్రీవేంక చేశ యిటు నీకే శరణంటి 
తవిలి నీవే గతి దాంగ నెట్టువచ్చును il దైవ ॥ 198 


౧, *“పనువాలైై పూము,సా. “వసిబాలి కావచ్చు. 
ఎ లక అట్‌ బట మ్‌ శ్వ శ్యాం వండి గగ చూచుటిలుీ కొవచునా? 


ఆధ్యాత్మ సంకీ ర్తనలు 


శంకరాభరణం 
వట్టిలంపటాల బడి వడం బొరలుటకం"టే 
వొట్టినవిరతి నూరకుండు పే సుఖము 


పాపముమానినయట్టిబదుకొక్క ల సుఖము 
కోపమువిడి చినట్టిగుణ మొక్క_ టి సుఖము 
చేపట్టి గురుబుద్ది సేనేటిదే సుఖము తీ. 
దీపులంబడనియట్టి ౧ దినమే సుఖము 


మహి జంచలములేనిమనసాక్కటి సుఖము 
సహజాచారముతోడి జన్మ మొక్క_టి సుఖము 
యిహపరసాధనపుయొన్ని కొక్క_టి సుఖము 
బవాళపుటాసకం అ పరిపాటి సుఖము 


పరుల బిడించి తేనిపసి( డొకళ్కటి సుఖము 
గరిమ నిజముతోడ(గలమాటలే సుఖము 
ధరలో (శ్రీవేంక టేకు దాసానుదాసు(డయి 
సరవితో నడచేటిశాంత మే సుఖము 


రేకు 188 దేసాళం 


హారిదేసో జన్మము వడి నిస్ను( దెచ్చిరి 
భారతరామాయణాలై పరగ సీకథలు 


భువిమీంద రావణు(డు పుట్టగాంగా రాముండవైై 
తవిలి యిందరికి. (బత్యకమైతివి 
వివరింప నంతవా(డు వెలసితేంగా నీవు 
ఆవతార మందితే నిన్నందరును6 జూతురు 


౧, 'దీనమే' పూ,ము,పా, 


107 


1ఫల వి ॥ 
he) 


1? వటి ॥ 
యి 


1 వటి ॥ 
టబ 


॥ వటి॥ 159 
(a) 


11 పఠలవి ॥ 
లా 


1; వొరి;। 


108 శీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


రమణ? గంసాదియసురలు లూటి నేయంగా(గా 
తమి( గృష్టావతార మిందరి శై తివి 
గములై యంతటివారు గలిగితే(గా సీపు నేడు 
ఆమర జనించి మాటలాడుదు విందరితో 


యెంత వుపకారియో హిరణ్యకశిపుడు 
చెంత నరసింహు(డ నీసేవ యిచ్చెను 
యింతట (శ్రీ వేంకటేశ యిన్ని రూపులును నీవే 
పంతాన నీశరణని (బదికితి మిదివో 


సామంతం 


ఊర్నకై తే నీన్ను(. గాన మొకకారణానం గాని 
పూరిజీవులము, నీవు పురుషో త్తము(డవు 


అసురలు భువి బుట్టుటది వుసకార మే 
అసురలు బాధింతు రవురులను 
పొస6ంగ వారికింగాను పూనుకవచ్చి నీవు 
వసుధ జనించితేను వడి నిన్ను. గందుము 


అడరి ధర్మము చెడి యధర్మమైనా మేలు 
వెడంగుమునులు విన్నవింతురు నీకు 
తడవి ధర్మము విల్ప ధరణి. బుట్టుదు సీపు 
బడి నిన్ను సేవించి (బదుకుదు మప్పుడే 


నికంకే మాకు. జూడ సీదాసులే మేలు 
పెకొని వారున్నచోట( బాయకుందువు 
చేకొని శ్రీవేంకటేశ చెప్పంగానే వారిచేత 
సీకథలు విని విని నే మీడేరితిమి 


1 వారి ॥ 


॥ వారి॥ 160 


౧పలఅవీ॥ 
na) 


1 ఊర ॥ 


1 డీశర ॥ 


॥1ఊర* 16! 


అధ్యాత్మ సంకీ ర్తనలు 100 


సాళంగనాట 
పేరు నారాయణు(డవు బెంబాడిచేంతలు నీవి 
నోరు మూసుకున్న? బోదు నున్న వినీసుద్దులు ॥ పల్లవి ॥ 


౦ వేసులు మాకు. జెస్పె విన భారతముగాంగ 
మోస సీపాలముచ్చిమి మొదలుగాను 
రాసికెక్క. శుకుడు రవ్వగా[ బొగడ (జొచ్చె 
ఆసల( బరకారంతల నంటిననీసుద్దులు ॥ పేరు ॥ 


రంతున వాల్మీకి చెప్పె రామాయణముగాను 
సంతగా6 దొటకాదుల( జంపిన దెల్లా 
అంతకముందె నారదు€ డవి దండెమీటి చెప్పె 
యింతటా వేంటాడి జీవహింసలు 'నేసినది ॥ పేరు ॥ 


వెడుక నజుండు చెప్పె వేదముగా నీవు దొల్లి 
వోడక మీనై కొన్నా బృండితివంటా 
తోడనే స ప్పరుషులు తొల్లియును( జెప్పిరదె 


యీడనే (శ్రీవేంకటాది నిరవై తి వనుచు ॥ పేరు ॥ 162 
గుండ క్రియ 
దేహ మిది యొక పే దేవుడ నీవొకండవే 
యాహల రంట దెప్పర మిదివో మాబదుకు [1 పల్లవి i 


రాతి రొక్కలోకము రవ్వప డె( గలలోన 
ఘాతలః బగ లొక్కలోకము వేగితే 
యీతల రెప్పలే మర గిందుకు నందుకు. జూడ 
యేతుల రెంట దెప్పర మిదివో మాబదుకు ఇ దేహా 


క చాన 
ఫ్ర చలల మానములు డా చాననముననత్తభనలను అలాల. జనరు. వయ్యనాన. చససాాకరరంయటినెనామంతానపాకోత. 
మదము యు ననా యిన నానినానయలా. 


౧ * వ్యాసుల కు ? వ్యావహారికము గావచ్చు, 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సతికొంగి లొకమే జవ్యనపుంగాక వెయ 
సుతకౌంగి లోక వేరేనుఖమె తోంచు 
మతిలోసిమర.( గింతే మగువలే యిద్దరును 
ఇతవై రెంట దెప్పర మిదివో మాబదుకు 


దై వమా నిన్నాతుమలో. దలంచి యానందింతు 
పూవుల నిన్ను బూజింతు పొంచి ౧ వెలిని 
(శ్రీవేంక పేళ నీసేవలోనిమర గింతే 
యీవల రెంట దెప్పర మిదివో మాబదుకు 


రామ్మకియ 


చాదిద నిదియే సత్యము సుండో 
చేటు లేదీతని నేవించినను 


హారినొల్ల నివా రసు3లు సుండో 
సుర లీతనిదాసులు నుండో 
పరమాత్ము6 డిత6డె (పాణము సుడో 
మరుగక మబచిన మజఖీ లేది(కను 


వేదరతుకుండు విష్ణుండు సుండో 
సోదించె ళుకు6 డచ్చుగ సుండో 
ఆదిబహ్మగన్నాతండు సుండో 
యేదెన వెదకిన నితండే ఘనుండు 


యిహపర మొస6గను యీతండె నుండో 
వహి నుతించె. బార్వతి సుండో 
రహస్య మిదివో రహి (శ్రీవేంకట. 
మహాొధరంబున మనికై నిలిచె 


॥ దేహ ॥ 


॥ దేహ ॥ 163 


॥ పలవి ॥ 
గ్య 


41 చాటె | 


దాచి 


కచాచి॥ 164 


అ క ర TS 


౧. “వెలసి” పూము,స్మా 


ఆధ్యాత్మ సంకీ ర్రనలు 


కేదార గొళ 
మీరు సాకీ మీరు సాకి మే మేమీ ననలేము 
చేరి చూడరమ్మ విని చెల్లుబడి యమ్మా 


పిన్నవాండు నిద్ర వోయగ పెనచి కూ(కటతోడ 
పన్ని లే(గతోంకంగూడ బంధించి కై 
వున్నతి. దొల(గ వాని వాశ్లెల్లా దోంగిపోయ 
కన్నెలార యీకృష్ణు( గంటిరిటరమ్మా 


లేగల నన్నిటి నేము లేవక తొల్లి విడిచె 
మూగి ఆవులంబేయలు మొగి. గలయ 
ఆగి పట్టం టబోతేను అప్పుడే కా గడె వెట్టి 
mw ఈం లు 
రాంగతనాన నున్నా6ండు రాచబలువమ్మా 


వారము సేసేమనుచు వడి నింటివార మెల్లా 
కూరలు ౧ పాశాలు దొంతింగూడంబెట్లితే 
ఆరగించ పేలుపుల అలికి పూసి కడిపీ 
కూరిమి శ్రీవేంకటాద్రి గోఎందు. డమ్మా 


రేకు 139 భూపాళం 
ఇదివో మాయింటి నేడు యింత సేసె గృమ్హుయు 
అదివో మాయింటాను ఎంత సేస( గృమ్హండు 


గంట వాంగకుండా నిండ గసవు దురిగి మా. 
యింటివారు నిద్దిరించ నిల్లుచొచ్చెను 
ఆంటివచ్చి వొకదూడ ఆపూరి మేసితేను 
గంట గణగణ వా6గె గక్కన మేల్కంటిమి 


న. మా న షూ wee ww em క. ఎ అగనానాల టా వాలాను. పలానా. శన -అటోటునుతా నా చకాకనానానివానారాయానిరలాా. 


౧. పొశాలు= సాయసములు కావచ్చు, 


1! పలఅవి।। 
aa) 


॥మీరు॥ 


॥ మీరు ॥ 


॥ మీరు ॥ 185 


1 పలవి ।। 
పాగ 


౪ ఇది 4 





శీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


వొక్కరోలు దాపు వెట్టి వుట్టియెక్కి ఆందుమీ(6ది _ 
చక్కెరల్లా మెస(గి మాచంటివానిని 
వుక్క- (బట్ట వుట్టిమీ(ద నునిచి రోలు దీనె 
దొక్కి తా నెందున్నాండో చొప్పు ఇదే కంటిమి 1 ఇది ॥ 


ఆవుల వెళవిడిచె నవి నే. ౧ దోలి తేంటోతే 
సీవల దూడల దెచ్చి యింటిలో. గై 
దావతి నింతా వెదకి తలుపు దెరచితేను 


శ్రీవేంక టేశుని మాయం ౨ జిక్కి. లోన నున్నవి ॥ఇది॥ [66 


దేసాక్షి 


అనరాదు వినరాదు ఆతనిమాయలు నేండు 
౩ ఏనదిన్నకొ త్తలాయ |దిష్ట మిదే మాకు ॥ పల్లవి ॥ 


ఆచెడీదాలుల హారి ఆంగిలిచూపుమని 
తోడనే వొండ్రనోర దుమ్ములు చల్లి 
యీడ మాతో. జెప్ప6గాను యిందరము6 గూడి పోయి 
చూడ(టో శే పంచదార చోద్యమాయనమ్మా 1 అన ౪ 


తీ(టతీ గెలు సొమ్మ౦టా దేహము నిండా. గప 
తీ(టకు( గాక దాలులు తెగి వాపోంగా 
పాటించి యీసుద్ది విని పారితెంచి చూచి తేను 
కోటికో టి సొమ్ములాయ కొ త్తలోయమ్మా 1న ॥ 


కాకిజున్ను జున్నుల౦టా గంపె(దేసి దినిపించి 
వాకొలిపి బాలులెల్ల వాపోవంగా 
ఆకడ (శ్రీవేంక పేళుం డాబాలుల కంటినీరు 
జోకగ ముత్యాలు సేనె€ జూడంగానే నేము ॥ అన 167 
౧ 'దోలితే బోతే పూ.ముపా ౨. 'కొక్కి' పూ,ము పా, యతిభంగము, 
౩. 'దినదినకొ త్తలు' వంటి చిల్లర సామాసిక దోషములు మావ్యా వహారికవాజ్మయ ము = 
నకు ఆలంకౌ రములు 


ఆధ్యాత్సు సంకీర్తనలు 118 


దేసాకి 
౯. వన దెలిఅపనిమాగర ము. కోక 
BE by ర హి మూ ॥ పల వి॥ 
న్‌ య 
అంచల€ బరుఎము లోబాపుంగాళికల నెల్ల 
యెంచీనా పఫిండి గావించుంగాక 


దల 


EE న్నా తుమ6 జింతించువొరిపాతకాలు 


మించనిచ్చివా మేచే మెరయింతుగాక ris 


నలుకంకరవిశిధణాలు మేలుగిడఉసి 
తలలగ్‌నా యిస్బాటిలో( దానేకాక 
ఎల నీడానుచు జాతి ఎవ€ండె నా నీకృుపం 


జరగి పాదు జెసి ౧ చకొనిగాక | నిజ ॥ 
మం నిదిద్క్యి లగాలి పొందుగ ౨ సిడాడని 

మూసినా హోర మెలా మలముంగాక 

చతల పలాల ఆడేది న లా డాబు మలాలా 


మాూస్తక (శీప..క మెళ మహాలో సీడాసులుండే. 
a 5 లకే _ 
దెవలవె ని నికరబరొదొ 
Dias 


*నిజ ॥1 168 


ఇ రవి 


జగన్నాధుండవు నే నొకజీవుండ నింతే 
సీవలే ననుభవించ నే నెంతవాండను 


అకు 


ar 
శ్‌ 


వై కుంరపదమేడ వడి గోర నెంతివహాండ 
యీకడ నీదాసుండనౌ టిది చాలదా 
చేగాని సిసావారచింత యేడ నేనేడ 
పెకొని నీడాగు మోచి (బదికితిం జాలదా ॥ నీవు ౫ 


౧. “చేకొందుగాకి” కావచ్చు. 


లా. 





3౨, ఈడవ్‌ -[-ఆడన్‌ -[ ఆని 
Vol 2-౧8 


114 శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


సొంపుల నీయానలదసుఖ మేడ ౧ చేడ 
అ ఉచ ఇళ్ల అటి న 
ఒంపు శ్రీవై ష్రవనల్లాప చాలదొ 
నింప్పల విజ్ఞాన మేడ చే. దెలియ నెంతవాండ 


కై వల్యమండు నీతో కాణాచి యాడ నాకు 
(శ్రీవేంకటా[ద్రిమీంది సేవ చాలడా 
యీవల (శ్రీవేంక చేశ ని పిచ్చినవిజ్ఞానమున 
భావించి “న్ను (బొగడేభాగ్యమే చాలదా ॥ నీవు ॥ 169 


వలహారి 
అన్నిటాను హరిదాసు లధికులు 
కన్నులవంటివారు కమలజాడులకు 1 పల్లవి i 
అందరును. సమమైతే నరుహానరుహము లేదా 
అందరిలో హరియైతే నౌ౭గాక 
బొందితో వేప్రుని? చెచ్చి పూజించినట్లు వేరే 
పొంగగానిళునకము( బూజించ(దునాౌ ॥ అన్ని ॥ 


అగ్నిమతములు సరియైతేను వాసి లేదా 
చెన్నగు6 బూూళణాలు చెప్పు(గాక 
యెశ్న గ సొర్జాటంక మింతటాన 6 జెల్లి నట్లు 
సన్న పుందోలు ౨ బిళ్లలు సరిగా ( జెల్లునా. ॥ అన్ని ॥ 


గక్కు_న( బె రువిత్త(గా గాదము మొలచినట్టు 
చిర్‌ [నకర్మములెలాం జెల(గ6 గాక 
తిక్కక (శ్రీ వేంకపేశుదాస్య మెక్కు_డై నట్టు 
యెక్కడా మోశోపాయ మి జెప్ప నున్నదా ॥ అన్ని ॥170 


వా మమ ప. 








౧, “బిల్లలు” రేకు. 


ఆధ్యాత్మ సంకీర్తనలు 11155 


ముఖారి 
ఇదియే బుద్ది నాకు నింతకంటే మటి లేద్దు 
కడిసి నీబంటనంకే కాతువు నన్నును (1 పల్లవి ౫ 


నేరిచి నడచేనంపే నే. గాను స్వతంత్రుండను 
నేరమి చేసేనంపే నిండును దూరు 
యీ రెంటికి. గాక నేను యి సై నీకు శ్రరణరికే 
గారవించి వహించుక కాతువు నన్నును 1 ఇది ॥ 


వొక్కచో నిర్గ మర్షించుకండితే జన్మాలు సెక్కు 

( లు 

యెక్కేనంపే మోక్షము యేడో యెజళగ 

యెక్కడిసుద్దులునేల యిచ్చట సీనామము 

గర్క్కన' బేర్కొం'పే. దయ? గాతువుగా నన్నును 8 ఇది ॥ 
తపసినయ్యేనంటే6 జిత్తము కై వశము గాదు 


చపలసంనారి నైతే శాంతి యుండదు 
ఉపమలేల (శ్రీవేంకటో త్తమ నీసేవ చేసి 


కపటము మానితేను కాతువు నన్నును ౪ ఇది॥ 171 
రేకు 140 శంకరాభరణం 
ఆహా ఘేమిచెప్పేది హరి నీమాయ 
మోహములే చిగిరించీ మొదల జవ్వనము ॥ పల్లవి ॥ 


యెంచంగ భూమి యొక్క.టే యేలినరాజు లెందరో 
పొంచి వారి వెంటవెంట( బోవడాయను 
అంచలసూర్యచంద్రులనే ౧ గడెకుడుకల 
ముంచి కొలచి పోసీని మునుకొని కాలము u౪హో॥ 


నా కాను సలల లారా వాడా పాలం లనలనానా లలనా జు న్రుంసనాల్న. 


౧. 'గడెకుడుకలి కాలమును కొలచెడి కొలపాత కావచ్చునే మో అర్థమింకను 
విచార్యము. 


118 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దేవలోక మొక్కటే దేవేందు లెందరో 
కెవశమై యేలంగ నొక్కరిదీ గాదు 
ఆవటించి పంచభూతాలనేటిశాఖలు వెళ్లి 
సావధానానం బెరగీ సంసారవృక్షము nh ఆహో) 


యిచ్చట నీ వొక్క_(డవే యిటు నీదాసు లెందరో 
తచ్చి యెంత నేవించినాల దనివిలేదు 
నిచ్చలు (శ్రీవేంకటేశ నిధానము నీభక్రి 
యెచ్చినా(డ వింతటా సీడేరీ జన్మము ॥ ఆహా ॥ 172 


ముఖాది 


ఏరీతి నెవ్వరు నిన్ను నెట్టు భావించినాను 
వౌరివారిపాలికి వరదుండవౌదువు ॥ పల్లవి it 


చేరికొల్చినవారికి6 జేవట్టు.గుంచమవు 
కోరినుతించినవారికొంగు పె (డివి 
మేరతో( దల(చువారి మేటినిధానమవు 
సారవువివేకులకు సచ్చిదానందుండవు ॥ ఏరీ ॥ 


కావలెననేవారికి కామధేనునవు మరి 
సేవనేసేవారికి చింతామణివి 
నీవే ౧ గతెన్నవారికి నిభిలరక్షకు(డవు 
వానిరి శరణు వే(డేవారిభాగ్యరాశివి 1 ఏరీ ॥ 


నిన్ను. బూజించేవారినిజజరతత్వ మవు 
యిన్నిటా నీదాసులకు నేలికెవృ 
యెన్న6గ శ్రీవేంక చేశ యిహపరములకుసు 
పన్ని కాచుకున్న వారిఫలదాయకుడవు జఏరీ॥ 170 


rT fee Ee TRC 
౧. గతి ఆన్న =-గతెన్న, 737 





ఆధ్యాత్మసంకీ_ర్రనలు 


వరాళి 


ఇతరుల దూరనేల యెవ్వరూ నేమి నేతురు 
మతి వారూ దమవంటిమనుజు లేకాక 


చేరి మేలు నేయిం గిడు సేయ నెవ్వరు గర్తలు 
ధారుణితో నరులకు దై వమెకాక 


సారె. దనవెంటవెంట(౬ జను దెంచేవా రవ్వరు 


బోరున జేసినపాపపుణ్యాలే పక 


తొడంగి పొగడించాను దూషించా ముఖ్యులవ్వరు 


గుడిగొన్న తనలోవిగుణాలేకాక 

కడుంగీ రి నపకీ రి గజైడివా రెవ్వరు 
జజ ఎటో ఈం 

నడచేటితనవ_ర్రనములే కాక 


ఘనబంధమోకెలక6 గారణ మింక సేవ్యరు 
ననిచిన జ్ఞానాజ్ఞానములే కొక 
తనకు (శ్రీవేంక పేళు. దలపించేవా రెవ్వరు 
కొనమొద టెజింగినగురుండేకాక 


దేసాళం 
అకు_.టా నే నిర్సలు(డనయేః దింక నన్న డో 
ట్రా శ్ర ఫ్రీ ay 
చక్క నన్ను దిద్దుకోనే సర్వేశ్వరా 


నేనే మంచివాఃడనై తే నిండుకోదా జ్ఞానము 
కాసీలే యింకా నేమేమిగడమోకాక 
ఆనుక సుకృత్మినెతే నలవడదా విర _క్తి 
కానరానితప్పు లెన్నగలవోకాక 


117 


tt ఇత [శే 


ఈత | 


౧ తత॥ 174 


11 పలవి!। 
భల 


Hh అక. il 


118 శ్రీ తాళ్లపాక ఆన్నమాచార్యు ల 


నామన నే చక్క-నై తే నాకు (బిత్యక్షము గావా 
చేముంచి నేరమేమి సేసికినోకాక 
ఆముక మోక్షొధికార నై తే నెదురుగా రాదా 
కామితొర్జాలు భోగించఓ గలుగంటోలు(గాక ॥ అక్క ॥ 


బాలే నామేను పవిత్ర మైతే సేవ గొనవా 
యేలాగున్నదో నీచిత్త మెజంగంగాక 
యీలీల (శ్రీవేంక కేళ యెదుటనే వున్నా (డవు 


యేలుకొని చేపట్టి యీడేర్చవుగాక ॥ అక్క. ॥ 175 
(శ్రీరాగం 
చొచ్చికి నీకు శరణు సుద్దు లింకనే6టికి 
కచ్చు పె దైవ్యరివలా( గలిగే దేమీ (వలవి॥ 
లు య a 


పుట్టక మునుపెజంగ పుట్టుగు మీ౭దెఅంగను 
యి యప్పటి యెలుక యేడ కెక్కీని 
పన్హా మదనుభూతము వరసీపోయను బుద్ది 
వట్లి పెదతనాలను వచ్చేదేమీ ॥ చొచ్చి ॥ 
వి CC 


రానివి రప్పించంగ నేరను వచ్చే వాంపనేర 
తానకపునాన్వాతం(త్ర మెందా(కా వచ్చును 
ఆనుకున్నది ముదిమి అకు జారె శాంతము 
నే నెంత విజ్ఞవీ(గినా నిండే దెమీ ౫ చొచ్చి ॥ 


యిప్పుడు నే నెవ్వ(డనో యెక్క_డ నీ వున్నాండవో 
కప్పిననావుపాయాలే కార్య మిచ్చీని 
నెప్పున (శ్రీవేంకటేశ నీయెదుట( బడ్డపని 
తప్పక యీడే ర్తుగాక తలపోసేదేమీ ॥ చొచ్చి ॥ 178 


అధ్యాత్మ సంకీర్తనలు 


కన్నడ గౌళ 
చేసిననావిన్న పము చితాన( బెట్టకొమ్మీ 
హల్‌ ళ్‌ 
వేసరించి యిప్పుడే 3 వేంయకొంటింజుమ్మీ 


ముందె నాపుణ్యఫలములు నీ కిచ్చితినంటి 
కఠదువ6 గోరగని సంక ల్పించితిన 
యిందు మజచి తప్పినా యిన్ని నీకె ౧ నెలవు 
ఒందవేసి నట్టు సిం నేరము లెంచకుమీ 


నిన్నేకావి యితిరుల నేం గొబువనొల్ల గంటి 
వున్నతి. బరదవ్యో లొల్ల నంటి 
అన్నిటా నేనే మతి యప్పటిమాచే యంచు 
సన్నల నక్నందుక నొచ్చమని దూరకుమీ 


నానావుపాయాల నాడే కరణంటి 
పూని నీసాకా' మునే బొడగంటిని 


నేను మత్తుండనై వున్నా సీవే తలం తెలుపుకో 


కోనేటి శ్రీవేంక శశ కొసరించురకోకుమీ 


రేకు 141 శుద్దవసంతం 


దీనరతకు (6 డఖిలవినుతు(డు దేవదేవుడు రాముడు 


119 


గపలవి ॥ 
య 


1 చేసి ॥ 


| చేసి 


[| చేసీ ౫ 177 


జానకీఎతిం గొలవుండీ ఘనసమరవిజయు(డు రాముడు ॥ పల్లవి ॥ 


వారునితారక[బహ్మామంత మై యమరినయర్లము రాముడు 


సురల. గాచి యసురల నడ (చనసూర్యకులజు(డు రాముడు 
సరయువందును ము క్రి చూరలు జనుల కొస6గెను రాముడు 
వారియె యీతండు వారిఏంచుల కౌదిపురుషుండు రాముడు ॥దీన॥ 


అంతనాలాలలాల నా. చా వాలాను జాలం ద కాకా ఆజ కాలా అతా అమమ! 


౧. శలవు రేవు. 


రాశా వలమలులానాలు.. దాతా నా వాలు 


120 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మునులరుషులకు నభయమొసంగినమూలమూరితి రాముడు 
మనసులోపల( బరమయోగులు మరుగు తేజము రాముడు 
పనిచి మీందటిబ్రహ్మాపట్టము బంటు కొసంగెను రాముండు 
మనుజవేషముతోడ న గజకు మంతమాయను రాముడు ॥దీస ౪ 


బలిమి మించినదై వికముతో భ కసులభుందు రాముఃడు 
నిలిచి తనసరిలేని వేలుపు నిగమవంద్యుండు రాముండు 
మెలుపు శ్రీవేంక టగిరీంద్రముమీంలది దేపుండు రాముడు 
వెలసె వొవలిపాటిలోపభివీరవజయు(డు రాముండు :.దీన॥ 178 


బౌళి 


తెలిసినమాటలు నీసముఖంబున దీకొని ని న్నడుగక పోదు 
సులభు(డ వన్నిట (ప్రాణనాధుఃడవు చొబ్బుగ నానతి యియ్య; 
గదే ॥ పల్లవ | 
నీవే బఅవలతుండవో నీకంచేం గర్భము బలువో 
కెవసముగ నే నెంచిచూచికే కర్మముకంటెి బలువుండవు 
భూవలదంంబుల Nc భోగించవలెనని యంటివా 
వావిరి నిప్పై తే నీడెవత్వమునకు వెలితగ దె ॥ తెలి ॥ 


ఐనాంగాని తోఎోముటళోపల నది సీం యాజ్ఞని తల(చితిమా 
నేను నీశరణు చొచ్చినమీందట నివే పరిహరించ6గవలదా 
కౌనిపించె నా కింక నొకబుద్ది కర్మముపె నెప మటు వేసి 
పూనిచు( గాలత్నేపంబునకై “భువిని వినోదము గాంటోట *తెలి॥ 


యెందా€కా జీవృలతోడుత నీ వేలాటంబులు జరపెదవు 
అందరికిని నీవే తలిదండడివి అయి రక్షీింపుచునున్నా (డవు 
కందువ దెలినెను శ్రీవేంకటేశ్వర కర్త వెట్టు చేసిన మేలు 
చందమాయ నిడి దగదాొ నీకును సంతోషించితి మిటు నేమ 
1 తెలి॥ 179 


, ఆజ్ఞ ఆవి. 


ఉధ్యాత్మసంకీ ర్తనలు 


వ ౪౪ 
ఏమని పొగడవచ్చు నిటువంటిది నీమాయ 
కామించి (బహ్మాదులను( గప్పీ నీనూయ 
బచ్చెనరూపులు పెక్కు. ౧ పడెమ్బుల వేసినట్లు 
నిచ్చల ఎ౨నిసుచున్నది నీమాయ 
తచ్చి వారివారరతి ఉమతమకే తెలియ 
పచ్చిగా భోగింపించీ దంపతుల ఏమాయ 


మతి తొలునొటీభో గాచు మరునాటికి వింతగా 
నెఅపుగాళ దమకించీ వీమా యు 
విజుచరానిదుఃఖము వెస నిదవోయి తేనే 
మటఅపించి నివ్వించీ ఏహిలో నిమాయ 

సట్టరానిజవ్వనము పరసిపోతే ముదిమి 
నెట్టుకొల్సి వుబ్బ6ండచీ నీమాయి 
గట్టిగా (శ్రీవేంక కేశ ఘనుండవై ననీదాసుల 
పట్టకుండా జేయుము బలినెనీమాయ 


నాటు 
ఎంత కఠినమో హృదయ ముది 
చెంత కాత (జేసీరి గాంటోలు 


ఐమర( బురాణములండు నరకముల.- 
(కమములు చదివియు6 గలంగవు 
యమకింకర ఘోరాక్కొతు లటు విని 
(భమపి యించుకా భయపడ నేను 


౧. పడెచ్చు=పడియచ్చు, ౨. నినిజి--ఉన్నది. 


121 


[! పలవి ॥ 
గ 


1 ఎమ ౫ 


1 ఎమ ౪ 


చను” 180 


rH పథివి।। 
"టి, 


1 ఎంత ౪ 


122 శ తాళ్లపాక అన్నమాచార్యుల 


మనుజులదారుణమహితకర్మముల- 
౨నుభవములు గని యలయను 
వొనర ౧ మహో[గయహోరాత్రంబులు 
చనుచుండంగా జడి యను నేను | ఎంత! 


కలుషరొ,దదుఃఖముల కించుకా 
కల(గను చీరికి( గై కొనను 
యెలమిని (శ్రీవేంక పేశుండ నాపాల. 
గలిగి కాచితివి గాసీల నేను 1 ఎంత ః 11! 


రామ్మకియ 


వా బల్లా నొక్క_చో నుండు భాగ్య మొక్కచో నుండు 
యీటువెటి పెదళనా తెంచ.6 బనిలేడు ॥ పలవి ॥ 
లు 0 ధా 


సరవి6 గలకాలము( జదువుచుండు నొకడు 
గరిమ నీకృ. నన్ను6 గను నొకడు 
ధర బయాసముతోడం దపముసేయు నొకండు: 
శరణుచొచ్చి నీకు6 జనవరొ నొకడు nపాొమె॥ 


వొక్క_(డు మావుమోచు నొక్క._(డు గొలువునేయు 
వొక్కాండు పొగడీ త్యాగ మూరకే యందు 
వొక్క డాచారము సేయు నొక్క(6డు మోక్షము గను 
యెక్క... డా సీకల్పన కేమిసేయవచ్చును ॥పామె॥ 


భావించ నటుగాన ఫల మెల్లా సిమూలము 
యేవలనై నా నీవు యిచ్చి తే గద్దు 
జీవులు ని నిన్నెఅ(గక చీకటి దవ్వ౭గనేల 
(శ్రీవేంక పేశ్వర విన్ను సేవించేదే నేరుపు పాటె ॥ 182 


క నా న టి 
౧, మహో(గ--అహోరాతంబులు:= =మ హో(గయహోరా(తంబులు ఇట్టివి కొన్ని 
వ్యిశనంధులు గలవు లేక *మహో[గి. _అని సంటోధవమా? 


అధ్యాత్మ సంకీర్తనలు 128 


రేకు 142 రామ్మకియ 
అందుకల్లా తోను గాక ఆపే యెచ్చరి కెతోడ 
హొందుగా హరిం? దల౭చేపురువముంయడే భనుయడు ॥ పల్లవి i 


చలములు పుట్టించ సారె సుచ్చరము రేంచ 
కలుగు నానావిధకొారణములు 
తల(పులు భమయించ తగు వేడ లొనరించ 
పలుమా రెదుట నిల్చు బహురూపాలు ॥ అందు ॥ 


తగవులు దిద్దించ తగ నలమట' బెట్ట 

తగులు సినేక బంధబులెల్లాను 

పగసాధింపించ నప్పటి నుపాయాలు నేర్ప 

నిగిడీవచ్చు ౧ ననేక నెపములెల్లాను 1 అ-దు ॥1 
౨ తేరకే మేనలయించ దేశ మెల్లా నావటించ 


వూరకే తోంచు ననే! వుద్యోగాలు 
కోరి (శ్రీవేంక యేవ్వరుం గొలిచి నిశళ్చింతు. డై తే 


ఆరయ వుతిలో సిండు నాన డాలు i అందు ॥ 183 
మాళవి గొళ 
నేరంగల దొక్క._"టె నిశృలబహ్మావిద్య 
వారివారియంతర్యామే వచ్చి పెరరెంచీని ॥ పల్లవి! 


వొక్కారు నేర్చంగవద్దు వొగి సంసారధర్యము 
దికై,_ పుట్టించిన పకృతియ నేర్పీని 
గుక్క_క 3 జంతులు చన్నుగుడుప నేరుపవదు 
ది 
చక్క€గా ననాదివాననలే నేర్పీని 1 నేరం 4 
"౧. “అనేకనెవములు అనేకసార్లు వంటివి. ఈ చిల్బ ర దోషములు మా వాజ్మయ 
మునకు భూష. ౨, “తేర కేమే నలయించి పూ*ము,పా, 3. “జంతూలు) రేకు. 


124 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆరిచ నెవ్వరు ్షి(దవొమ్మని బుదిచెప్పవద్దు 
© © 
మించి వారితమోగుణమే కప్పీని 
కొంచక భుజియించుమని కోరి యచ్చరించవద్దు 
సెంచినతనయా (కలే పిలిచి తెచ్చీని 


అపై పనీవొటల ఆలవొటు చూపవద్దు 
యెసజ్రైనా తనజా తే సేయిపించీని 
వొట్టుక (శ్రీవేంక పేళు6 డున్నా (డు కోనేటిదండ 
పట్టికొలిచినవా రె భాగ్యవంతు లిలను 


శంకరాభరణం 


అది నే నెజయగనా అంతలో (భ్రమతు(గాక 
మదనజనక నాకు మంచిబుద్ది యియ్య'వే 


యెంత లోకానుభవము అంతయు (విథా నష్టి 
కొంతీ నా (బహ్మాచింత కోటిలాభము 
వింతె నజనులతోడివినోదము నిష్పలము 
చెంత సజ్జనసం గతి చేరినయా దాయము 


నానా దెశవార్తలు నడుమ? జింతామూలము 
పూనినప్పురాణ గోష్టి పుణ్యమూలము 
ఆనినకృషివా ణీజ్యాలన్ని యు దీరనివెటి 


రు 


మాననియా చార మాత్మకుం బడ్డపొటు 


పలుచుట్టరికములు బట్టబయలుత గుళ్లు 
చెలంగునాచార్య నేవ జీవన్ము క్రి 
బలిమి (శ్రీవేంక కేశ పరగ రెండువిధాలు 
నిలుకడయినవాండవు నీవే యిన్నిటికి 


rn నేరం 


[1 నేరం . 184 


1 అది (1 


1 ఆది (1 


॥ ఆది 189 


అధ్యాత్మనంకీ ర నలు 125 


ఒక్క (డే మోకక ర వొక్క కు /“రణాగతి 
దిక్కని హరి. గొల్చి బదికరి తొంటివారు 1 పలవి :; 
ళ్‌ 


నానాదేవత లున్నారు నానాలోకము లున్నవి 
నోన్నావతా లున్నవి నడచేటివి 
జ్ఞానికి ( గామ్యుకర్మాలు జరపి పొందేదేమి 
ఆనుకొన్న వేదోకాలైె నా సాయ౭గాక 1 ఒక్క 1 


బొక్క. డు దప్పికి. (దావు వొక్క_(డు కడవ నిందు 
నొక్క_( డీ(దులాడు మడుగొక్కటియందే 
చక్కజ్తానియె శవాందు సారార్లయు వేదమందు 
ఇ ౬. థి 
తక్కక చెకొనులగాక తలకెత్తుకొనునా 5 ఓక్క. ॥ 


యిది భ గవదీతార్డ మిది యర్జునునితోను 
యెదుటనే వుపదేశమిచ్చె. గృష్టుండు 
వెదకి వినరో (శ్రీ వేంక కేశుదానులాల 


(బదుకుం(దోవ మనకు పాటించి చేకొనరో 1 ఒక్క. 1006 
భై రవి 
నను జూచి హరి నీవు నవ్వకుందేవా 
పనిమా లెంత బయలుపా(కీ నామనసు ॥ పల్లవి ॥ 


మనసుకు గోచరమా మాటలకు గోచరమా 
కనుగొన వసమా నీఘనరూపము 
నిను వెదకుచున్నా (డ నీవెక్కడ నే నెక్కడ 
జను(డ నింతె యెంత నాహసము నాది 1 నను€ & 


i26 శ్రీ తాళ్లపాక అన్న మాచార్యుల 


వున్నచో ెంలులగుదునా వోయీ అంపే( బలికేవా 
యెన్ని తెలియందరమా యిట్టి నిమాయ 
౨న్నీటా నీకొలువుసేయ6 గడంగుచున్న వాండ 
యెన్నటిపొందు నవు నా కెంత దిట్లత నమో జ నను€ ॥ 


హాెకిల్రిం గానవచ్చునా వంచించి ౨ చొరవచ్చునా 
రాకపోక కబ్బునా పరమపదము 
శ్రీః తుండ (పత్యక్షిమై శ్రీవేంకటా దీ యై దె 


కి కొంటి నీకృప నెంత గట్టువాయతనమో  ॥సినుల॥ 187 
అలిత 
ఎన్నటికి జీవు6 డింక నీడేలరేది 
పన్నుకొనేటిచింతలే బలిసీ(గాని || పల్లవి i 


కలను వివేకులు కలదిటు ఎర్మము 
కలడు చె ఎము నేడు గావటె నంతే 
వలవనిసందేహోన వట్టిజాలింటొరలేటి= 
౨లపోంత లేమిటికో ఆడంబడీ. గావి ॥ ఎన్న ॥ 


వున్నవి వేదశాస్తాలు వున్నది విశ్వాసము 
వున్నవా( డాచార్యు(డు వుపదేశించ 
తిన్ను(దానే మోసపోయి తత్వము నిశ్చయించకో 
మిన్నక చంచలమే లో మెరసీ6గాని ॥ ఎన్న ॥ 


యిపగో పుణ్యనిధులు యిదిగో సంకీర్తన 
వివరింప వీ౬ డిగో శ్రీవేంక పేశుండు 
భవములచే (భ్రమసి ఐహునంగతులచేత 
యివల నామన సిప్పు డెజీంగీంగాన ॥ ఎన్న ॥ 188 


a 


౧. “వాకిట గావచ్చు. ౨ “బోరవచ్చునాి పూ,ము,పా, 


రం 
హే 


ఆధ్యాత్మసంకి ర్రనలు || 


[48 గుజ్జరి 

అన్నియు నడుగవే నేనే మజవతి ను హరి నీకే తెలిసినవి 

మన్నించి నా కీజన్మ మొసంగితిం మర్ముగాయడు మన్మధు( 
డొళంకడు |; పల్ల ఎ ॥ 

పలుజన్మంబుల నేం (దాగినచనుంబాలు గొలచితే నెన్నౌనో 
తలిదండ్రులు మరియెందరో తా మెక్కడ నున్నారో 
తిలకింప€గ నాహారంబునజను తెగినకొలుచు లప యెన్నెన్నో 
యిల పె నే (బదికిన" లము యెంతని [వానెనో చ్మితగు పుండు 


జాలా 
Cue f 


చిను గగ జినుంగగ6 గట్టుకోక లకు జెల్లినప త్తి దా నదియంతో 
కనక మెంతో నా కాభరణములై కాయంబులతో నొరసినది 
పెనం రమించినకొమినీముణులపేరు లెన్నియో తొలిటివి 
ఘనముగ నను నిటు భోగించంజేఎనకర్య్మ మే యెజు(గు 
నిపయెల్లా “ఆన్ని ॥ 
గరిమల నే గడియించినయిండ్తు: గాణాచ చోట్లు యేడేడో 
పొరలినయిడుమలు యెందుకెక్కెనో పొదలితి భువిపె నిన్నాళ్లు 
ఆఅఆరయ(గ నందరి కంత ర్యామివి అభిలకారణంబును పివే 
నిరత పు శ్రీ వేంక 'పేశ్వర దయగలనీచి త్త మెటువలె( దలచీనో 
॥ఆన్ని॥ 189 


మలహారి 


దై వమా నీపెరరేంపణ లివి తప్పక వున్నవి జీవులకు 
భావించి కాదనిదొబ్సి దీకొనంగ (బహ్మాదుల కై నను వసమా 
1పెల్లివ॥ 
యెక్కడ సిద్దించు [బహ్మాచర:ము యెగుటనే కాంతల? జూచిన వేళను 
చక్కంగా మనోవ్యభిచారంబున( జలియిం చుంగాక 
చిక్కునే విరతి ధనధాన్యంబులు చేతికి ౨ లోనయిన జూచి 
వొక్కటియై తా నండే న చుం గాక ॥ దై వ॥ 


_ శశ నబరాబునానాబునా దరరనల నాలుకలా జానా మంయులలాగానానానాావాంనానా మలా మనము నాలాన నాననా లునాంలన మమనువునననునపనునాతినాలం అదంతా బాన సాధా నన ను న 


౨. “నయ్యని రేకు, ౧, ళన్చంగాక, చుణగాత ” కావచ్చు. 


128 


శ్రీ తాళ్ల పొకీ అన్నమాచార్యుల 


కలుగునే తనివి బహుపదార్థములు గక్క_న నంగళ్లను6. జూచి 
కొల(దిమీజం గడుతరితీపులతో కోరుచు నోరూరుం? గాక 
వలనుగ సమాది యెటువలె దొరకౌను వాజవారణంబుల( జూచి 


యెలమితోడ ముంగిళ్ల నెల్ల జదియింపించు6 గోక 


1 దైవ॥ 


యేరీతి నెలకొను నీమీ(దితల(పు యిహలోకపుసౌఖ్యము చూచి 
భారపులంపటములు పై( దగిలించి పనులకు బురికొలుప్పు€ గాక 
ధారుణి నే నిప గెలుచుట యెన్నండు తగ (శ్రీవేంకటనాయక నీవే 
గారవించి రకింస్తషుఎ ని కిది కడు నుపకొరంబొ (గాక దై వ॥ 190 


అమహిోరది 
ఎంత మహిమో నీది యెవ్వరి కలవిగాదు 
చింతించితే దాసులకు. జేపట్టుంగుంచమవు 


వూరకే ని న్నెవ్వరికి యుక్కుల గాధింసరాదు 
సారెకు€ దర్శ్క-వాదాల సాధింపరాదు 
అరసి వెదకి ఉపాయముల సాధింపరాదు 
భారములేనియటి 3 భ_క్రసాధ్యు(డవు 


మిక్కు_టపుసామర్థ్యాన మెరసి తెలయరాదు 
దిక్క_రించి నేర్పులం దెలియదాదు 
వెక్క.సాన భూముల వెదకి తెలియరాదు 
మొక్కి. నీకు శరణంసే ముందర నిలుతువు 


చెలరేగి తపములు చేసినా నెజ్తంగరాదు 
యిల నెన్ని చదివినా నెజ6గరాదు 
నెలవై (శ్రీవేంకటేశ నీదాసానుదాసుల. 
Qe 
గొలిచికేం జాల గక్కు_న( గృవ వేతువు 


॥ పలవి ॥ 
aa) 


1 ఎంత | 


॥ ఎంత 1 


ఎంత ॥ 15! 


౧. “రుంగాశ* కొవచ్చు ఆ “తలకొనుి పూ.ము,పా. ౩, “భక్షి కావచ్చు. 


అధ్యాత్మ సంకీర్తనలు 


కన్న డగొళ 
నీవు నన్ను రక్షించితే నింద నీవె6 బడదు 
భావించి న న్నెళి యినా (బదికీంచుకొనవే 
ఠి 


_6తకము నన్నెంచితే సర్వాసరాధి నేను 
యెంత సీ వేమిచేసినా నంత కర్లు (డ 
29 ౭టిలోకజననియైనలక్షి6 జూచి కానీ 
అంతరాత్మ నిన్ను జూచియైనా మన్నించవే 


కల వెనై నాం దప్పులు క” (గొన నావల్ల 
చెలగి యందుకు (బబాయళ్ళ్చి తము లేసు 
లలి నాభుజమ. చకలాంఛనము చూచి కొని 
అల నానోరిషంత్రమైనాం జూచి యేలుమీ 


మతి ని న్నెజింగేనం పే పుదోన్మ త్తుండ నేను 
గతి యేది నాటు (శ్రీవేంకటగిరినాయక 
సతతము నిదిరుదు సారెకు( జూచి కాని 
ప్రతిలేనినీదయయైెనా భాపంచి చేకొనవే 


దేసాళం 
ఇందరిబదుక ...న యీశ్వరుని తిం దే 
యెందూ సుజ్ఞునులు నిన్నే యెింగి కొలిచిరి 


నిను గన(6గొనలేక నీచే దెలియక 
మనుజులదృష్టమని మది నెంతురు 
అనిశము నీసృషి యిట్లని విశ్చాయించరాక 
డు ధా 
తనర( గొందరు తమతమకర్మ మందురు 
౧. “చేతివే కావచ్చు. 


Vol 2-౧9 


128 


"పలవిn 
ళ్‌ 


h ఏప్ర కీ 


1 నీవు ॥ 


॥ నీవు ॥ 192 


TRY rar 
4 «+4 


n ఇంద ॥ 


180 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మహి నీలీణ లెంచక మహిమలు దెలియక 
బహుగతి జగత్తుస్వభావ మందురు 
నిహితమై నీ వింతటా నిండుకుండుట చూడక 
తహతహ. గొందరు యింతా మిథ్య యందురు 


భావములోన నిన్ను భావించవపముగాక 
ఆవల సీరాకారమని యందురు 
శ్రీవేంకటేశ నీవు చేరి యెదుట నుండగా 
దేవుడు మనవా*డుగా కెలిసితి మందురు 


రేకు 144 సొళంగనాట 


ఏమని తలంచవచ్చు నిటువంటినీచి త్రము 
దీమసాన నీభావము తెలియ దెవ్వరికి 


రవిచందగహతారకములకు( దెరువు 
వివరించ నున్నదా నీవే యధారముగాక 
పవనునికి భువికి పదునాల్గులోకముల- 
కవల వేరొకచోట నాధార మున్నదా 


తిలకింప( గులాచలదిగ్గజ శేషాదులకు 
నిలువః జోటున్నదా నీవే యాధారముగాక 
నలుదిక్కులకు గగనమునకు మేఘాలకు 
కలది నీయధార మేకాక వేర వున్నదా 


అనంశ(బ్రహ్మాండముల కక్లే నీరూసములకు 
వెనకముందున్నదా నీవే యాధారముగాక 
వినుతి క3క్కిన(శ్రీవేంక కేశ నీకు నీవే 
మనికై నయాధారము మటీ యెంచ నున్నదా 


ఇంద 


। ఇంద ॥ 193 


1 పలవీ॥ 
సన 


౪ ఏమ || 


1 ఏమ ॥ 


॥ ఏమ + 194 


ఆధ్యాత్మసంకీ ర్లనలు 


పాడి 


విమ్ణుండె యింతానని భావించు పే బుద్ది 
వె షవు-డె యాచార్య నసేవసేయుపే బుద్ది 
రా బిసి (ean , ఢ 


కొండవంటితనలోనికోపము రేగ వచ్చితే 
దండనే యెచ్చరి వూరరుండు పే బుద్ది 
మెండుగా బరకాంతల ౧ మీ6ందితమి వుట్టితేను 
౨ అండుకాచందుకు [భముయకుండు టే బుద్ది 


ఆక యెవ్వరయినా గృహారానూదులపై నాస 
వుట్టించి తే వానివెంట€ బోనిదే బుద్ది 
చుట్టపుసమ్మంధాన సోకితే పరబాధలు 
ఛుట్టుకోక లోనగాక జునుంగు పే బుద్ది 


తప్పదింతా దె వికమే తనవద్దనున్నవారి( 
దస్సులువట్లనిదే తగినబుది 
రు డు 


యెప్పుడూ (శ్రీవేంకటేశు డెదలోన నున్నవాండు 
॥ విష్ణుం॥ 195 


చొప్పెత్తి యాతనిమూంర్తి చూచుపే బుద్ది 


కన్నడ గౌళ 


సకలమైనవారికి సహాజ మిది 
అకటా యెట్లు గల్సించి ఆడించేవు దేవుడా 


తనియ కొరులచక్క.(దనమే చూచుంగాని 
తనభావము తనకు దల6పు గాదు 
చొనిపి యౌవ్వనపుసుద్దులే చెప్పుంగాని 
ఫొని(గి తనవయసు పోవుట దెలియదు 


181 


nపలవి॥ 
డా 


1! విషము(౬॥ 
వం 


| విమ6 ॥ 
లా 


॥ పలవి।। 
ఉక. 


+ సక్‌ ॥ 


అకాల బాజానాలాుడాా్నా. 


౧ *మీ(ద తమిపుట్టి తేను అనుట సహాజము ౨. అండుకొచి- అందుకు 


శ్రీ) తాళ్లపాక అన్న మాచార్యుల 


దారుపాషాణబుద్దులు దై వము_పై(౬ బెట్టుంగాని 
యీరీతినే తనదేసా మెంచుకొనండు 
వూరిలోనిమాటలెల్లా వుగ్గడించంటోవుంగానీ 
కారణపుతనజన్మక థలు దడ వ(డు 


వేడుకతో నికేపాలు వెదకంగోరు.గాని 
ఆడనే ఆత్మనికేవ మది వొల్లండు 
వీడక (శ్రీవేంక చేశ వెలయ నీదాసులకు 
తోడందోడ6 దెలుపుచు తోడయి రకింతువు 


భైరవి 
ఇంతకంటే నే మున్నది యెంత దలపోసినాను 
చింతదీర సీనేవ నేయుపే కలది 


ఉపకారముగ దేహా *', "గతి విటు నాకు 


ఉపమించి నేం కాతాంపకార మిక నేది 


యెపుడూ సిధర్మమున నిటు సీరుణస్టుండనై 
(సపన్ను(డనై నేను (బదుకుసే కలది 


వేవేగ వెట్టి జేయగ ఏ జేసితివి 


యీవికి నే మారుకుమా రిచ్చే దెక్కడ నున్నది 
యీవల నీకు గీర్తిగా నికే నీయాధీనుండనై 


భావించి భయము లేక (బదుకు సే కలది 


1 సక ॥ 


1 సక |॥ 104 


1 పలవి॥ 
టి. 


॥ ఇంత ॥ 


1 ఇంత్‌ | 


జడులలో. గూర్చక యాచార్యువిలో;(తోం?) గూర్చితివి 


నడ పేటినీసరవికి నానరవి యేమున్నది 
యెడయక (శ్రీవేంక కేశ నీకు బంటనై. 
బదివాయ కిట్లా నే [బదుకు కే కలది 


॥ ఇంత ॥ 10? 


ఆఅధ్యాత్యసంకీ ర్హనలు 183 


ముఖకొరి 
వెలుపల వెదకితే వెస నాత్మ6 గనునా 
పలుమారు నిదే _లముభ్యాసము గావలెను tt పల్లవి 11 


యిన్ని చణంతలు మజచి యింధదియాల. గుదియించి 
పన్ని వుండనహృృదయపద్య్మ మంచును 
యెన్న నంగుష్టమా,తపుటీళ్వరుపాదాలకింద 
ఆ; నణుమాతముగ€ల దలంచంగవలెను ॥ వెలు 


పలుదేహపు(గాళ్లం బరువులు వారక 
బలుదేవాపుటింటితోపల చొచ్చి 
చలివేండి. బొదలక స ర్వెళుపాదాలకింద 
తలకొ.ఆన్ను£. రాన తిలంచ౯గవలెను 1 వెలు ౪ 


కకొన్మభ కితో నికా పుః రణాగతితో 

రూ age: 
చేకేెని పిన్న ప= అ చేసుకొంటాను 
యేుకాంతొన శ్రీవేంక పేశ్వరుపాదాలకింద 


దాకొనీ తిన్ని( దానే తల౦చ6ంగవలెను ॥ వెలు ॥ 198 
(శ్రీరాగం 
ఇంతేకాని తెలిసితే నెన్విరూ.( గర్తయి గారు 
బంతినే వీని కెప్పుడు( (బఐకృతి గారణము ॥ పల్లవి ॥ 


యివిగో గుణాలు మూడే యి. [దియాల(౬ గూడుకొని 
భువిం (బాణులనెల్తాను పూంచి సవులుగొనేవి 
కవిసి కర్మములె ఘనలోకాల. దిప్పేవి 
pan 
ఆవల బుట్టుగులకు నప్పటి. దెచ్న్చేవి ' ఇంతే ॥ 


134 @ తాళ్లపాక అన్నమాచార్యుల 


పంచభూతా లివియే పరగ జీవుల కెల్లా 
దించరాక యెప్పుడును డేహాలయ్యేవి 
అంచెల గంచములో( బదార్హములైై వృండినవి 
తెంచరానిపాశములై తీపులంబె క్రేప్‌ 


నమనసొక్కు టే ౧ జంతులమర్మములు రేంచేది 
తనుభో గములలోన( దనివిచ్చేది 
అనయము (శ్రీ వేంకటాధిప సీమహి మిది 


1 ఇంతే (J) 


నిను (6 గొాల్చినదాసుల నర వేర్చేది, 1ఇంతే॥ 199 


రేకు 145 దేసాళం 


భావించటే రెవ్యరును బమలువాల౭ేరుగాని 
నీవే గుబుతు మాకు నీరజనాభా 


కె వల్య మెట్టుండునో నిక్కపుజ్తాన మెట్టుండునో 
ales లు fare రు 
ది నిక మెట్టుండునో తలంచరాదు 
జీవన మెట్లనుండునో చిత్త మేరీతినుండునో 
ఆవిధ మెవ్వరి కిటటినంగరాదు 
రులు 


వేదము లెట్టుండునో విరతి యెట్టుండునో 
ఆది నంత మెట్టుండునో ఆరయరాదు 
భేద మనే దెట్టుండునో అభేద మది యెట్టుండునో 
సోదించి యెవ్వరికిని చూడ6ంగరాదు 


ఫల మెట్లానుండునో భక్తి యెట్లానుండునో 
తెలివి యెట్టుండునో సాదించగరాదు 
యిలపె (శ్రీవేంక చేశ యిటు నీశరణుచొచ్చి 


1 పలవి॥ 
aa) 


గధభావి॥ 


11 భావి ॥ 


నిలుకడై వున్నారము నీకృప యి(కను 11 భావి! 200 


౧. “జంతూల ' రేకు, 


అధ్యాత్మ సంకీర్తనలు 1835 


గొళ్ల 
ఒడంబరచుకొంటిని వుపేం[ద నిన్ను నివుడె 
చిడిముడి నీ నేవశే నెలవుచేసుకొమ్మీ 1! పల్లవి 1 


కన్నుల నే6 జూచేదెల్లా కమలాక్ష నీపాడాలే 
విన్నవినుకులె ల్లా విష్ణుండ నీకధలే 
తిన్ననినామాటలెల్లా (తిన్మికమ నీమంత్రాలే 
అన్నిటా నాభావము సమర్పణను నీకును TENT 


అ”పై నే నడచేవెల్లా హరి స్మీప్రదకిణాలే 
గుట్టున నాసే(తలెల్లా గోవింద నీకై ౦కర్యాలే 
ముట్టి నేభుజించినవి ముకుంద స్మీప్రసాదాలే 
నెట్టన నాభోగమెల్ల్తా నీవసము చేసితి 11 జడ6(6 11 


యిల నే. ౧ బండంబడేఏ యీశ్వర సీక్రు మొక్కు_లే 
తలచే నాతలంపెల్లా దామోదర నీధ్యానమె 
నలువంక (శ్రీ వేంకటవాయక సీయనుజ్ఞను 


నెలవై నాభవము లెల్లా సీసొమ్ము చేసితి rea 201 
కన్నడగౌళ 
నిన్ను నమ్మి విశ్వాసము నీపె నిలుపుకొని 
వున్న వా(డ నిక వేరే ఉపాయ మేమిటికి 11 పల్లవి || 


గతియై' రకింతువో కాక రకించవోయని 
మతిలోనిసంశయము మటి విడిచి 
యితరులచే ముందర నింక నెట్టాదునోయనవి 
వెతతోడ( దల.చేటివెజపెల్లా విడిచి | నిన్ను !! 


౧. పండ(బడేవి=పండుకొనునవి. స్వార్థమున “పడు ధాత్వన్యుపయోగము. 


106 (థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తిరమైననీమహిమ తెలి సేవాండన 3 _ 
గరువము ౧ తోడివుద్యోగము విడిచి 
వెరవృన నీరూపు వెదకి కానలేనవే_ 
గంమ నలప్ప నాస్తికత్వమును పిడిచి 11 నిన్ను |! 
(ధువమెననాచేతక తోడు దెచ్చుకొనేననే 
అవల నన్యులమీదియాస విడిచి 
వవరిం చల మేల్మంగవిభుండ (శ్రీవేంక కేశ 


తవిలితి నాపుణ్యమంతయి సి ౨ _డిచి * నిన్ను ॥ 202 
లలిత 
(భమయకి వుండే ది పరమార్రము 
నెమకి తే నన్నిటాను నివే వు.డుదువు ri పల్లవి 1 


వసుఢధలో( బురుషులవనతలరూప్పలు 

వెస మాయయం|త్రిపువెరబొ.ఎ్మ ఆ 

ముసరి యొండాంటికి మోహించేమోహములు 

ఆసురున. రయ్యుఇంయ్యదియా వేశముంు (భమ ॥ 
తగినతనులో చక్క_(దనాలు వయసులు 

పగటుర క్ర మాంసాలపసపూర్దులు 

జిగి నిందుకు(గా( బుక్లైచిత్తవికారములు 


నిగుడుచు బయలువన్నినయట్టివురులు 1] (భమ i 
అలి మీరి యన్యోన్యవిలాసములు భోగములు 

వలవనిమొయిలులేనివానజల్లు 

యెలమి (శ్రీవేంక పేశ యి వెల్లా సీదాసులకు€ 

దెలిపి (బహ్మానందము తింముగా నిత్తువు ॥(భమ 1 208 


౧. తోడ కావచ్చు. వ్యస్తస్థలములలోకూడ  చేత-తోడ-మీంద-వలన అను 
వానిష్టై “ఇ' వర్ణము ఈ వాజ్మ్కయమున తరచుగ కనుపట్టుచుండును. 


దె వముతోడిదే తన 


ఆధ్యాత్మ సంకీ ర్రనలు 


పాడి 


తగులు 


జీవు6 డిది యెటి(గితే చిక్కనీదు తగులు 


కన్ను 6 జూాచినరత 


మిక్నక్‌ మాటలా 


శ కలుగుసు(6 దగులు 


డిజే మిఇఒలా.6 చలు 


స. నవ్వి తేను వార కౌనుళ చగుల 


యెన్నెగా నూర .+*౦డితే నేము లేదు గులు 


వీసషలొగి ఏ. (బోతే విశ్వమెల్లా. దగులు 
a ae; 
ఆం ౨ ఒఇాావొవొన ఎ టువొోొన 6 దగుము 


పూపి రోకలపొందుల వొ-గౌఎ తగులు 


మోనాన నూరకుందితే మొగియిదు తగులు 


కరు౭కీంచి యేమిచ్చి 


పూ గట్టిలు వును6 దిగులు 


దొరితనాన మించితే తొడరుసు తగులు 


ణి (శ్రీవే. క కేళు6 దలచి యేకాంతాన_. 


నిర వై వూరకుం 


డితే నెనయదు తగులు 


నామంతం 


ఇందరూ జీవులే యెంచి చూచితే. 
నందులో ధావము అవియే వేరు 


అంతట: జూచిన యాహారగ దలు 
జంతురాసులకు నహూజములు 
సంతోషంబును సాత్వికగుణమును 


ఛా.తచితులకు 
టామీ 


సహాజములు 


187 


i దైవ ts 


11 చెవ శే 


i దెవ un 204 


క వలపి।। 
na) 


క ఇంద 


188 శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


వమననునఃగలకా మ[కోధంబులు 
జననరీలులకు సహజములు 
వినయంబును ఘన ఏజ్ఞానము స్‌ 


జనుల కెప్పుడును సహాజములు 
p> 


విడువనియాసలు వేవేలుచింతలు 
జడులకు నం(నెం 2)దును సహాజములు 
బడి (శ్రీవేంకటపతికొయవుందపము 
జడియనిదాసులనపాజములు 


రేకు 146 శింక6 భరణం 


కలది యీమూ ర్రివల్ల గతి గనవలెను 
యిల నిందు నమ్మకంపే యెందు మరి లేదు 


కంటిమా బ్రహ్మమును వేంకటపతి. గనినట్టు 
కంటిమా అవతారాలు కతలెకౌక 
కంటిమా హృదయములో. గలిగినదై వమును 
కంటిమా ౧ వై కంఠము కడవారై నాను 


తెలిసీనా జ్ఞానము యీ దేవునిమహిమవలె 
తెలిసీనా వేదాలు సందేహామేకాక 
తెలిసీనా మాయ యిది యెంక చదివినా 
తెలిపీనా ముందరి తెరువు వెదకి తే 


చిక్కీనా మనను యీ శ్రీ వేంక పేశ్వరువలె 
చిక్కీనా ధ్యానము వట్టిచింతలేకాక 
చిక్కీనా అనాదినుండి చిగిరించీకొాలము 
చిక్కీనా పెద్దలు చెప్పేజితమైనళాంతి 


1 ఇంద ॥ 


1; అంద ॥ 205 


15కల॥ 


కల ॥ 


॥కఠల॥ 206 


౧. వైకుంరముకడవారై నాను = “వైకుంరము దగర నున్నవారైనా” అను 
నర్ధమున (ప్రయోగించిరే మో? లేక కడవారై నా == తుదిమెట్టు నందుకొన్నవారైనా “వైకుం 


ఠము కంటిమా అను రీతిగా (ప్రయోగించిరే మో? 


అధ్యాత్మ సంకీర్తనలు 


నాటి 


అందరిళోనా నెక్కడు హనుమంతుండు 
కందువ మతంగగిరికొడిహననుమం తుడు 


కనకకుండలాలతో కొపీనముతోడ 
జనియించినా(6డు యూహానునముంతు 6డు 
ఘన పకొపముతోడ కరినహాసాలతోడ 
పెనుతోంక యె త్రినాండు 'పెద్దహూనుమంతుండు 


తివిరి జలధిదా(టి దీపించి లంకయెల్లా 
అవలయివల సేసె హనుమంతుడు 
వివరించి సీతకు విశ్వరూపము చూప్పతా 
(ధువమండలము మోచె దొడ్డహనుమంతు6డు 


తిరమెనమహిమతో దివ్యతేజముతోడ 
అరసి దాసుల€ గాచీ హనుమంతు(డు 
పరగ (శ్రీవేంక పేశుబంయై సేవింపుచు 
వరములిచ్చీ. బొడబాటిహానుమంతు(డు 


సాళంగనొాట 


ఈత(డు తారక బహ్మ మిత(డు మాదేవుండు 
కౌతుకాన( జెప్పే వినంగదరే వోజనులు 


రాము(డు యిందీ వరశ్యాము(డు నానాసార్వ= 
భాము(డు షోడళకళాసోము(డు 
దోమటిరాక్షసులను తుత్తుమురు సేసినా(డు 
కొమితఫలములిచ్చి కాచినాండు సురల 


139 


॥వలవి॥ 
ఇ ఢా 


౫ అంద ॥ 


"అంద | 


"అంద ॥ 207 


1 పలవి ॥ 
య 


» ఈత 


140 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పూ సు నీలమేఘవర్దు(డు దానమున వి. 
స్తీర్తుండు ౨ వాహగనుపర్దు(డు 
ఆర్లోనము దాటి రావణాదుల గెలీచినా'డు 
నిర్ణయించి చెప్పరాదు నం డీతనిమహిమ ' ఈత (6౬ 1 


వరుణ సీతకు పరాత్పరుడు 3 కోదండదీతి. 
గురుడు దివ్యామోఘళశిరు. డిత(డు 
నిరతి (శ్రీవేంక టా([ నెలవై యుండేటివా(డు 
సడి భరతలత్యణక(తుఘ్న సపహితు(డు * ఈత: 208 


(శ్రీరాగం 


ఇదియే కొడలెనని తాం గైకొని యిచ్చగించువాండే ఘనుండు 
వదలకురో హరిదాసులమత మిది ఫర్టి ంచెద నోవివేకులాలా ॥సల్లవి॥ 


దెవుండుగల6డని మదిలో+* దెలియుసే జన్మఫలంబు 
తావుగ తప్‌ నెపస* € దలంచుపే తనభాగ్యము 
(భ్రీవై వ్రఎభర్యిము. రల్బుక్‌ చెలంగుటయ వైభవము 
వ రంబులస్ని యు మానినిదియే సుకృతంబు E-Ten | 


కామ్మకోభము లజ్జగించుటయే కల్యాణానుభవము 
చేముంచి పొపము సేయకమానుపే చెప్పంగ లాభము 
నేమముతోడుత విరక్తు (డగు టే నిర్మలానందము 
వేమరు సోచార్య నేవ సేయుసే విచారంపంగ దాంచినధనము ॥ఇది॥ 


(ప్రకృతివికారములకు( జొరకుండు పే పరమమైనసాత్వికము 
సకలబంధమిుల౬ బెడ(బాసినదే స్మామాజ్యపదము 
(పకటింప(గ నలమేలుమంగకును పతియగు (శ్రీ వేంకటవిభుని 
అకలంకు(డె కొలిచియుండుకపేయనంతమహిమాతిశయంబు ॥ఇది॥209 
౧. రేకులతో “ర్ల” వర్ణములన్నీ *న్నజు” గానే యున్నవి. 
౨. “నుపర్ణవాహను6* డనుట సహజము. “స్తీర్ణ, పర్షీ ళబ్దములప్రాస యతి. 
(పభావము కాబోలు. లేక ఆహితాదిగణమనియా? 
8. చూ: (పథమ సంపుటము పాట; 814, 


ఆధ్యాత్మసంకీ ర్తనలు 141 


కేదారగౌళ 


ఇదియే ఉపాయ మిక నాకు నిందులకంచె నుణీ లేదు 
మది సితినీదాసులదాసు€డ నె మహిమలతో. గడుమెజనేంగాక 
వై పల వ! 
కడఒతినా నాజన్యములు గక్క న మానిసినై నంతనే క్ష 
విడిచితినా పాపము నేయక వేవేలుచది వినయంత నే 
అడ(చితినా సంసారవారధి అఖిల దేవతాం గొలిచినయంతనే 
బడిబడి హరనామము నుతించి నేం ౧ బావనమయ్యేగాక 


ఇణిది॥ 
గెలిచితినా యామాయను నే గెరలి తపంబులు నేసినంతనే 


తల(గితినా నరకనులు చొరక ధరయెల్లా ౨ నేలినంతనే 
తెలిసితినా త వ్యారహన్యము తిరముగ కులజు(డనయినంత నే 
యిలలో (శ్రీపతి శరణుచొచ్చి నేనిస్ని ట( బుణ్యుండ నయ్యేంగాక 


1ఇది॥। 
వదలితినా నాదుర్గుణములు వరుగ ఆ, జుట్టాలు గలిగినంత నే 


వెదికితినా ము కం రమ" కర్ణి లెణి(గినేర్చినంత నే 
యిదివో (శ్రీవేంక పేశుండు నాకును యేలికయై మన్నించంగను 
పదిలము” నాతినినేనచేసీ ఉగ నూనందు(డ నయ్యే(గాక 
॥్కఇది॥ 210 
రేకు [47 నెజరుు ల 


ఎట్టు దోడువకము. ఏ9 కె తః పొరికై నాను 
పటి నీకు +... డ్డ !. .గకింతువుగాక ॥ పలఅవి ॥ 
లు స ధా 
మాలతనమువంటిది మతిందగులు(గామము 
ఆలరి ముట్టువంటిది అంటుల్యగోధము 


కేలి నొదిగించునెంగిలివంటిది లోభము 
వాలాయించి నెందుండ నా వచ్చును లోకులకు ॥ ఎట్టు ॥ 


౧ పావనుండయ్యే. గాక * కావచ్చు, ౨. * నేలిశినంతనే  పూ.ము.పా. 


142 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చుట్టి మద్యమువంటిది చొక్కించు మోహము 
వట్టిమాంసమువంటిది వయోనుదము 
పుట్టిన భ్రమవంటిది పొదిగినమచ్చురము 
వుటిపడి నోరూరించు నూరకే [పాణులను ॥ ఎట్టు ॥ 
గోడమ అ౯గువంటిది గుట్టుతోడి సంసారము 


వీడనికట్టువంటిది 'వేడుకయాస 
యాడనే శ్రీవేంకటేశ యేలితివి నీదానుల 


జాడదప్పనయ్యవు యీచందము జీవులది ॥ ఎట్టు ॥ 21! 
వరాళి 
మహి నుద్యోగి గావలె మనుజు(డై నవాండు 
౧ సహజివలె నుం దేమీ సాధింపలేడు ॥ పల్లవి ॥ 


వెదకి తల(చుకొలిటే విష్టుండు గానవచ్చు 
చెదరి మజచితే ౨ సృష్టి చీంకటొ 
పొదలి నడచికేను భూమెల్లా మెట్టి రావచ్చు 
నిదిరించితే€ గాలము నిమిషమై తోంచు 1 మహి ॥ 


వేడుకతో. జదివితే వేదశాస్త్రసంపన్ను (డౌ 
జాడతో నూరకుండి తే జడుడౌను 
వోడక తపసియె తే వున్నతోన్నతు(డొ 
కూడక సోమరియైశే గుణహీను( డౌను 1 మహి ॥ 


మురహారు( గొలిచితే మోక్షము సాధించవచ్చు 
'వెరవెజ6ంగకుండితే వీకిడియౌను 
భరణం పే శ్రీవేంక పేశ్వరుండు రక్షించును 
పరగ సంశయించితే ౩ పాొషండు(డౌను ॥ మహి ॥ 212 
భావము. ౨. “(్రష్షి” రేకు, ౩. *పాషణ్ను” రేకు, 


ఆధ్యాత్మసంకీ ర్తనలు 


కేదారగౌళ 


తనతో నుండినహూరి. దాం గొలువ డీదేహి 
యెనలేక శరణం టే నిత౭డే రక్షించును 


కోరి ముదిమిమూనుపుకొనేయాస మందులంటా 
వూరకే చేంయలుదిన నొడంబడును 
ఆరూఢి మంథతసిద్దుండనయ్యేననేయాసలను 
ఘోరపుంబాట్లకు గక్కు_న నొడ(బడును 


యిశై యకీణి. బంపు సేయించుకొనేయాసలను 
వొట్టి జీవహింసలకు నొడంబడును 
దిట్టతనమునం దా నదృళ్యము సాధించేయాస 
జట్టిగ భూతాల6 బూజించ6(6గ నొడ.ంబడును 


వాపలపుసిరులకై శక్తిం గొలిచేయాసను 
పోపి నిందలకునెల్లా నొడ౭[బడును 
యేపున శ్రీవేంక పేళు. డేలి చేపట్టినడా౭కా 
ఆంపరానియాస నెందుకై నా నొడబడును 


ధన్నాసి 
దేవ నే నీయాధీనము దిక్కు దెన నాకు నీవే 
సేవ సేయకుండినా రక్షీంచ నీకు భారము 


3డివచ్చినవిడ్డని నపరాధిః జేసి తల్లి 
వోడక యన్నము వెట్టకుండవచ్చునా 
వేడుకకా(డు చిల్క-కు వింతమాటలెల్లా నేర్పి 
ఆడినప్లే యాడితేను అదలించవచ్చునా 


143 


పల వి॥ 
"తత, 


1 తన ॥ 


ఇతన ॥ 


కతన ॥ 218 


1 పలవి॥ 
పను. 


ఇ దేవః 


144 శ్రీ) తొళ్ల పాక అన్నమో చార్యుల 


౧ ఆక్కి_ నావు కొడుకు మేసి వచ్చేనంటా గొల (డు 
ధక కావక పోందోబలనచ్చునా 
యెకే -గుజ్జము గోళిగె నెనసి పెకొంపే రౌతు 
తక్కుక దాని. జీకటితల్పు గొం.వచ్చునా ॥ దేవ ॥ 


పతి బెండాచేనయాలు పక్కన ఉడి నిదించితే 
కోతికి ౯ లానుభాగి గొనవచ్చునా ? 


తతి నెంప6 కి రాక తావాసు6డై పండినా 


గతియె (శ్రీవేంక పేక కావకుండవచ్చునా ॥ దేవ ' 214 
రామకియ 
ఇటువంటి వెల్లా నీకే యిస్తే సెలవు నేసికె 
తటుకన నీవనేనిధానము చేకాంటిని ॥ పల్లవి ॥ 


కొమించితి నాత్మ నిన్ను. గలసి భోగించుటకు 
వేమరు. (గోధించితి నివిరోధులపై 
నేమమున త౨లోభించితి నీముర్మిత్రమన్యుల కియ్య 
ఆముకొని మోహించితి హరి నీరూపునకు ॥ ఇటు ॥ 


యెజుకతో మదించితి యి'ప్రే నీదాస్యమున 
మల నిన్నాల్తనిచగువు మచ్చరించితి 
తటి( జలపట్టితి నీతప్పనిభ_క్రియందు 
వెజవక ని న్నాల్లవివిధుల నిందించితి ॥ ఇటు ॥ 


కలకర్మములెల్లా నీకై ంకర్యములందు వెట్టితి 
దిలుమమకారిము నీపె6 జేర్చితి( 
యెలమి (శ్రీవేంక చేశ యిన్ని టా నన్నే లితివి 
నిలిచినకాల మెల్తా నీనేవే చేసితి 1 ఇటు ॥ 215 


we 


౧. చిక్కిన_[ ఆవు, ౨ '“ లోభించితిని మంత | పూ.ము,పా, 


అధ్యాత్మ సంకీ రనలు 


మాళవి 
కలశాపురముకాఎ. గాచకున్నా(డు 
వలసినవరా లిచ్చీ వాయు నందనుడు 


మాయాబిలముచొచ్చి మగుడి యంబుధిలోని _ 
చాయా[గపవాము( జంప చయ్యన దా6టి 
ఆయెడ అంకిణిం గొట్టి ౦3లో జానకి(గని 
వాయవేగానవచ్చినవాయునందసు(డు 


కడగిదరిణుండిన3 వులత "(6 గూడుకొని 
వడదీరంగా మధుననము చొచ్చి 
బడి రామనికి సీతాపరిణామమెల్లా. జెప్పె 
వడిగలవొ6 డీతఃడు వాయినందను (డు 


రావణాదిరాతనుల రామునిచే సాధింపించి 
ఆపిభుని సీత గూర్చి అయోధ్య సుఖచె 


(శ్రీ వేంక టు౭ గాల్చా౫వ్షూశగామున క్ర. 


వావిరి నిలుచున్నా (డు వాయుసందను(డు 


రేకు 148 బౌశిరామ్మకియ 


వసుధ జూడ. విన్న వానివలె నున్న నాయడు 
వెస నన్నివిద్యలాను వెలసె క టలు(డు 


0 


పరగ నేడునూటడెబ్బదియేనుగురిచేత _ 
నిరవె పాడించుకొన్నా€ డీవిట్లలుండు 
రాం (అ 
సరస నై దులకలిండ్ల జవ్వనపుగాల్లైతల 
మరిగించుకొన్న వా(డు మణ యీ ట్టలు (డు 


శో స్పై 


Vol 2-F10 


[ar 
fan 
“ప 


negli 


1 రత | 


non 218 


*పలఅవి॥ 
aa 


॥ వను : 


146 శ్రీ తాళ్లపాక అన్న మాచార్వుల 


బ_త్రితోడ తనమీదపాటలు వాడి తేను 
యిత్తలమోమై తిరిగె నీవిట్టలు(డు 
హత్తి తన్నొల్ల కపో(గా నందరి మేడం దెవళ్ల 


యె తి పాదాలందు. జూసె నిత౭డే విట్లలు(డు ॥ వను ॥ 


గట్టిగా బుండరీకు(డు కడు'వేడుక+( బెట్టిన _ 
యిటిక పీ(ట పె నున్నా ( డీవిటలు6డు 
ట- a. 2 ౪ 
ఆటి తానే శ్రీవేంకటా।ది( వాండురంగమున 
థు 
యటు గొల్సినా వరము లిచ్చి విటలుండు కను 2! 
ఉం గొ 0 


ల్‌ 


జాతీ 


మూళ వి 
ఇతడు దాముసీబంటు యితని కెవ్వ 'రెమెరు 
చతురత మెరనె నీ ఎ టి హ న్న మం తు(6డు అవ 


ఆకాస(౩ మంతయు సీడి యవ్వలికి. దోంక చా౭ది 
పైకొని పాతాళాన( బాదాలు మోపి 
కె కొని దశదిక్కులు కరముల గబళించి 
సాకారము చూపినా( డిచ్చట హనుమంతు (డు ఇత 


కొంచక సురలు రోమకూపముల వీహారించ 
ముంచి (ధువమండ లము మొగమై యుండ 
యెంచ6గ లోకములెల్లా యెడనడ సందులుగా 
చంచుల మెరసినా6 డిచ,ట హొనుమంతు(డు 10.64 


గరిమ ర? చఎ.దులు 5 ర్షకుండ లములుగా 
ధ౨ిణి మేరువు కటింటము గాయగా 
ఇరు? శ్రవేం. మేని సేవ గై 
బొరనె సచ్చిట నిదె పెద్దహనుమంతు (డు "ఇత? 218 








ha | అ 





౧. “మెడదేవళ్ల” పూముపా మేడదేవళ్లు=- పెద్ద పెద గోవురాలు, భవనాలు 
గలిగిన దేవతలు కావచ్చు 


ఆధ్యాత్మసంకీ ర్తనలు 


ఇ 


పొడీ 
రాముడు తోకాభిరాము(డు తై 9లోక్య _ 
ధాము(6డు రణరంగభీము(డు వాండె 


వరుండు సీతకు ౧ ఫలాధకుండు మహో(గపు._ 
శరుండు రాక్షసనం జారుడు వాండే 
స్టిరుడు ర్వగుణా౭రు(డు కోదండదీక్షా 
గురుడు నేవకళుభకరు:డు వాండే 


ధీరుడు లోకైకవీరుండు సకలా 
ధార[డు భవబంధదూరు(డు వాండే 
కూరుండు ధర్మవిచారుండు రఘువంళ- 
సారుండు (బహ్మాసాకారు(డు వాండే 


టలు(డు యిన్నిటా రవికులుండు భావించ నీ. 
ర్కలు౭డు నిళ్చలు 6 డవికలు6డు వా౭డే 
వెలసి (శ్రీవేంకటా[ది విజనగరములోన 
తలకొనెం బుణ్యపాదతలుండు వా౭డే 


సాళంగనాట 


శరణు శరణు విఖీషణవరదా 
శరదిబంధన రామ సర్వగుణసోమ 


మారీచసుబాహుమదమర్దన తాటకాహార 
(కూ రేంద్రజిత్తులగుండుగండా 
దారుణకుంభకర్ణ దనుజ న శిరచ్చేదక 
వీరృపతాపరామ విజయాభిరామ 


147 


[| వల వి, 
ళా 


రాము | 


॥ రామ్‌ 


[| రాము. fb 219 


౫ పఅవిళ 
యా 


॥ తర 1 


౧ ఫలాధఠుడు == వింబఫలాధరు (డు కొబోలు, అలీ * శిరచ్చేదక ? రేక, 
కణము అశ్రారాంత పుంలింగము కలడు గదా, “విచక ర్త శరాన్‌ (దొణిః ఆధః పాదం 
శమాన్‌ ” అని _పయోగము. దీనితో *రజస్‌ి శబ్దముకూడ అకారాంతమెనది. 


148 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వాలినిగహ స్నుగీవరాజ్యస్థాసక 
లాధితవానరబల లంగాపహార 
పొలితసవనాహల్యపాపవిమోచక 
పౌల స్యహరణ భామ బహుదివ్యనామ 


శంకరచాపభింజక జానకీమనోహర 
పంకజాక సాకేత పట్టణా ధీశ 
ఆంకిత బీరుద (శ్రీవేంకటా(దినివాస 
ఓంకారరూప రామ వురుసత్యకామ 


రామ(కియ 
శ్రీవేంక కేశ్వరుని సింగారము వరి ంచికే 
లు 
యేవిధానం దల(చినా యిన్నిటికి. దగును 


కరిలాజు6గా చినచ్యక్రమువట్టినహ _న్హము 

కరితుంశమసి చెప్పగా నమరును 
వరములిచే,యటివరదహ నము కలా. 
ఎోటై ర i 

తరుళాఖ యని పోల్స (దగు సీకును 


జలధి(బుట్టినపాంచజన్యహా సము నీకు 
ల్‌ లీ 
జలధితర 6(గయుని చాటవచ్చును 
బల కాళింగునిత్‌'(కవట్టి కటి హా స్తము 
పొణ పె ఫణీం(ఒ(డని బొగడ ౭ గ౭దగును 


సెలినసా స్త౦బుల ఉమనసిన్న నియుర_ 
“ లుమేలుమ గ ర వండగును 
BAS NN aap 
ధి ట్రాజ_క్‌ జగిరిబ నెలకొన్న నిన్ను = 
గ౬రి ,4,వేంక 'పేళు. డనందగును 


శర ॥ 


"కర॥ 220 


1 పలవఎ ॥। 
ag) 


11 (శ్రీ వేం fi 


(శ్రీవేం i 


11 (శ్రీవేం ॥ 221 


అధ్యాత్మసంకీ ర నలు 


'దేసాళం 
పంట వండుకొనేవారిభాగ్యము లిటమీ(ద_ 
నంటిముట్టి వెదకితే నాతును లోనాన్నది 


వేదములలో మొలచె వేదాంతాల( గొనసాగె 
గాదిలి (శ్రీహరిభ క్రికల్పలత 
పోదియె క్కె_ వె రాగ్యబోధలచే( బలుమారు 
పాదుకొని వేరువారె పంచసంస్కా. రాలను 


అల్లుకొనె మునులలో నంజను. బురాణాల 
చెల్లుబడి శాస్త్రాల. జిగిరించెను 
చల్లంగా. బూవులు వూచె సత్క_ర్క్మవిదులను 
మెల్లనే నీడలు నిండె మించి సుజ్ఞానమున 


పరమయోగముల.( బూంపలు. బిందెలు పుకు 
పరగ నురలనేపందిటియందు 
యిరవై (శ్రీవేంక కేళు( డిందుకు ఫలమైనా(డు 
గురునేవలను దొరకును వివేకులకు 


149 శంకరాభరణం 
మతంగపర్వతమాడ మాల్యవంతమునీడ 
అతిశయిల్లి నపెద్దహనుమంతు( డిత (డా 


యూత(డా రామునిబంటు యీత(డా వాయునుతు(డు 


ఆతతబలాఢు[ై( డందు రాళ గీత.(డా 
సీతనువెడకి వవ్చిచెప్పినయాళ€ 6 డితండా 
ఘాతలలంక లోవి రాక్షసవై రి యితండా 


149 


1 పల్లవి il 


పట 


4 పంట ॥| 


॥ పంట ॥ 222 


it పల్లవి 1] 


॥ మతం ॥ 


150 (థ్రీ తాళ్ల. "క్ర అన్నమాచార్యుల 


అంజనాసుతు( డిత(6డా అక్షమర్దన. డిత (డా 
సంజీవనికొండ దెచ్చె సారె నిత(డా 
భంజించెం గాలనేమిని వంతమున నిత6డా 
రంజిత పతాపక పిరాజసఖు6౬ డిత(డా ॥ మతం ॥ 


చీరజీని యూత (డా జితేర్యదియు డీత (డా 
సురల కుపకారపుచుట్టి మీత6డా 
నిరతి (శ్రీవేంకటా(డ్రిని విజనగరములో _ 
నరిది వరములిచ్చీ నందరికి నిత (డా 4 మతం॥ 228 


కాంటోది 
ఏమని విన్నవింతు నిదివో నాభాగ్యము 
కామించి మీళరణంటిం గమలారమణా ॥ వల్లవి॥ 


కలది యందరికై తేం గర్మఫలము 
కెలన నాకై తే నీకృపాఫలము 
అల సురలకు మథితామృతము 
నెలకొన్న నా కెతే సీనామామృత ము ॥ ఎమ ॥ 


సకలాత్మల| ఐదుకు సంసారమూలము 
ప్రకటించ నాకై తే నీపాదమూలము 
వెకలిలోకులరతి వీధివీధిని నా_ 
(తీకరణరతి సీది వ్యభావవీధిని ॥ఎమ॥ 


రంగుగ బాంధవ మందరకు బంధుజనులందు 
సంగతి నాకు నీభ క్రజనులయందు 
ఆంగవించి (శ్రీవేంకటాధిప న న్నేలితివి 
చెంగట నాధ్యానము నీశ్రీమూ_ర్తిశుందు ॥ ఏమ ॥ 224 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


పాడీ 
-పరసాధన మీతల:పు 
సహ జజ్ఞానికి సత మీతల6పు 


దిని మఆఅవనిది యది చల (పు 
సరి గొంత లెదుట సండడిగొన౭గా 
తిరమయి (భమయనిదే తలంపు 


కలి వయూోమద ముప్పశిల్రినను 

అడ౦(చి మెలుగుట డవది దల౭పు 
కడ(6గుచు సుఖదుఃఖములు ముంచినను 
జడియని నామస్మరణ మే తలపు 


. సంసారపుమాయ గప్పినను 
అతికాంక్ష6 జొరని దది తలపు 
గతియై (శ్రీవేంకటపతి గాచిన 
సతతము నితని; రణ మే తలంపు 


శంకరాభరణం 


న్న విభీషణు గరుణ6౬ గాచినవా(డు 
పరికింప( దారక(ఐబహ్మ్మమా యీరాము(డు 
కై విల్లువిటిచి వాలికై యమ్ము వేసిన_ 
నాలుమగంటిమి గలవాడా వీండు 

కాలను జలధి గట్టి కేలను మోక్షమిచ్చి 
మేలెను జటాయువును యీత.(డా రాముడు 


151 


1 వఏులమ 11 
ea 


(1 భుపో | 


కణమా! 


న ఇహా ॥ 225 


పల వి॥॥ 
na 


nit 


162 శ్రీ) తాళ్లపాక ఆనస్నిమా నోర్యుల 


మింటికట్లు దెగనేసి యంటి పగసాధించి 
దంటరాకుమారు(డు తా సిశూరు(డా 


బంటుగా వాయుజు నేలి నంటు సుగీవుతో. జేసి 


కంటకరావణవైరి ఘను(డా యీళాము(డు 


రాకాసుల మర్దించి కాకాసురు నటు గాచి 
మెైకొన్న జానకీరమణు.( డిత (డా 


యీాకడ (శ్రీ వేంకట్నాది న్‌రవై తాను నున్నాడు 


దీకొన్న(ప్రతాసపు(దేవు(డా యూ ఎ౨ఎము.డు 


సాళంగనాట 
౧ మిన్నునేతా నొక్క_టైనమేటితేరు 
కన్నులపండువయిన(శ్రీకాంతుని తేరు 


జలధులమీ(దను చక్క_ంగా నేంగెను తేరు 
బలిమి! గులా(దుల పె బారెను తేరు 
సపెలుచులంకముంగిట పేరెలువారెను తేరు 
చెలంగె దిగ్విజయపు శ్రహరి తేరు 


రమణ? గుండిననగరము చుట్టుకొన్న తేరు 
తిమునిచు రుకమిణి దెచ్చినతేరు 
సమరములో జరాసంధుని. దోలినతేరు 
అమరుల వెను బలమగుళొరితేరు 


వొట్టి సృగాలవాసు దెవుని భంగించిన తేరు 
బెట్టుపొండ్రకనిపె దాడివెట్లినతేరు 
లు గి ర 
అనై శ్రీవే_క పేశు. డలమేలయమలగల గూడి 
పట్టమేలుచు నెక్కిన పరమాత్ముతేరు 


1 శర ॥। 


శర ॥ 226 


1 పలవి।॥ 
yy 


it మిన్ను [1 


1 మిన్ను 1 


క మిన్ను 1 227 


౧. చూ. ఇదే రాగములో కొంతపదబంధభేదము భావభేవము గలిగిన తేరుపాట 


సంఖ్య 118. 


అధాిత్మసంకీ రసల 138 


నాళంగనాట 
సింగారాల మించీ నరసింహదివ్నండు 
చెంగట నున్నాండు నరసింహదేవుండు ॥ పల్ల వ్‌ ॥ 
సురలు ౧) జయ వెట ననుంలెల మొం వట 
, cn) aa CA 
సిరితో మెలంగీ నరసి.హా దేవుండు 
ధరణి ౨ వం పెట్ట (బతిభ్వన లు మిన్ను లు ముట్ట 
శిరనెత్తె నలి నరసింహదేవు(డు సింగా ॥ 
కొంచన దై త్యుండు 3 దొరకాలువనెత్తురు వార 
చించెను గోళ్ల నరసింగా దేవుండు 


పంచల(6 బంకాలు మీరీ భవనాళియేకు వార 
చెంచతలC( గోరీ నరసింహా దేవుండు సింగా ॥ 


బలిమి పె వె వక్క. ,పహ్షాదు6 డచె మొక్క. 
చిలికీ. గరుణ నంసింవా దేవుండు 
అలరి (శ్రీవేంకటాది నహోబలముమీ(ద 


చెలువమే చూపీ "నరసింవా దేవుండు | సింగా ॥ 228 
రెకు 150 నాట 
5 బ్రానవారితోడిపగ ధరించరాదు మీకు 
కానుకిచ్చి శరణని కప్పము లియ్యరో [1 పల్లవి ॥ 


(భ్రమసి పార్చింబడ్డాను పాతాళసు దూరినాను 
సమయింసక మానడు ళ్యతులార 
రమణ భూమిచొచ్చిన (బహ్మాచే వరముగొన్న 
తమి జంపక మానండు దె తేయులాల ౪ దొన॥ 


౧ జయజయ ' పూముపా. ౨. దంపెట్ట. = ఓపెట్ట = ఆరచుట కాటోశు. 
“ జయపెట్టు” వలె “ఓపెట్టు” అనునది నేటికిని వ్యనవోరమున గలదు, 

శి “దోర” కావచ్చు. దోర=జీ ఎలినెన స కావచ్చు, ౪, ఇందు దశకాతతార 
సమన్వయము గలదు. 


i54 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రాసిమిన్ను లో దాగిన రాచమూకలలోనున్న 

కోసివేపీం దల లరికుమతులాల 

ఆస. (దికూట మెక్కి నా ఆచ[కవాళమంటినా 

తోసి సాధించకపోండు దుర్మతులాల *దాన॥ 
సతుల చూ(టుననున్నా సరి నెందెందు వోయినా 


రతి మెట్టక మానడు రాకొనులాల 
యితడు (శ్రీ వేంక ేళుC డెదురులేదితనికి 


గతియనీ మొక్క_రో వోఠకపటులాల జదాన॥ 229 
సాళంగం 
భోగించ( బుట్టినసామ్ము పొంచి ౧పరానకేలోపు 
శ్రీగురుడ నీచే దయనేతువుగాని [| పల్లప్‌ 1 


యీరెండుచేతులే యన్ని పాపాలకు నోపు 
వూగే పుణ్యము సేయనోపవుగాని 
౨మారుకొ సీరెండు గానే మాప్పదొ(కొ( జుట్టనోపు 
యేరీతి దేవ నీగుడి కేంగ నలనుం గాని ॥భోగిం 


కన్ను లివి రెండే మిన్ను గలంతా' జూడనోవు 
ఉన్నతి నాస్యాగ 3౩ దృష్టి కోపవుగాని 
అన్నిటా రెండుపెదవు అధరామృతాన కోపు 
సన్నల మోక్షము[తోవ జపించవు గాని ॥ భోగం ॥ 


యీవఏీనులు రెండే విశ్వమంతా నాలించనోపు 
వోవల శాసా౦లకె తే నోపవుగాని 
(శ్రీవేంక కేశ నీవే చితాన జ్ఞానమిచ్చితే 
భావించి జీవుండిన్నిటా (బదుకనోపుంగాని ౫ థోగిం॥ 200 
0, పరానకు--ఏల--ఓపు. ౨, “మారుకొని శెండు గాశ్తై' పూ.ము.పా. 


“మారుకొని--ఈ రెండు కాశ్తే*. రెండవ చరణము రెండవ పాదమున తప్ప అంతటా 
ఈ రెండు * ఇవి రెండు” అనియే వున్నది. ౩, “దిష్టి” రేకు. 


ఆధ్యాత్మ సంక్రీ ర్తనలు 155 


ముఖారి 
పరము నిపహాము ౧ పంటవండినియట్టు 
యిరవుగా( దానే యటయెదుట నున్నా6డు 1 పలవి ?; 
న్‌ మ 


ముంచినమహిమలెల్లా మూ ర్తినంత మైనట్టు 
కాంచన వ రములు సాకారమైనట్లు 
అంచి నృంగారరనాన కంగముబు వచ్చినట్లు 
యెజచంగ (శ్రీవేంక పేళు డెదుర నున్నాడు 1 పర ॥ 


చెల(గి ఆకాళానకు చైతన్యము వచ్చినట్టు 

అల దయూసీబధువు (ప్రత్యక మైనట్టు 

మొలచి సుజ్ఞాన 2 మోసులె.తి వుండి నటు 

యెలమి (శ్రీవేంక మేళు( డెదుట నున్నాడు ౪ మర్‌ ॥ 
పరగ నానందము (ఏతివింబించినయట్టు 

సురలభాగ్యము వాడచూపినట్టు 

వురుకై యలమేల్మంగ నురమున నించుకొని 


యిరవై (శ్రీవేంక కేశు( డెదుట నున్నా6డు ; పర॥। 20! 
భైరవి 
పరమాత్ముడు సర్వ పరిపూర్ణుడు 
సురలకు నరులకు చోటయియున్నా(డు ॥ పల్లవి ॥ 


కన్నుల గంటానే కడు మాటలాడుతానే 
తన్ను (గానివానినలె దాగియున్నా (డు 
అన్నియు వింటానే ఆపే వాసనగొంటానే 
వన్వె లనూనెకుంచమువలె నున్నాడు ॥ పర ॥ 


౧. పంట +- పండిన. 





156 శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


తసువులుమోచియు తలపులు దెలిసియు 
యెనసియునెనయక యిట్లున్నా(డు 
చెనకి మాయకు మాయె జీవునికి జీవమై 
మొనసి పూసలదారమువలె నున్నాడు ॥ పర ॥ 


వేవేలు విధములై విశ్వమెల్లా నొకటె 
పూవ్పృలువాసనవలె( బొంచియున్నా(డు 
భావించనిరాకారమె పట్టితే సాకారమె 


(శ్రీ వేంకట్యాదియమీ(ద శ్రీపతె యున్నా(డు ॥; పర ॥ 2932 
హిందోళవ సంతం 
మూడే మాటలు మూ(డుమూ ౦డ్డు తొమ్మిది 
చే(డుకొని చదువరో 'వేదాంతరహస్యము 11 పల్లవి i 


జీవస్వరూపము చింతించి యంతటాను 
'దెవుని వైభవము తెలిసి 
భావించి (పకృతిసంపద యిది యెజు6గుకు 
వేవేలవిధముల వేదాంతరహస్యము ॥ మూడే ॥ 


తనలోనిజ్ఞానము తప్ప కుండా( దలపోసి 
పనితోడ నందువల్ల భక్తి నిలిపి 
మనికి గా వైరాగ్యము మజణవకుండు పే 
వినవలసినయట్టి వేదాంతర హస్యము ॥ మూడే ॥ 


వేడుకతో నాచార్యవిశ్వాసము గలిగి 
జాడల శరణాగతి సాధనముతో 
కూడి (శ్రీవేంక పేశ్వరు. గొలిచి దాసు(డౌ కే 
వీడస్మిబహ్మానంద వేదాంతరహాస్యము ॥ మూడే ॥ 288 


ఆలా స్ట్రిలొన్ట్ర లం కలనా 


సామంతం 
బానే యోగలక్యు మెఆటు(గుకొంపే ఫలించు 
యెట్లయినా గురువాక్య మేమరకు(డీ i పల్లవి Is 


౦త€ దలచుకొం పేనే క మో(దేకము వుట్టు 
యింతలో( గూడెనా యేడకేడ సూత్రము 
చింతకాయతొక్కు. చూచితేనే నోరూరు 
యెంత కెంతదవ్వు యేడకేడ సూత్రము ॥ ఇట్లా ॥ 


నుల మంచిమాటలు' వించేనే సంతోష ముబ్బు 
యేనిజము గనె నేడకేడ సూత్రము 
ఆనించితే నాలుకనే ఆరురుచులు. దెలిసీ 
యీనెపమున నేడ కేడ సూత్రము ॥ ఇట్లా 4 


ముక్కు.కొన6 [బాణ ముండి ముందువెనుకకు వచ్చి 
యెక్కడ ౧ మోచున్న దేడ కేడ సూ[తము 
చిక్కి. (శ్రీవేంక టేశుండు జీవుల కంతర్యామి 


యిక్కు వెజీంగితే సీడ కిదే సూత్రము ॥ ఇట్లా ॥ 284 
151 దేపాత్ని 
చూడరో ఘనులార యిందీవరాకు(డు రకకు(డు 
ఏఎతముగ నీతనిశరణంబే సర్వఫల(ప్రద మిందరికి ౪ పల్లవి ॥ 


+ గొలువనికొలువులు మణీ యడవిగాసిన వెన్నెలలు 

మల నచ్యుతు విననికధలు భువి గజస్నానములు 
మాత్మునికింగానితషంబులు పొతాళ మొలని ధావములు 

గురునికి (గానిపూవులపూజలు మగ6డులేనిసింగారిములు ॥ఎంచి॥ 


న. 








58 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వై కుంరుఎనుతియించనివనుతులు వననీధి6 గురిసినవొనలు 
ఆకమలోదరు( గోరనికోరికె లందనిమానిఫలంబులు 
(శ్రీకాంతునిపె(బేయనిభక్తులు చెంబుమీ6దికనక పుబూ(త 
చక విష్ణుని తెలియని తెలువులు తగ నేటినడిమి పెరులు 1 ఎంటి ॥ 


వావిరి. గేశవునొల్లనిబదుకులు వరత౭ గలపుచింత పండు 
గోవిందుని కటు మొక్కనిమొక్కులు గోడలేనిపెనుచితములు 
భావించి మాధవుపెలేనీత లంపులు పలు ౧ మేఘములవికారములు 
(శీవేంకటపతికరుణ గలిగితే జీవుల కివియే వినోదములు ॥ ఎంచి! 285 


గుజ్జరి 


(త్రికత ణ ళుద్దిగ( జేసినపనులకు దేవుండు మెచ్చును లోకము మెచ్చును 
చేకటి కోటేగుణితంబగు మార్గమూ లుండం it (యాసపడనేలా॥పల్ల అవి॥। 


తనమన'సే సరపూర్ణ మై స ౨ గోదావరి గంగా కావేరి 
కనకబిందుయమునా గయాది ౩ ముఖ్యత్షేతంబుల సంతతముఖా 

దినకర సోమ్మగహణకాలముల తీర్దాచరణలు సేసినఫలములు 

తన (దానే సిద్ధించును వూరకే దవ్వులు దిరుగంగ మణీ యేలా 1; (త్రిక 4 


హారీ యను రెండకరములు నుశివిన నఖథిలవేదములు మంతములు 
గరిను కం [క్రమమున జదివినపుణ్యములు 
పరప పోయోగంబులు మొదలగు బహుసాధనముఅసారంబు 
సరిపక్వంటబై ఫలియించంగా బట్టబయలు 'వెదక6గనెలా ॥ (తక | 


మొదల శ్రీవెంకటపతికిని. జేయె త్తి మొక్కి నమాత్రములోపలనే 

పెదిలపుషోడళదానయా గములు పంచమహాయజ ౦బులును 

వదలక సాొంగంబులుగొ 6౬ జేసినవాండే కాండా 'పేలుమారు 

మదిమదనుం డె పాయ క్లేశము మా6టికి మాంటికిం దనకేలా ॥త్రిక॥ 206 

౧. ఈవలి పూ.ము. పాలో తప్పిపోయినది. ఇదిలకున్న యతభంగము. ౨. శేట 
లో “రి కుబదులు ణ్నజా అనియున్నది. ౩, పూ,ము. ప్కాొతో “ముఖ్య* తప్పిపోయి 
నది, ఇది లేకున్నచోయతి భంగము. 





ఆధ్యాత్మసంకీ రనలు 159 


ముఖారి 
ఆతడే యజమానుడు ఆదినారాయణు(డు 
ఆతనిబంటము మాకు నన్నిటా ౧ సీశ్చింతము 1(పలవి॥।ః 
భా ea 


యేలి కెగలబంటుకు యెక్క_డిది విచారము 
పాలించేమగండుగలపడంతి కేడ చింత 
కోలుముందై తండిగలకొడుకు కేది తొడుసు 
యీలిల హరిడాసుని కెక్క_డికోరికెలు ౪ ఆత 


బలుదుర్గమువానికి భయ మేమిటా లేదు 
కలిమిగలవానికి కడమ లేదు 
యిల కేత్రవంతునికి నెందూు డరీదము లేదు 
అల (శ్రీపతిబంట్లకు నలమట లేదు 4 లత 


పట్టినమాదుంగరపుప్రధాని కెదురు లేదు 
కుట్లిచాతనివారికిం గొంకు లేను 
న్మెన శ్రీ వేంకటాద్రినిలయు సేవకులము 
గుట్టుతోడ (బది కేము గుటీ మాకు నతండే ఆతం 287 


గుండకకి ము 


ఆము అన ri 


మసనుత్‌ మర్మము మరల దారుచు్యండు 
పొది. (గువడ్డమదము పోవంగనీదు క పలవ;; 


_౦పేనే ఏషమెక్కు. దిష్టముగ కిషలత 
కంచేనే బల పెక్కు_€ గొంతలను 
ఆంటిముట్టి క*ంగట నలముకొంకేంగఎక 
మరిట(గలసీన (భమ మానలేసు ॥ మన ॥ 


౧ “విశ్చితయె ” కావచ్చు. లేక “మనసు” ఆధ్యాహారము కావచ్చు. 
౨ “దరి(దము” ఇది భావ\పధాన నిర్ధేశము కావచ్చు. లేక వ్యావహారిక (వయోగమైన 
కావచ్చు, 





వ నము నాననద నాదలా గాన దణ నధ నానా ఇంతా కాకాను తాకాాడమానాకానకాననినాలం ాలమాంతాగాలానానానాాయాకాలుాం గు నాలాడాలోనతంకమటక తమక 
ఉనా. ద 


180 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మెట్టితేనే కఅచును మెలుపుతోడుత.6 బాము 
పటితే విడ్తువనీదు పచ్చనిపె (డి 
యు ఇ యా 
దట్టమై మేన సామ్యము త గులు కెం పేంగనక 
తొట్టి వెల్లింటోయినాస తొలంగనీదు "మన౧ 


ఆహారము వెట్టి తేను అపై పడుచు భూతము 
ఆహారానకు( బోదెక్కు నక్లై ప్రాయము 
యీాహల శ్రీవేంకటేశు డు కరుణించిలేను 


సాహాయమై నచ్చు దానే సత్వ గుణజ్ఞానము 1; మన ॥ 286 
సాళంగనాట 
దిక్కులు సాది-ంచ6ంబూన్‌ చేవదుంధుభులు (మోయ 
యెక్కు_వతో శ్రీ వెంక చేత డెక్కె_ దేరు 1 పల్ల పి 1 


పన్నిద్దరుసూరియుల బండి కండ్ల తేరు 
సన్నుతి శేషాదిదేవాసనప్ప(దేరు 
కన్ను లపండుగై నగరుడధ్వ జపుల దేరు 


యెన్న (గ (శ, వెంక మేళు డెక్కె_ నిదె తేరు ॥ దిక్కు. ॥ 
మించునానా మేఘములమేలకట్ల తేరు 

చుంచులనక తాలకుచ్చుల తేరు 

అంచెదెవతలే బొమ్మ లై వుండినట్టితేరు 

యొంచ (6౫ (శ్రీవేంక మేళు( డెక్కె_ నిదె తేరు 1 దిక్కు te 


అె కిం దెడులోకములంతరువులై నతేరు 
నట్టనడుమను (బహ్మాండపుతేము 
దిట్రయల మెల్మంగతో. దిరమెవుండేటితేరు 
యిక శ్రీవేంక మేళ డెక్కె.. నిదె తేరు ॥ దిక్కు. ౪ 239 


అధ్యాత్మ సంకీర్తనలు 161 


రేకు 15? శుద్దవసంతం 


మాయ కిదె సహజము మాయను గెలువరాదు 
మాయానాధు( గొలిచితే మన్నించు నాత(డే [1 పల్లవి i 


చేతికి లోశై నట్టుండు ౧ సృష్టిలోని వేడుకలు 
ఫోతరించి పట్టంటో తేంటోవు నట్ట కే 
ఆతుమలో వేసరి అలసి వూరకుండితే 
వె తాళపుసీడవలె వచ్చు వెంటవెంటను ॥1మాయ ॥ 


తీపువలెనే వుండు దిష్టపు(బదార్గాలు 
మేపుగొంచే మీసాలమీ(దితేనౌను 
యేపున నాస విడిచి యేరుపడి వంపేను 
మూపునంగట్టినచ ద్దె మో౭పించును । మాయ ॥ 


తల(పులోనే వుండు తనలోని యంతరాత్మ 
తెలుపుకోంటోతే సెక్కు.దేవత లౌను 
చలపట్టి యీతనినే శరణని కొలిచితే 
యెలమి శ్రీవేంక కేళశుం డీత(డై రక్షించును ॥మాయ॥ 240 


మంగళకెశిక 


దేవు. డొక్క-6డే గురితెలిసినవారికి 
యీవలావల చూచినా నింక లేదు తెజంగు i పల్లవి i 


కోపము మానితేనే కోటిజపాలు సేయుట 
పాపము నేయకుంచేనే బలుతపము 
లోపల తా నూరకుంజే లోకమెల్లా. జరించుట 
మాపుదా€కా వెదకినా మణీ లేదు తెళ6గు ॥ దేవు ॥ 


౧. “ఉష” రేకు, 


162 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పరకొంత నంటకుం టే బలుపుణ్యాలు సేయుట 
సొరిది నాస మానుపే సోమపానము 
సరి మోనాన నుండుకే సన్యాసము చేకొనుట 
యిరవై తే నంతకంపే నిక లేదు తెఅంగు 


పలుసుఖదుఃఖముల. బాసివుండు పే మోక్షము 
అల చంచలము మాను టది యోగము 
యిలపె (శ్రీవేంక పేశుం డిచ్చిననుక్తాన మిది 
క లః 
యెలమి బుద్ది( టోల ని(క లేదు తెజంగు 


సౌరాష్ట్రం 
తల(చుకో వోమనస తగిన(దిష్టము లివి 
వెలలేక తెచ్చేటివివేకము లోధనము 


గాలింటోయేమా.టలు లోకములోనిసుద్దులెల్లా 
గాలి(టో వెన్న (డును (శ్రీకాంతునుతులు 
జాలింబడే నేంతలు సంసారభో గములెల్లా 
జాలిలేనివి విష్ణునిసంతతపుపూజలు 


మాయమౌ( గొన్నాళ్లకు మానుషకృత్యములెల్లా 
మాయముగానివి దై వికమహామలెల్తా 
కాయకములే తమకల్పితము లన్ని యును 
కొయకము గాక నిల్చు. గమలాతుమన్నన 


వుడివోవు రాంగారా6గా నున్నతకర్మఫలాలు 
వుడివోదు దేవునిపై నొనరుభ క్రి 
జడియు నితరులిచ్చేసకలవరములును 
జడియదు (శ్రీవేంక కేశ్వరుండిచ్చేవరము 


॥ దేవు ॥ 


॥ దేవు !॥ 24! 


1|| పలవి।;। 
ళా) 


జతల 


తల 


జతల(6॥ 242 


అధ్యాత్మ సంకీ ర్తనలు 


సాళంగనాట 


అహోబలేశ్వరునకు నాదిమూ ర్రికి 
విహారమే పంతము వీరసింహమునకు 


చుక్కలు మొలపూసలు సూర్యచం (దులు కన్నులు 
దిక్కులు చేతు లెండలు దివ్యాయుధాలు 
మిక్కు.టపువేదములు మించు6గొస వెంటుకలు 
రక్కసుల( జెండేవిదారణసింహమునకు 


శె లములే పాదము జానువులే లోకములు 
కాలచక్ర మే నోరు (గహాలు పండు 
య 
చాలుకొన్న మేఘములు సకలదివ్యాంబరాలు 
పాలించే(పతాపపుసింహమునకు 


అంతరికమే నడుము అఖై భూమియే పిరుందు 
వంత గృపారసము వార్దులెల్లాను 
యింతటా (శ్రీవేంకటాద్రి యిరపు మహాగుహ 
రంతు లురుములు ఘోరరౌ దసింహమునకు 


పాది 
ఈరూపమై వున్నాడు యీతండే పర్యబహ్మము 
(శ్రీరమాదేవితోడ (శ్రీ వేంక కేశుండు 


పొదలి మాయా ధేవిపట్టినసము[(దము 
అదె పంచభూతాలుండే ౧ అశ్వత్స్థము 
గుదిగొన్నబహ్మాండాలగుడ్త (బెకుహంస 
య ల 
సదరపుబహ్మాలకు జలజమూలకందము 


౧. “అక్వథ్లను' రేకు. 


168 


4 పలవి ॥ 
"తతి. 


[1 అహో il 


[1 అహో tl 


॥ అహో ॥ 248 


౫పలని॥ 
aa) 


1 ఈరూ ॥ 


164 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అనంత వేదాలుండేటిఆతయనటపష్యతము 
ఘనదేవతలకు శ్రీకరయజ్ఞము 
కనలుదానవమ త్తగజసంహారసింహము 
మొనసి సంసారభారము దాల్చేపృషభము 1 ఈరూ ॥ 


సతతము జీవులకు చై తన్యస్యూత్రము 
ఆతిశయభ కృలజ్ఞానామృతము 
వ్రతమె (శ్రీ వేంకటాద్రి వరములచింతామణి 
తతిగొన్న మోక్షపుతత్వర హస్యము ॥ ఈరూ॥ 244 


నాటి 


విణిగి పారెడియట్టివీరిడియోరిపులా ల 
తటీ శరణు చొరరో దరడాలు వెట్టరో ॥ పలవి ౪ 


వీ(డె వచ్చె గృష్టం డిదె న. శె శకై_దువులు 
కా(గినపోట్లు రాకీ కదియకురో 
పోండిమితో భీతివాయ పూరి నోళ్లం గరవరో 
ఆండువార మనుకోరో ఆత(డు దడవండు ॥ విటీ ౪ 


గోవిందుడు దాడివచ్చె గునుకుచు బారరో 
కావు మని మెడల6 బాగలువేయరో 
౧ వేవేగ బిడ్డల బేర్లు విభునికి. బెట్టరో 
వోవో యెంగిలికి( జేతు లొగ్గరో రకించీని * ఏటి ॥ 


మొత్తీ శ్రీ వేంక పేశుండు మూలలకు దాంగరో 

నౌ లి పంతములిచ్చి మీ రోడంగదరో 

హత్తి మీతలలు విరియంగంజోసుకొనరో 
టొత్తుగా మిమ్ము గెలిచె. బొగడరో మెచ్చీని ॥విజి॥ 245 
౧. ఈపాదము వున్నదున్నట్లుగా మలభాన్వయ మగుటలేదు, *విడ్డలకు( బేర్తు 
విభునివి సెట్టరో * అనిన వాగుండునేమో. తమ్ముగెలిచి నవాని పేర్లు తమబిడ్డలకు పెట్టుట 
వరాజితలక్షణములలో నొక్కటి. లేక ' ' విడ్డల సేర్లువిభువికి = (వ్రభువ్వనకు నంజంధించి 
నదిగా పెటరో *’ అని కావచ్చు, ఆప్పుడు *బిడలలో లో అరసున్న చింత్వము కావచ్చు. 


ఆధ్యాత్మసంకీ ర్తనలు 165 


రేకు [158 నాట 


పొరి నీకును విణిగిపోయినదానవులు 
వీరుదులుడిగి వోడబేహారులై రి i షల్ల వి i 


మకుటాలు దీసి జటామకుటాలు గట్టుకొని 
వెకలిరిపులు ముని వేషులైరి 
మొకములను సోమపుమొకములు వెట్టుకొని 
అకటా కొందరురిపు లాటవారైరి. ॥ పొరి॥ 


పేరులు విడిచి సంకుంబేరులు మెడ వేసుక 
సారెకు. గొందరు శివసత్తులె రి 
వీరపుసాములు మాని పెద్దగడసాము నేర్చి 
తోరపుంబగతులెల్ల దొమ్మరులై రి. ॥ పొరిః 


నాదించ వెఆఅచి సింగినాదా లూదుకొంటాను 
సోదించేరటా( గొందరు జోగులై రి 
యో దెస (శ్రీ వేంకటేశ యిన్ని యు మాని కొందరు 


౧ దాదాత సీశరణని దాసరు శె రి. 1పొరి॥ 246 
కాంటోది 
ఐనట్టయ్యో గాక హరిక ల్పితము లివి 
మానేటి వే(టివో మానని వేవో ॥ పల్లవి ॥ 


వొక్కురు తల(చినట్లు వొకరితల(పు రాదు 
పక్క_న నందరికి బహుభావాలు 
అక్క_ట మొద లొకటి * అనలు(గొనలు వేరు 
యెక్క_డని తగిలేది యెమి సేనేది, ఇఐన॥ 


౧. “దాదాతని శరణనీ దానరలై రి” పూ,ము,పా, 
౨, “వనలుంగొనలు అనుట నహజము, ఇక్కడ “ఆనలుి యతి స్థానము గూడ, 


166 శ తాళ్లపాక అన్నమాచార్యుల 


పోరుగువానిచేంత ఆపొరుగువాండు మెచ్చండు 
నరులకర్మములు నానావిధాలు 
గరిమ నన్న మొక్కే కడుపుతనివి వేరు 
కరుణించౌనన నేవి కావన నేవి. ॥ వన ॥ 


కడగి దర్శిద్రునిమాట కలవాని కింపుగాదు 
బెడ(గుజీవులపొందు పెక్కు_రీతులు 
కడు (శ్రీవేంక కేళు( డొక్క_(డు జగత్తులు వేరు 


వొడింగట్టుకొనే చేది వొల్లననే దేది ;$ఐన॥ 247 
నాట 
నిండె నిన్ని చోటులను నీమహిమలే 
అండనే మొసక్కే_ము నీకు నాదినారసింహో ॥ పల్లవి ॥ 


కూరిమి యిందిరమీ(ద, కోపము అసురమీంద 
తారుకాణనవ్వు 'దేవతలమీ (దను 
ఆరీతి నీకొలు విపే అహోబలముమీ (ద 
నారుకొనె సీనేరుపు నారసింహో ॥ నిండె॥ 


కరుణ (ప్రహ్లాదుమీంద, గన్నులు దిక్కుల మీ6ద 
ne) 
సరిచేతులు పేగులజంధ్యాలమీ6(ద 
గరిమ నీనటనలు ఘన్మపతాపముమీ (ద 
తిరమాయ నీకోరిక దివ్యనారసింహా ॥ పిందె ॥ 


శాంతము లోకముమీ6ద శౌర్యము శ(తులమీ(ద 
కాంతులెల్లా తనదెవ్యకాయముమీ(ద 
చింతదీర వినోదము (శ్రీవేంక టాదిమీంద 
సంతతమై నీకు( జెళ్లై జయనారసింహో ॥ విండె ॥ 248 


ఆధ్యాత్మసంకీ ర్రనలు lbt 


నాళ ంగసాటి 
అవ్నిటా నీపెంపు వింత హనుమంత a 
వున్న చోటు నిశ్చింత మోహాొనుమంతా. 1] పల్లవి [1 


రామునినేనల6 గాచి రానణుగర్వ మడంచి 
ఆముకొన్న బలవంత హన మంతా 
గోమున జలధి దాటి కొ+డతో సంజీవి దెచ్చి 
ధీమంతు(డవై తి వింత దివ్యహనుమంత * అన్ని ॥ 


చుక్కలు మొలపూసలై సూర్యమండలము మోంచె 
ఆక్క_జపుసీరూ పంత హన వంత 
చొక్క_మె మీ రుండంగాను సుగీవాదుల కెల్లా 
QQ nae) 
అక్కర లే దించుకంతా హనుమంతా ॥ అన్ని ॥ 
జంగచాంచి చేయెత్తి సరి€ బిడికిలించుక 


౨ంగము నిక్కి౦చి తెంత హనుమంత 
ఎగగు(శ్రీ వేంకటా దిరాముని దేవి కిచ్చితి- 


వంగులియ్యక మొక్కంత పహానుమంతా ॥ అన్ని ॥ 249 
రామ(కియ 
పమగటిమిగలహానుమంతరాయ 
౧ దిగువపట్టణములోనిదేవ పానుమంత ॥పల్లిపి i 


చక్కగా దోంక చాంచి జంగ వెట్టి చేచాంచి 
ఆక్క. జపుపతాపపుహనుమంతు(డా 
రక్కసుల( దునుమాడి రామునిదేవులకు 
దికె%ా వుంగరమిచ్చినదేవ హనుమంత 1 మగ ॥॥ 


_ 
మ న లన. 


౧. దిగువపట్ట ణము | దిగువతిరుపతియా ? 


168 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కీలు గంటు వేసుకొని కెరలి పిడికిలించి 
ఆలకించేవు దిక్కులు హనుమంతు(డా 
నేలకు మింటికి మేను నిండ. బెరిగి యతుని 
తీలుపడంగొట్టి నట్టి దేవ హనుమంతు.డా ॥ మగ ॥ 


తమితోడ దాసులను తప్పక కాచేనని 
అమర నభయమిచ్చినహానుమంతు(డా 
జమళ (శ్రీవేంక పేశుసరసపూడి గానకు 
తిమురుచు నుండేయట్టి దేవ ౨ హనుమంతా ॥ మగ ॥ 260 


(శ్రీరాగం 
ఏమి చెప్పే దిది యీశ్యరమాయలు 
దీముప్రతిమకును (తిజగము గలిగె ॥ పల్లవి ॥ 


మలమూ(తం౦ంబుల మాంస పుముద్దకు 
కులగో[తంబులగుతి గలిగె 
తొలులుతొమ్మిదగుతోలుంది త్రికిని 
పిలువ(గ6 బేరును6 బెంపును6 గలిగె ॥ ఏమి ॥ 


నెత్తురునెమ్ములసీరుబుగ్గకును 
హ_త్రినకర్మము లటు గలిగె 
కొ త్తవెంటుకలగుబురులగంతికి 
పొత్తులసంసారభో గము గలిగె ॥ ఏమి 4 


నానాముఖములనరములపిడుచకు 
పూనినసిగ్గులు భువి. గలిగె 
ఆనుక శ్రీవేంకటాధిపు( డేలంగ 
దీనికి ( (బాణము తిరముగ గలిగె * ఏమి ॥ 251 


తత టు వ లతల మ. 
౧. పూ,ముఃపా. లో *కీలుగంటుగంటు" అని ఒక “గంటుి శబ్దము ఎక్కుునగా 
నున్నది. ఎ. *“హనుమంతు(డా పూ,ము,పా. 


ఆధ్యాత్మ సంకీ ర్రసలు 169 


రేకు 154 బొళి 
పురుషుండని శృతి వాగడీనట ఆపురుషు(డు నిరాకారమట 
విరసవాక్యము లొండొంటికి నివి వింకే నసంబద్దములు n పల్లవి ui 


మొగమున (బావ్యాలు మొలచిరట ఆమూరితి ఆవయవరహితు(శట 
తగుబాహువులను రాజులట ఆతత్వ మే యెంచంగ శూన్యమట 
పగటున తొడలను వె వ్యులట ఆ(బహ్మముదేహము బయలట 
ఆగపడి పాదాల శూదులట ఆతనిరూపము లేదట ॥ పురు ॥ 


తనవందనమును( గలదట దైవము తను6 జూడ. గన్నులు లేవట 
తనవిన్నపమును( జేయునట ఆతనికిని వీనులు లేవట 
తనయిచ్చినదే నై వేద్యంబట దెవమునోరే లేదట 
తనయిచ్చేటిధూపంబును గలదట దై వముముక్కును లేదట ॥ష్పరు॥ 


అంతా దానే దై వమటా యజ్ఞము లొరులకు( జేయుటట 
సంతతమును( దా స్వతంతు(డటా జపములవరముల చేకొంటటి 
చింతింప6 దానే యోగియటా చేరువ సోక్షము లేదట 
పంతపు(శ్రీ వేంకటపతిమాయలు పచారించిన వివియట ॥ పురు ॥ 282 


శంకరాభరణం 


ఏకాత్మవాదులాల యిందు కేది వు త్తరము 
మీకు లోకవిరోధ మేమిట( బాసీ నయ్యలాల ॥ పల్లవి ॥ 


పాప మొక్కడు సేసితే పాపులే యిందరు( గావలదా 
యేపున వొకరిపుణ్య మిందరికి రావలదా 
కోపించి యొక్క డసురై తే కోరి యిందరు( గావలదా 
చూప దేవుండొక్క-(డై తే సురలిందరు.6 గావలదా ॥ ఎకౌ 4 


170 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వొక( డపవిథతు6 డై తే నొగి నిందరు. గావలదా 
వొక(డు శుచై వుండితే వోడ కిందరు( గావలదా 
వొకనిరతిసుఖ మంటి యిందరును వొనర. బొందవలదా 
వొకనిదుఃఖ మందరు వూర. బంచుకోవలదా ॥ ఏకా ॥ 


ఆకడ నొకండు ముక్తుండయితే నండరును( గావలదా 
దీకొని యొక(డు బంధు డయితే యిందరు€ గావలదా 
చేకొని (శ్రీ వేంక పేశుం జేరి దాసులయి యండేటి- 


లోకప్పమునులను( దెలసుకోవలదా ॥ ఏకౌ ॥ 258 
శంకరాభరణం 
దేవుండుగలవారికి దిగులు బింతయు లేదు 
శ్రీవిభు(డే అన్నిటా రకించు(గనక ॥ పల్లవి ॥ 


యేలికగలబంటుకు యేవిచారములేదు 
వోలి మగండుగలాలికి వొప్పమి లేదు 
పోళిమి( దండి గలప్పుతుని కంగద లేదు 
మేలుగా6 బండినభూమికి. గరవు లేదు ॥ దేవు ॥ 


బలముగలరాజుకు భయమేమియు లేదు 
కలిమిగలవావి కక్కర లేదు 
యిల నాచారవంతుని కేపాపమును లేదు 
తల6పు(బుణ్యము గలఆతనికి ( జేటు లేదు 1 దేవు ॥ 


గురువుగలవానికిం. గొజంత యేమియు లేదు 
పరముగలవానికి (భ్రాంతులు లేవు 
యిరవై (శ్రీవేంక పేళు. డీన్నిటా మారకు(6 గలడు 
అరయ దాసులము మా కడ్డాంకే లేదు ॥ దేవు ॥ 254 


౧. “బద్దుండయి తే” అనుట సబబేమో? లేక బద్ధార్థములో నే “బంధు” శబ్దమా? 


అధ్యాత్మసంకీ రనలు 


కెదారగౌళ 
౧ కమాలారమణ నీక ల్పితపుమానిసిని 
తమితోడ నాదిక్కు దయం జూడవే 


ఆరీతి (బాహ్మణు(డ ననుశేకాని దేహము 
కోరి యాచారమునకు( గొలుపదు 
పేరు వై ష్టవుడననేపెద్దరిక మే కాని 
సారమైనమనసులో జ్ఞాన మే లేదు 


చదివితినవియెడిం చలపాద మింతే కాని 
అదన నందులోనిఅర్ల మెజఅ6గ 
పదరి సంసారమనే బహురూపమే కాని 
చతురు(దనాన నందు సమర్జు(డ 6 గాను. 


దేవ మీభక్తుండననేతేజ మొక కాని 
చేవమీర నిను+ బూజించ నేరను 
(శ్రీవేంక కేళ నీచేతిలోనివాండ నేను 
భావించి మణి యేపాపము నెజ(6గను. 


కాంటోది 


ఇన్నాళ్లు నందునందు నేమి గంటిని 
అన్నిటా శరణు చొచ్చి హరి నిను6 గంటిని 


ఆంగనలపఫ.6 జిక్కి అలయికలే కంటి 
బంగారువెంట( దగిలి (భమ గంటిని 
ముంగిటికే(తాలంటి ముంచి వెట్టి నేయ. గంటి 
అంగపునన్నే చూచి అంతరాత్మ గంటి 


౧. “కమలారమణుని పూ,ము పా. 


171 


1 పలవీి॥ 
ae) 


1 కమ ॥ 


॥$ కమ ॥ 


॥కమ॥ 255 


॥ పలవి ॥ 
భా 


[| ఇన్నా (1 


172 (శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


చుట్టాల జేరి చూచి సుద్దులవావులు గంటి 
మట్టులేనివయసుతో మదము గంటి 
వట్టికా మములు సేసి వరుస మాయలు గంటి 
పట్టి నారాయణాయని భక్తి నిన్ను గంటివి 


వింతచదువులవల్ల 'వేవేలుమతాలు గంటి 
సంతకర్మములవల్ల సాము గంటిని 
యింతట (శ్రీవేంక కేళ యిటు నాబీవభావము 
చింతించి అందులోన నీ(శ్రీపాదాలు గంటి. 


రేకు 1565 సామంతం 
సొరిది మమ్మి'టే దయ(జూతువుగాకా 


వెరసి మరి యెక్క_డా నేమి విన్నవించే మి(కను 


తల(చితి నీరూపము తగిలితి నీపాదాలు 
కలసితి నీదాసులగమిలోనను 
చలివానె భవములు సడిదీరె. గర్మములు 
యెలమి నీమహిమలు యేమిచెప్పే మి(కను 


సీముద్రలు ధరించితి సీగుణాలు నొగడితి 
చేముట్టి పూజించితి (శ్రీయంగాలు 
తామసములెల్లా నూడె తతివచ్చె సాత్వికము 
గోమున మరేమి నిన్ను కొసరే మి(కను. 


తిరుమణి ధరించితి తీర్థప్రసాదాలు గొంటి 
విరివై ననీకథలు వీనుల వింటి 
పరగ (శ్రీవేంకటేశ పరము నిహము. గంటి 
అరసి యితర మేమి ఆశపడే మి(కను. 


[| ఇన్నా il 


॥ఇన్నా॥ 256 


11 పలవి ॥ 
ఉన. 


॥సొరి॥ 


| సొరి ॥ 


MO n 257 


అధ్యాత్మ సంకీర్తనలు 


వరాళి 


తి నీవు సిద్రించు కే సిద్దులన్ని యు 


శ్రీపతి 
యె నీశరణ'మే పరమపదంబు. 


పరమాత్మునిపె నాత్మ(పవేశింపంజేయు కే 
పరికింప( బరకాయ[ప్రవేశము 
గరిమ నాహృదయాకాశమున( దల౭చు పే 
గిరవై యబ్బినయట్టి భేచరత్వము 


మంచిపరమహాంసనామము (ప్రాణులచే వింట 
చంచులవినేటిదూర[శ్రవణము 
కాంచి సీరూపము ఆరుకమలాల ధ్యానించుట 
యెంచ6ంగ దూరగమన మింటిలో నాట 


సావధానమె లోచూపు సర్వథా నిన్ను6 జూచుట 
తావులనే అనిమిషత్వము చేరుట 
(శ్రీవేంక పేశ్వర నీసేవకు(డై. నిలుచు పే 
వేవేలుతత్వజ్ఞానవిధుల నిలుచుట 


దేసాళం 


అంతరంగములో నున్న హరియే గతిగాక 
చింతించి మొక్కి. తే. దానే చేకొని రక్షించును 


పుట్టించినకర్మ మే పోషించకుండునట 
బెట్టుగా మననే మజపించునట 
పట్టె నమేనే ఆసల బతిమాలింపించునట 
చుట్టములెవ్వరు మెంచిచూచినం (బ్రాణికిని 


178 


"పలవి॥ 
cn 


i శ్రీవ u 258 


॥ పలవి 1 
భా 


1 అంత ॥ 


174 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పక్కన విత్తినభూమి పంట వండకుండునట 

యెక్కడా మాయే [(భమయింపించునట 

అక్కరతో. జేసినపుణ్యమే కట్టివేసునట 

దిక్కు. దెస యెవ్వరు యీ దేహి గరుణించను ॥ ఆంత ॥ 
ఆసల(బె'పేపాయమే అటమటమొనట 


'నేనేసంసార మే జ్ఞాని జేయునట 
వేసరక యింతకూ శ్రీవేంకటేశు దేలికట 


మోసపుచ్చేవారెవ్వరు ముదమే జీవునికి ॥ అంత ॥ 2590 
దేసాళం 
ధరణి నెంద రెన్నితపములు చేసినాను 
హరికృపగలవాండే అన్నిటా. బూజ్యుండు ॥ పల్లవి ॥ 


మితిలేనివిత్తు లెన్ని మేదినిపై ( జల్లినాను 
తతితో విత్తినవే తగ బండును 
యితరకొంతలు మణీ యెందరు గలిగినాను 
పతి మన్నించిన దే పట్టపు దేవులు "ధర ॥ 


పాలుపడి నరు లెన్నిపాట్ల( బడి కొలిచినా. 
నేలికె చేపట్టినవాండే యెక్కుడుబంటు 
మూల నెంతధనమున్నా ముంచి దానధర్మములు 
తాలిమితో నిచ్చినదే దా6ంపురమై నిల్చును ॥ ధర 4 


యెన్ని కెకు. గొడుకులు యెందరు గలిగినాను 
యిన్నిటా ధర్మపరు.డే యీ డేరును 
వున్నతి. జదువు లెన్ని వుండినా (శ్రీవేంక కేకు 
సన్నుతించినమంథత్ర మే సతమై ఫలించును ॥ ధర ॥ 260 


ఆధ్యాత్మసంకీ ర్తనలు 


దేవగాంధారి 


అన్నిటికి మూలమని హారి నెంచరు 
పన్నినమాయలో వారు బయలు వా౭కేరు 


(పకృతిబోనులలోపల( న జీవులు 
అకట చక్కనివార మనుకొనేరు 
సకలపుణ్యపాపాలసంధిజన్మములవారు 
వెకలిసంసారాలకే వేడుక పడేరు 


కామునియేట్ల దిగా రేటిదేహులు 
దోమటితమబదుకే దొడ్డదనేరు 
పామిడికోరికఅకు బం-ప్లైనవారలు 
గామిడితనాల( దామే కర్తల మనేరు 


యితరలో కాలనెడియేతపుమెట్ల(పాణులు 
కతల మోక్షమార్గము గంటిమనేరు 
తతి నలమేల్మం గవతి, శ్రీ వెంక కేళశ్వర 
మతకాననున్న వారు మారుమల సేరు 


దెసాక్షి 


ఎంత సోదించి చూచినా యెన్నెన్ని చదివినా 
వింతలై ననీమూ ర్తి వెస దెలినేమా 


లోకములో సమ్ముదములో(తు చెప్పంగరాదట 
ఆకాశ మింతంతని యనరాదట 
మేకాని భూరేణువృలు మితి వెట్ట(గరాదట 
(శ్రీకాంతు(డ సీవబామ చెప్పిచూపవశమా 


175 


i పల్లవ it 


(1 అన్ని (1 


11 అన్ని [1 


౪ అన్ని ॥ 261 


;$; పలవి 
మన్‌. 


4 ఎంత ౪4 


178 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అల గాలి దెచ్చి ముడియగా( గట్టంగరాదట 
వెలయ? గాలము గంటువేయరాదట 
కలయ నలుదిక్కు.లకడ గానంగరాదట 
జలజాక నీరూపు తలపోయ6గలనా 


కేవలమైననీమాయ గెలువనేరాదట 
భావించి మనసు జక్క- (బట్టరాదట 
దేవ యలమేల్మంగపతివి నీశరణే గతి 
(శ్రీవేంక పేళ నిన్ను జేరి కొల్వవళమా 


రేకు 156 శంకరాభరణం 


సీచి త్రము నాభాగ్యము నే నెంతటివాండను 
యేచి నీవు రక్షించేదే యెక్కుడుపుణ్య మింతే 


పాటించి సీభావము పట్టవశమా తలంచి 
'మేటినామనసు నీకు మీ6దెత్తు టింతే 
నూటికై న సీనామము నుడుగ6ంగవశమా 
మాటలు సీసెలవుగా నుట్టుపెట్టు టింతే 


వేవేలై ననీకథలు వినగ నాతరమా 
సోవగా వీనులు తావు చూపుట యింతే 
దేవ నీసాకారము దిష్టించనావళశమా 
పావనముగా నందులో. బనిగొను టింతే 


గట్టిగా నిన్ను( బూజించ( గమ్మటి నావసమా 
నెట్టన నామేను సీకు నేమించు టింతే 
పట్లపల మేల్మంగపతివి (శ్రీవేంక పేళ 
లు 
జట్టిగొనుకొరకు నీశరణను టింతే 


॥ ఎంత ॥ 


| ఎంత | 282 


॥ పలవి 
గొ 


॥ నీచి ॥ 


॥ వీచి ౫ 


౪సీచి॥ 268 


అధ్యాత్మ సంకి ర్రనలు [17 


గౌళ 
నమ్మావలె6గాని యెన్న (డు సందేహము లేక 
యిమ్ముల దేవుండు ఏ రమిచ్చు పేమరుదు 1 పలవి ॥ 
య 
మగనిపె బ తి నేసి మంచలోకా రెకే_రట 
ua అటి న్‌ 
౧ తగుదండకోల వట్టి ఆత్వగతి గచేరట 
పగటున నొకవేరు వట్టి పాము. బక్టేరట 
తగిలి హొదిదాసులు ధన్వ్యు లౌ చేమరుదు Wu నమ్మ it 


యేలికెకు ధనమిచ్చి హితభోగా లందేరట 
కేల గ_త్తివూని పగ గాల్చేరట 
గాలి లోలో? బూరించి ఘనసిద్లు లయ్యేరట 
యేలీల హరిదాసులు యీదేరు సేమరుదు tt నమ్మ it 


దిక్కుల యజ్ఞాలు చేసి దివిజు లయ్యేరట 
మొక్కి. విపుల నర్చించి ముంచి సిరు లందేరట 
పక్కన నలమేల్మంగపతి (శ్రీవేంక పేశ్వరు( 
జక్క-న6 గొల్చినదానులు జ్ఞాను లౌ చేమరుదు ॥ నమ్మ ॥ 264 


ముఖారి 
నీకేల యీగుణము నీ వేమి గట్టుకొంటివి 
యీకడ లాలించితే మే మిటు నిన్ను6 గొలుతుము ॥పల్లవి॥ 


మాటలకు లో(గాని(బహ్మమనంటా దొంచి దాచి 
మాటాడకుండేవుసుమ్మీ మాతో నీవు 
సీటున మనసులో నిలుపరావివాండనంటా 
పాటించి మాకు. బొడచూపకంసే గతి యేది ॥నీకే॥ 


re wee me 2 అత జన అత ఆశు నచాదావాధవానానలిలు నలల 


౧. “తగుదండ కొలవట్రి” పూ.ము.పా. 
Vol 2-F12 





Cal ~~ re Se 


178 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


శుతులకు 6 బట్టరానిచోద్యపుబహ్మమనంటా 
మతకాన( జిక్క_క మానేవుసుమ్మీ 
పతివి సీం గంభీరము బయటంబడీ నంటా 
౨ ఆతిగోప్యాన ని న్నది యెస్సైటింగేము 1 నీకే ॥ 


మాయవన్ను కొనినవుమ్మడి(బహ్మమనంటా 
యేయెడనై నా (భమయించేవుసుమ్మీ 
పాయపుటల మేల్మంగపతివి (శ్రీవేంక కేక 
యీయెడ నీశరణంటి మిన్నిటా మమ్మేలుమీ 1 నీకే॥ 2605 


3 దేస్తాక్షి 


కోటానంగోటాయ కోరి కెలు జన్మ ములు 
కూటువ గూడి రాట్న పుగుండ ల నారయ్యా |; పలవి ॥ 
ర గా 


మిన్ను పెనున్న జీవులు మన్నుపై ( (బ్రవేశించి 
అన్నద్వారమున దేహము మోంచి 
మున్నిటిదానఫలా లిమ్ముల భుజించి యప్పటి 
తిన్ననకర్మములు గాదిల( టో నేరయ్యా ॥ కోటా ॥ 


యిరవు మజచి మటి యెరవులకా(పిరేల 
సురలు నరులమంటా( జొక్కి.చొ క్కి. 
సొరిది లోక ములెల్తా జొచ్చి కాలగతులను 
పొరి నాయుష్యము గొల్చిపోయుచున్నారయ్యా ॥ కోటా ॥ 


దండగా(6గ౭౬ రుమలకొండ యెక్కి. సుజ్ఞానులు 
పండినమనసుతోడ బ త్తి సేసి 
ఆండనే (శ్రీవేంక పేళు నలమేల్మంగను( గొల్చి 
నిండునిధానములై నిల్చినారయ్యా ॥ కోటా ॥ 266 


rm re 


౧. *గంఖీరము” భావ ప్రధాన సిర్దేశము కావచ్చు. ౨. *అతిగోప్యాన నున్న 
నిన్ను? అని “వన్ని పదమును ఆధ్యాహరము చేనీకొనవలె కాబోలు. 
8. “దేసాళంి పూ,ము,పా. 


ఆధ్యాత్మ సంకీ ర నలు 


భూపాళం 


మొదలనే యెచ్చరికెతో మోసపోక యేపొద్దూ 
వెదకి హరికథలే వినుచుండవలయు 


వెల(దులసుద్దులు వీనులను ఏంపేను 
'పెలుచు6జూపుల6 జూడ? (చేమ వుట్టించు 
మలసి యాచూప్పలు మనసున6 దగిలించు 
తలంపు మాటలాడ. దమిరెంచును 


మగువలతోడుత మాటలాడదొరకొం జే 
నగినగి సంసారాలనంటు గల్పించు 
శ గిలిననవ్వులు తనువులు సో(కింపించు 
ముగులా6 దనుసోంకులే మించి వలపించును 


సతులతో మోహము సంపదలు పోరించు 
ఆతిసంపదలు దేహి నజ్జాని( జేయు 
తతి నల మేలుమంగపతి శ్రీవేంక శేళుందే 
గతియని కొలిచితే ఘనునింగా6 జేయును 


ముఖారి 


ఇందువల నేమిగదు యినువగుగిళి ౦కే 
వ యి అందరం 
యిందిరారమణు నేవే యిరవై నపదవి 


సతులతో నవ్వులు చందమామగుటుకలు 
మతితలపోంత లెండమావులనీళ్లు 
రతులలో మాటలు రావిమానిపువ్వులు 
తతి విరహపుకా€లక తాటిమావిసీడ 


179 


1పలఅవి॥ 


"మొద 4 


"మొద 


౫ మొద ॥ 267 


[| పల్లవి i 


౫ ఇంచు ౪ 


180 (ఖీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


లలనలజ వనాలు అక్క పూసకప్పురులు 
నలకొన్‌ సేసేబ త్తి నీటిపై (వాత 
చెలువపువినయాలు చేమకూర శై త్యాలు 
కొలందిలేనిననుపు గోడమీ(దిసున్నము 1 ఇందు, 


పడతుల వేడుకలు పచ్చివడ(గండ్లగుళ్లు 
కడు మోవితీపు చింతకాయుకజ్లము 
బడి నలుమేలుమంగపతి (శ్రీవేంక కేశ్వరు(- 
డడరించినమాయలు అద్దములో నీడలు ॥ ఇందు ॥ 268 


రేకు 157 బొళి 
సత్యము సేయ6ంగవచ్చును సర్వెశ్వర యీమాటకు 
నిత్యము నీవే యెటుయగుదు నేనేమీ నజంగంజుమీ ॥ పల్లవి ॥ 


సులభు(డవొదువు వొళకమరి చూడగ దుర్ల భుండవొదువు 
తల(పింతువు మజపింతువు తగ [బాణములోనుండి 
పలికింతువు అక్షరముల పరగ నవే (వాయింతువు 
వెలయ(గ నీవే వెలిగా వేరొకటి నే( చేయ(జుమీ ౧ సత్య ॥ 


వౌనర(౧( బూజలు గొందువు వొక్కొ_5పరి మానుగు వటు 
కను మూయింతువు నిదురల( గడు మేల్కాలుపుదువు 
ఘనముగ ఎజ్ఞాని6 జేతువు కరుణతో జ్ఞాని జేతువు 
నను బుట్టించితి నీవే నా కాపని గాదుసుమీ 11 సత్య ॥ 


వేంకటగిరి నుందువు 
యిదేరింతువు 
బు భువి నీదొసుని6 జేతువు 
|, కపటము నే నేరంజుమీ | సత్య ॥ 260 


ఆధ్యాత్మ సంకీర్తనలు 181 


రామ్మకియ 
వారి వారి భాగ్యములు [వాసి వున్నవి నొసళ్ల 
దీరతతో నేది మేలో తెలుసుకోరో ॥ పల్లవి ॥ 
ఆస్తే కొందరు మతము లన్నియు నేకమని 
“పట్టవర్ణనము నెత్సి (బెట్టి చూపిరి 
అట్లే గాం దగు తేషు జంగమే లింగముగాని. 
పుట్టుగెల్లా భవ్మమని పూసుకి చూపిరి 1 వారి॥ 


కొంద రెమియును లేదు కొట్టంగొన అయమని 
అంది వటిలలాటశూన్యము చూపిరి 
కందువ( గొందరు లక్ష్మీకాంతు( డంతరాక్కయని 
ముందే నామము శ్రీచూగ మును బెట్టి చూపిరి ॥ వారి ॥ 


చెల(గి దిష్ట మిపుడు (శ్రీవేంక పేశుండు 
౧ అల మేలుమంగపతి యై యున్నవాండు 
౨ యిలవీర నీదాసుల కిట్టి భాగ్య రేఖలు 


వలసినవారి కెల్లా వాసినాం డీత (డు ॥ వారి ॥ 270 
లలిత 
విచార మెన్నండు లేదు వీగిడిజీవులకును 
పచారించేరు (బదుకు (బబహ్మానాటనుండీయు ॥ పల్లవి ॥ 


పొద్దువొడచుటయును పొరిం; గూంగుటయమె కాని 
అద్దుకొని మిగులంగ నందేమి లేదు 
వొద్దిక బుట్టుటయును వుడు గ (జూచు కెకాని 
కొద్దితోడ ( గాలమేము గురియై నిలువదు ౪ విచా! 


౧. Mr తో వకుర గల భావము అంత నుగవాముగ లేదుః 

౨. *అలమేలు....వాండు" వరకుగల భాగమును “కలవారు యిలలోవీరు" ఆని 
పూ.ము.పా వరిమ్యర్శల భావముగా తోచుచున్నది. “కలవారు” అనునది ఆధ్యాహార్యము, 
*యులవీరని* విభజించి చూపినారు. “ఆలమేలు ..వాండుి వరకు గల భాగము “కలవారు 
యిలవీరజ్య "వీరే నీదానులు” ఆని అన్వయముగా తోచుచున్నది. “నీ దానులకు” విభ శీ 
అతుకుట లేదు. కాని “యిల వీర అని” * అని వదము గూడ అధ్యానారించుకొన్నచో 
అర్థము మృగ్రవము సంగతము అగునని తోచుచున్నది. 


182 శ్రీ తాళ పాక అన్నమాచార్యుల 


అన్నము భుజించేదియు సాంకలి గొనెదెకాని 
యెన్ని కుం జెప్పిచూప నేదియు లేదు 
ఇన్నిటం దిరిగాడే:. ఇంటికి వచ్చేదే కాని 
పన్నీ తననిలుకడ భావించ లేదు ౪ విచా * 


జవ్వనము మోంచేదియు సర ముదునేదే కాని 
తవ్వి కట్టుకొనే దేది దాంచే డేది 
నివ్వుతా నలమేల్మంగనాయిక (శ్రీవేంక పేళ 


రవ్వల నీ వేలికవు రకించు మి(కను విచా"? 271 
శంకరాభరణం 
౧ ఇంతకంటే నేమిసేసే మిదే మా మానసపూజ 
సంతతము నీవు తొల్లే సర్వసంపన్ను(డవు ॥ పల్లవి ॥ 


అంతర్యామివై నమీకు నావాహన మదివో 
ఆంతటా విష్ణుండ మీకు నాననము శేసి"ది 
పంతపుంకోనేరె మీక€ బబుమారు నర్హ్యము 
చెంతనే గంగాజలముచ ల్లైమీ కు 6 బాద్యము it ఇంత 1 


జలధు లన్నియును నాచమవియ్యము మీకు 
అల యా వరుణజల మిదియే స్నానము 
పలనుగా మీమహిమలే వస్తా9భగణములు 
ఆల వేదములే మీకు యజ్ఞో పదీతములు 1 ఇంత ॥ 


ఇరవుగ( గుబ్ద తొల్లిచ్చినదె మీకు గంధము 
ధర మాలాకారునిపూదండలే మీకు పువ్వులు 
ఉరుగతి మౌనులహోమమే మీకు ధూపము 
తిరమై నమీకు రవి కేజమే దీపము 1 ఇంత ॥ 


౧. పాటలో పంచదళశోపచారములే కలవు, “వీరాజనము” తప్పిపోయినది. 


ఆధ్యాత్మ సంకి ర్లనలు 183 


నానామృతములే మీకు నై వేద్యతాంబూలములు 
వూనినభ కి షోడశోపచారములు 
ఆనుక శ్రీవేంక టేళ అలమేల్మంగపతివి 
తొనకపుజపములే తగ మీకు నుతులు ఇంత ॥ 272 


(శ్రీరాగం 


దాజీవనేతాయ రాఘవాయ నమో 
సౌజన్యవిలయాయ జానకీశాయ ॥ పల్లవి ॥ 


దశరథతనూజాయ ౧ తాటకదమనాయ 
కుళిక,ఎ౦భవయు జ్ఞగోపనాయ 
పళుపతిమహాధనుర్భంజనాయ నమో 
విశదభార్గవరామవిజయక రణాయ ॥ రాజీ॥ 


భరిత ధర్మాయ శూర్పణజభాంగహారణాయ 
ఖరదూషణావెరిపుఖండనాయ 
౨ తరణిసంభవనె న్యదక్షకా-ప నమో 
నిరుపమమహావారినిధిబంధనాయ ౫ రాజీ ॥ 
హతరావణాయ 3 సంయమినాధవరదాయ 
ఆతులితాయోధ్యాపురాధిపాయ 


హితకర (శ్రీవేంక కేశ్వరాయ నమో 
వితతవావిలిపాటివీరరామాయ ౪ రాజీ॥ 278 


చలిత 
భోగము నేను నీకు, భోగివి నీవు 
(శ్రీగురుండ విన్నిటాను చిత్తగించు నన్నును ॥ పల్లవి ॥ 


౧. సంస్కృతకీర్యనలో “తాటకి” అను తత్పమపదము వింత. “తాటకా” కావచ్చు. 
౨. “తర. ..కౌయ =స్నుగీవనైన్యాధిపత్యము? ౩. “సంయ్యమి' రేకు, 


184 శ) తాళ్లపాక అన్నమాచార్యులు 


చక్కనిజన్మ పుసంసాంవృక్షము నకు 
పక్కున (వ ఫలము DS Wr AE 
మక్కువ! గర్మమనేచెవమ త్తగ జమునకును 
యెక్కిన హూవటీం౫వు యంచంగ పసు భోగ 


నెటన దేహమగేటి _.ర్మలరాజ్యమునకు 
లు ల 

పట్ట మలుచుండినభూ పతిని నా 

దిట్టయెనచి తమనేం తేజిగుణమునకు 

వొట్టుక రేవ_తు(డవు వుపమింప నివు భోగ: 
సంతత మెనభ కి చం|దోదయమి నకు 

QQ ష్‌ 

రంతుల( జెం(గుసము, మవ నీవు 

చెంతల (శ్రీవేంక చేశ జీవుండనేమేడలోన 

అంత ర్యామిఏ సీవు అఆంకెల€ జూచినను ఇథోగ, 274 


కొసనల్యానందనరామ కమలా ప్ల కులదామ 
భాసురవరద జయపరిపూర్త్ణ రామ hy పల్లవి it 


మునుప దశరథరాము(డవై తమ్ములు స్‌ 
జనించి తాటక జంపి జన్నము గాచి 
వెనుకొని హరువిల్లు నారిచి సీతం బెండాడి 
అనుమతి పరశురామునిచే గె కొంటివి ॥ కౌస 


సుప్పనాతి శిక్షించి సొరిది గుషుల గాచి 
అప్పుడే ఖరదూషణాదుల( గొట్టి 
చొప్పుతో మాయామృగము సోదించి హరియించి 
కప్పి హనుమంతు బ౧టు6గా నేఎకొంటివి 1 కౌెస 


౧. తేజీగుజ్ణము = “ఉత్తమాశ్వము కావచ్చు. లేకున్న పునరుక్తి 


ల గత్మసంకీర నలు 185 


సొలసి వాలి నడచి సుగీవు( గూడుక 
జలధి బందించి లంక సాధించి 
వెలయ రావణు గెల్చి విభీషణుని మన్నించి 


చెలి(గితీ వయోధ్యలో (శ్రీ వేంక పేళుండా 1కౌస॥ 275 
గళ 
గట్టిగా. దెలుసుకొం కే కన్నదె కంటి ౧ గురువు (తు?) 
దటమె సుజానము తనతోనే వున్నది 1పలవి॥ 
Spee ళో గా 


బయలే పంటలు వండే బములే పాండి విదిశె 
బయల. (ప్రపంచమై (భమయించెను 
బయటనే (పకృతియు బయటనే జీవులు 
బయటనే _బ్రవ్మాము సరిపూర్ణమాయె ॥ గట్టి ॥ 


ఆకసము చూలాయ నాకసము రూపులాయ. 
నాకసము సంసారమె యలవడెను 
ఆకని*న దివియును నాకసాన లోకములు 
ఆకసాన (శ్రీహరి యవతారమందెను || గట్టి 1 


అంతరంగమే భోగము అంతరంగమే యోగము 
అంతరంగ మే ఆన్ని టి కావాసమయ్యె 
ఆంతరంగాన శ్రీవేంక టాధిపు( డున్నవా(డు 


ఆఅంతరంగాన మోక్షము అతడే యొ (గను it గట్టి 1 076 
గౌళ 
ఆతురబందుగుండవు హరినారాయణ కృష్ణ 
మాతల. పెణి(గి నీవే మన్నించితి విపుడు ॥ పల్లవి ॥ 


౧. “గురుమ” ఈ వాజ్మయమున చాలచోట్ల కలదు. ' పెదరికము” 'కేజము” 
ఇత్యాదిగ అర్ధములు కావచ్చు. చూ. సంపు, 25. పీఠిక పేజీ 12, 


186 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
జ 


గురుకుమారుల(౬ దెచ్చుకొని రతించినయట్లు 
ధిరలో గజరాజు నుద్దరించినట్లు 
గరిమ జెరలుమాన్ని కాంతల. బెండ్రాడినట్లు 
సిరులతో మము( దెచ్చి సేవలు గైకొంటివి 


నేరుపుననే రుకుమిణిదేవి( దెచ్చినయట్లు 
ధీరత మునిప్ముతులం దెచ్చినయట్లు 
భారమైనయహల్యశాపము మానిపినయట్లు 
గారవించి మము నేండు కరుణ. జూచితివి 
లంక సాధించి సీతను లలి. జేకొనినయట్లు 
తెంకికి ననిరుద్దుని. దెచ్చినయట్లు 
అంకెల శ్రీ వేంకటేశ ఆచె నీదాసులమని 
పొంకముగ మాపాలిటం బొస6గి యేలితివి 


శంకరాభరణం 
వేదములు నుతించ6౫ వేడుకలు వైవారల 
ఆదరించీ దాసుల మోవాననారసింహు(డు 


నెఖులజడలతోడ నిక్కు 6గర్హములతోడ 
కుజుచ కొమ్ములతోడ కోజలతోడ 
వుఅక సిరి దొడపై నుంచుక సింహాసనాన 
మెజసీ( (బతాపములు మేటినారసింహుండు 


విడుపమీసాలతోడ నిట్టూరుపులతోడ 
మిడిగుడ్రతోం దెల్లవి మేనితోడ 
వొడలసొమ్ములు వెట్టి వొడ్డోలగమై వుండి 
కడు మంచివరాలిచ్చీ ఘననారసింహు(డు 


॥ ఆతు ॥ 


1 ఆతు ॥ 


॥ ఆతు ॥ 277 


1 పలవి ॥ 
“౧ 


॥ వేద ॥ 


॥ వేద ॥ 


ధన 


అధ్యాత్మ సంకీర్తనలు 


చిలుకుగోళ్లతోడ నెలవినవ్వులతోడ 
బలు ౧ జిహ్వాతోడ యోగప శైముతోడ 
అలరి (శ్రీవేంకటాాది నహోబలగిరిని 
అల ౨ (పహ్తోదుని( గాచె నాదినారసింహు(డు 


(శ్రీరాగం 


సకలలోక నాథుళడు జనార్హనుం డిత (డు 
శుకయోగివంద్యునిసుజ్ఞాన మెంత 


మరునితండికిని మణీ చక్క_-(దన మెంత 
సిరిమగనిభాగ్యము చెప్ప నెంత 
పురుషో శ్తముఘనత పొగడగ వింక నెంత 
గరిమ జలధిళశాయి 3 గంభీర మెంత 


వేవేలుముథాలవానివిగహను చెప్ప నెంత 
భూవల్లభునివోరుపు ఫోలించ నెంత 
వావపిరి (బహ్మాతండికి వరింప రాజస మెంత 
- ణ 
యేవల్ల జ[కొయుధుని కెదురెంచ నెంత 


ఆమితవరదునికి జొదార్యగుణ మెంత 
విమతాసురవై రివిక్రమ మెంత 
మమతల నలమేలుమంగవతిసొబ గెంత 


% 


ఆమర (శ్రీవేంక పేళు ఆధిక్య మెంత 


సామంతం 
కోటిమన్మథాకార గోవింద కృష్ణ 
పాటించి సీమహిమలే పరబ్రహ్మము 


౧ ' జింహ్యి రేకు, నా “ పంవ్యోదు ' అని రేకు. 


187 


॥ వేద ॥ 278 


1 పలవి ॥! 
టి. 


1 సక 4 


1 సక్‌ ॥ 


"సక ॥ 279 


॥ పలవి,। 


తె, “గాంభీర్య” కావచ్చు. లేదా ధర్మ(్రధాన నిర్నేశము కొవచ్చు. 


188 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆకాశమువంటిమేన నమరేమూ ర్హివిగాన 
ఆకాశనదియే నీకు నభిషేకము 
మేకొని నీవే నిండుమేఘవర్దుండవుగాన 
నీకు ౧ మేఘప్పష్పాలే పన్నీరుకాపు ॥ కోటి ॥ 


చందుండు నీమనసులో జనించె నటుగాన 
చం(దికలు కపకొపై సరి నిండెను 
ఇం|ద్రనీలపు౫నుల యిఅధర €డవుగాన 
తిందలేవియీపెచూపే తట్టుపును.గాయను ॥ కోటీ ॥ 


లక్షీ పతివిగాన లాగుల నీవురము షె 
లక్ష్మి యలమేలు మంగే లలి నసీతాళి 
సూత్మ'మై (శ్రీవేంక మేళ చుక్క_లపొడవు గాంగ 


పక్కనకతములే యాభరణహోరములు ॥ కోటి 280 
రేకు 159 పాడీ 
చంచలపడ౭గవద్దు సారె సార గోరవద్దు 
పొంచుకున్న దె వమే బుదులు నేర్చీని 1 పలవి॥। 
రు (0 య 


లోకరకకు(డు నాలోననే వున్నా. డిదే 
నాకు నభయములిచ్చి నన్ను గాచును 
(శ్రీకాంతు( డీతండే నాచి త్తములో మలసీని 
దాకొనవి శుభములెల్లా దానే వొసంగును * చంచ ॥ 


పరమపురుషు(డు నాపాణనాథు(డై నాడు 
పరగ సనాపాలివా(డై (బదికించును 
ధరణీళు. డీత6డే నాదాపుదండై కడంగివి 
నిరతి నేపొద్దును మన్నించును మమ్మెపుడు ॥ చంచ ॥ 


౧. * మేఘపువుష్పాలే ” పూ.ము.పా. 


అధ్యాత్మ నంకీ ర్రనలు 189 


(శ్రీ వేంక టేశు (డు నాజిహ్వా( దగిలి వున్నాడు 
పావనుసీ6 జేసి నాకు ఫల మిచ్చును 
గోవిందు డీస్వామి నన్ను? గొలిపించుకొన్న వాడు 


యోవలనావల నాకు సీహాపరాొ లిచ్చువు చంచ ॥ 281 
రామ్మకియ 
నెటన శ్రీసతిమగనికి శరణు 
ల PS 
దిట్టయె సర్వశుండై నడెవునికి శరణు ॥ పల్లవి i 


చెల(గి జగత్తులకు జీవులకు (బాణమె 
నెలవై వుండేయాతనికి శరణు 
తెలివై మజిపె దేహాలలో స్యూతమై 
వలనై రక్షించేయట్లివానికి శరణు || నెట్ట ॥ 


చక్క. (గా వేదములకు సకలశాస్త్రములకు 
వెక్కొని గుజుత్రై నవానికి శరణు 
దిక్కు. దెసయి స్వతం(తుండయి తేరినఆది మూలమై 
అక్కజపుమహిమలయాతనికి శరణు (1 నెట్ట it 


యిరవుగం గరుణించి యిహపరాతొసగేటి.. 
నిరతి(శ్రీవేంక చేశునికి శరణు 
గురువై తల్లి దం(దియై గుణము సుజ్జానము= 


లెరవులేకయిచ్చేటియీతనికి శరణు i నెట్ట 1 282 
మాళవి 
౧ పురుషులకు పురుషుండపు పురుషోత్తమా 
పురుండు లే ది(క నీకు. బురుషోత్తమా ॥ పల్పవి ॥ 


౧ ఇందు దశావతార సమన్వయము గలదు. 


100 (శ్రీ) తాళ్లపాక అన్న మాచార్యుల 


పొలసులాడకు నీవు పురుషోత్తమా 
బులిసి లో(గంగనేల పురుషోత్తమా 
పొలమురాజవు నీవు పురుషోత్తమా నసీం 
పొల(కు వదే కంబమున. బురుషోత్తమా ॥ పురు ॥ 


పొడవులకు. బొడవైన పురుషోత్తమా వీరుదు 

పుడిసిళ్ల  జల్లితివి పురుషోత్తమా 

పుడికి సతి(గై కొంటి పురుషోత్తమా 

పొడమె( జీ(కటితస్స్పు పురుషో.త్తమా 1 పురు ॥ 
బూటకపుబుద్ది గలపురుషో త్తమా 

పోటి ౨ గుజ్రపుంబసల పురుషోత్తమా 

మేటి (శ్రీవేంకటముమీ(6ద నొసంగే విదివో 


పూటవూ6టవరాలు పురుషోతమా ॥ పురు ౪ 283 
సామంతం 
అన్ని టికి మూలమని హారి నెంచరు 
పన్నినమాయలో వారు బజయలువాం౭కేరు ॥ పల్లవి ల 


(పకృతిజోనులలో పఅ( జిక్కి జీవులు 
అకట చక్కనివార మనుకొనేరు 
సకలపుణ్యపాపాలసందిజన్మములవారు 
వెకలిసంసారాలకే వేడుకపడేరు ॥ ఆన్ని ॥ 


కామునియేట్ల దిగ6గా రేటిదేహులు 
దోమటితమబదుే దొడ్డదనేరు 
పామిడికోరికలకు బంస్తె నవారలు 
గామిదీతనాలం దామే క 'కర్రలమనేరు ॥ అన్ని ॥ 


౧, ఈ పాదములో ఈ “సీ పూ,ము,పా. తొలగినది. 
౨. *గుఆఅప్తంి రేకు, పూ.ము,పా, 


అధ్యాత్మ సంకిర్రనలు 


ఇతరలోకాలనెడియేంతపుమెట్రప్రాణులు 
కతల మోక్షమార్గము గంటిమనేరు 
తతి నలు మేలుమంగవతి (శీ వేంక కేళ్ణర 
మతకాన నున్నవారు మారు మలసేరు 


వరాళి 
౧ ఏ(టిజాణతనమే యేమే నీవు 
కోటియైనా యా(టది కక్క్కూరితికి. జొచ్చునా 


వరుసకువచ్చి యావనిత గాచుకుండంగా 
యెరవులసన్న6 బతినేల పిల్చేవే 
తెరమజఅంగున నొక్కెతకు మీ6దె త్తినమోవి 
యిరవుగ నీకది యెంగిలిగాదా 


పొందై. నయాపె యింటిలో బోనము వెట్టుకుండ6గా 
విందు నీవేల చెప్పేవే విభునికిని 
అందా కె మనసుపెట్టినటు నంటికా గిలి. 
కిందటనే ౨ వా౭డి మిగిలినదిగాకొ 


సేస వెట్టినమగువ చెఅ(గువట్ల్టుకుండ6గా 
ఆనతో సీవెట్లు గూడి భయాని 
యీసరినే (శ్రీవేంక పేవం డికె నన్ను +గూడె 
We బువ్వము వూర(బొత్తుగాదా 


ముఖారి 
3 ఇంతిజవ్వనవనాన నిన్నియు నెలకొనెను 
వంతులవానులతోడ వలరాచపొ(జులు 


19! 


1 అన్ని 1 284 


గత 
a) 


1 ఏటీ | 


॥ ఎట్‌ ॥ 


॥ ఏటి ॥ 285 


౧పలవి॥ 
aa 


౧, ౨. ఇందరసున్నచింత్యము. ౩, ఇవి శృంగారసంకీర్తనలలో నుండదగినది. 


192 (భీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కుతిలాలు మాని సరి. గూచున్నవి చూడవే 
సతియురముమీందట చక్రవాకాలు 
గతిగూడ గుంపుగట్టి కాంపురమునేసీ నవే 
మితిమీరి శిరసుపై మే(టితుమ్మిదలు 


కలికి *జనాలతోడ6 గడుమించీ(గదవే 
జలజాకీ మోముననే చకోరములు 
పలుకులటోననే పాడికొనె నిప్ప డి'పై 
చెలరే(గి మోవిమీ(ధ చిలుక మొ త్రములు 


తగు (శ్రీ వేంక కేశ్వరుదండ నిల్చి జూడవే 
మగువనడపులనేమంచివాంసలు 
మిగుల రతివేళను మెరసీ( దా మిన్నిటాను 
పగటు6గు త్తికలోన పావుగములు 


రేకు 160 భె రవి 
ఎవ్వరినేర్పులు జెప్ప నిందు నేది 
రవ్వ సేయక జీవుల రకించవయ్యా 


తలపోసి తలపోసి ధ్యానమునేతుదు విన్ను 
యెలమి నింతని నిశ్చాయింపలేరు 
పలుమారు సీగుణాలు పెకొని నుతింతురు 
కొలది వెట్టుచు మీగులుతు లెంచలేరు 


పొదిగి పొదిగి నిన్ను. బూజలెల్లా జేతురు 
యెదుట నీ(శ్రీమూ ర్తి యెజఅంగలేరు 
వెదకి వెదకి సారె విందురు నీకతలెల్లా 
పదిలపునీభ క్రి పట్టంగలేరు 


1 ఇంతి ॥ 


1 ఇంతి 1 


1 ఇంతి ॥ 206 


| పలవి ॥॥ 
య 


11 ఎవ్వ ut 


॥ ఎవ్వ ॥ 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


నీక్కి. నిక్కి. చేతులెత్తి నీకు మొక్కుదురుగాని 
మక్కువ నీమహిమ నమ్మంగలేరు 
యిక్కడ (శ్రీవేంక కేశ యిటు నీకరుణచేత 
తక్క_క నిన్ను సేవించి తనియలేరు 


మాళ విగౌళ 


ఇన్ని టికి (బేరకుండు యీశ్వరు( డింతే 
పన్ని యీతని. దెలిసి [బదుకు పే జ్ఞానము 


మననున6బుట్టినమంకు(గా మకో ధాలు 
పనిలేవు తనకం కేం బాప మ:టదు 
పనివి తొడమ నూడి పండు తీగ నంటదు 
జనుల కెలా6 (బకృతిసహజ మింతే 
చేతులార. జే సేటిచేకొన్నకర్మానకు 
ఘాతల6 గరం గానంసే కట్టువడండు 
ఆతల నబక ముంచినట్టి పెండి చెయ్యంటదు 
జాతి ౧ దెహము మో(చినసహజ మింతే 


వాకుననాడినయట్టివట్రిపల దాలనెల్తా 
దాకొని పొరయనం కే తప్పులే లేవు 
పెకొని (శ్రీవేంక పేశుబంటుకు వళకు లేదు 
నైకమెనహరిభ క్రిసహజ మింతే 


సాళంగనాట 
జయ జయ నృసింహ సర్వేశ 
భయహర వీర (పహాదవరద 
య 
౧, 'దేహాము” రేకు. 


193 


i ఎవ్వ rn 287 


TRYPAN 
“మట. 


10 ఇన్ని 1 


॥ ఇన్ని ॥ 


[1 ఇన్ని 1 288 


1 పలవి ॥ 
ళో 





న. శ్రీ) తాళ్ల పాక ఆన్నమాచార్యుల 


మహారిశకశనయన మృగనరవేష 
ఒచారంక సలఅపరెహూర 
an మూ 

ఆఅహానాయర సింహాసనరాబజిత 


బహాళగుణగణ (పహాదవరద 
చణులపరా(క్రమ సమఘనవిరహిత 
నిటంనె[త మౌనిపణుత 
కుటిల దె త్యతతికుక్షివిదారణ 
టా 
పటువ(జనఖ (పహ్వాదవరద 
శ్రీవనితాసం[శిత వామాంక 
భావజకోటి.పతిమాన 
శ్రీవేంక టగిరిశిఖరనివాస 
పావన ౧చరిత (పహ్లాదవరద 


సామంతం 
“పంత వలచితివయ్యా యింతికి 
చెంతనుఐ టే లేంనవ్వే "సేసపాలుగా వా 


చెలి నీపె జిగురాకు చిదిమివేసితేను 
క జదిదమని వంచించితివి 
వెలయు(6గ పిరహాపువేళ వాడకు. (గాక 
మెలుపున6 గదిసితే మె త్తనేకాదా 
ఎనరుహాషీ పుప్పొడి (పేమ నీపై జల్లితేను 
వసంతునిచొక్క_నుచు వసివాడేవు 


వెన దెరమరంగ్రై తే వేగమే నామెక్కు6గాక 


రసికత నొద్దనుం కే రజ మేకాదా 


॥జయ | 


1 జయ ॥ 


జయ॥ 289 


1 పలవి॥ 
గ. 


i ఎంత ॥ 


11 ఎంత | 


౧, “చెరితి రేకు, ౨ ఇది శృంగార కీర్తనలలో నుండదగినది. 


అధ్యాత్మ సంకీ రనలు 190 


అలమేలుమంగ సురటప్పే నీపై విసరితే 
మలయానిలు వేండంటా మాటు వెపేవు 
తలంచి (శ్రీవేంక కే? దవై్యెతే వేందెక్కుంగాక 
చలపట్టి కూడితివి చల్ల నే కాదా 1 ఎంత ॥ 290 


శ్రీరాగం 
౧ ఎంత లేదు నీది త్తి యెరం6గరా యిందరును 
దొంతి(బెశ్హువు ౨ (సయాలు దొరకుదొంరౌాను il పల్లని ॥ 


పొరుగాపెపెైవలపు పూ సేవు నామీ6ద 
వరుసల వద్ది కౌపె వచ్చుదా€కాను 
సరుస నావంక నీవు వక్క! జూచే వప్పటిని 
ఆరసి యవ్వలిపొందు అదనెౌదా(కాను ॥ ఎంత ॥ 


కడవారిపొందు నాతో గసి వుచ్చుకొనే పిస్తే 

అడరి వారితో మాట ల..మదా6కాను 

నడుమ నప్వులెల్లాను నవ్వేపు యీ వేళను 

వుడివోనియిట్లికా( గి తొనరుదా6కొను ॥ ఎంత ॥ 
పోరచివనితమారు పొదెగేవు నన్ను నిస్తే 

చేరి యాపె నిన్ను (గూడి చెలంగుదా€కా 

యీరీతి (శ్రీవేంక చేశ యిజ్రై నన్ను€ గూడితివి 


కోరిక అన్నియును. జేకూరుదా(కాను ॥ ఎంత । 391 
గుద్దవసంతం 
3 ఇవిగో మీమహిమలు యేమని పొగడవచ్చు 
జవళి నెంచిచూచితే నరిబేసివంటివి ॥ పల్లప్‌ ॥ 


౧. ఇదీ శృంగారకీ ర్తనే. ౨. “వ్యట్రియాలు సూ,ము.పా. రేకు. ౩. ఇదీ శృంగారకీర్తనే 


196 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు 


అంగనలచూపులు ఆరతులవంటివి 
కుంగక నీవు కొలువై కూచున్న వేళ 
చెంగట లేంతనవ్వులు సేసపాలవంటివి 
కొంగులువట్టుచు నీవు కొసరేటి వేళ ॥ ఇవి ॥ 


కౌంతలపలుకులెల్లా కప్పురాలవంటివి 
అంతలో సీవృ సరసాలాడేటివేళ 
బంతిమోవులయీవులు పాలకూళ్ల వంటివి 
మంతనాన నుండీ నీవు మన్నించేవేళను 1 ఇవి ॥ 


వెల(దులకా(గిళ్లు విడిదిండ్రవలిటివి 
చలముల నీరతులు సలిపేవేళ 
యెలమి (శ్రీవేంక కేశ యి"టై నన్ను గూడితివి 
రి 


తల(పులవంటి వన్నీ తమకపువేళను 1 ఇవి 1 292 
రేకు 16! లలిత 
౧ ఎట్టిదో మీమాయావిలాసము యెటీ(గిన నెజంగనీదు 
ఆపె మాగురుననుమతినే (పత్యక్షమవై తివిగాని 1 పల్లవి 1 


కరుణాకరా మిమ్మును గని తెలియ(గలేను 

ధర మీమహిమలు వినివిని తగ నరుదందుదును 

నరహరి నీవు నాలో నుండ(గ నమ్మక పురాణకథలందు 
అరయ(గ మీచరితలు చెప్ప6గ నాసతోడ మిము. దలంతును॥ ఎట్టి క 


జగదీశా మీనామంబులు జపించనలయుదును 
వెగటుగ సీచిత్రసృష్టి చూచి మిము వెదకుదు నింతటను 
నగధర మీవై భక్తి సేయంగ మనంబున నొడ(బడను 
పగటున మీరిచ్చువరములకొరకే పలుమారు మీకు 
మొక్కు_కొందును ॥ ఎట్టి ul 


కు ve wa అశ rm జు 


"my 


౧. భక్తునిళ కిలో (వథమసోపానము. 


అధ్యాత్మ సంకీ ర్తనలు 197 


శ్రీవేంక కేశా నీమారితి చింతించి చేపట్టంగలేను 
దేవుడ వనియెడువిశ్వాసమునకే తిరముగ. గొలిచెదను 
శ్రీవనితాధిప వేదాలు మిమ్మును. జెప్ప(గా నే తర్కింపుదును 
వేవేలుపరుషలు నేవింపంగ నీవే కర్తవని నిశ్చయింతును ' ఎట్టి 298 


అలిత 


అతని నడుగవో చిత్రగుప్త నాయందలియౌ(గాము లన్నియును 
అతడే మీ కుత్తరము చెప్పెడిని యన్నిటికిని మము6 దడవకుమీ 


” పలవి ॥ 
కరచరకణాదులు నాకు గల్పించినయత6డే " 
గరిమల నావుభయకర్మసంఘములకు( దా6 గరా 
సరుగ6౬ (బాణము ౧*లొసంగి చైతన్య మత (డే 
పరగ(6గ నాయపరాధంబులు పరిహరించ. గరా 1 అత ॥ 


రమణతో నను6 బుట్టించి రకించేయతండే 

అమర(గ నన్ను వపించుక నావళుకంతయు. దీర్చంగ6 దాం గరా 
(ప్రమదమున నాయంతరాక్కియెపాదుకొన్నయత డే 

మమతల మీలోకము చొరకుండా మా(టలాడుకొన( దానే కరా ॥అత॥ 


యెప్పుడు బాయక దాసుని[గా నేలకొన్నయతండే 
తప్పక యిహముంబరమునివ్చి వొరులు దడవకుండ6 జేయంగ. 
ర 
చెప్ప6ంగ నాపాలిదేవరా (శ్రీవేంక పేశు. డతండే 
అప్పణిచ్చి మిము సమ్మతి సేయుచు నటు మము గావ6గ 
దానే కర్త ; అత ॥ 294 


లలిత 


అవధారు పరాకుసేయకు మపరాధముగా నెంచకు 
వివరింప€6గ నీవే గతి విష్ణుండ మన్నించ6గదే it పల్లవి [1 


అశ భాకా. మాన అలకా భరతా నాల ల వనన లాల కారా రకోనానాలు.. శోమునలని నాని... అనను... అకంట గారో పకోకాననోయో నినో కాలాల కామ నాలాాలాకాకా కానా గలా 


0 “*రాసంగిని కావచ్చు. 


188 (శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


నాకునాకే సీనన్ని ధానము గల్పించుకొని 
చేకొని విన్న పములెల్లా. చేయుచున్నా౭ండను 
కారు సేసి నన్ను వీ€ డెంత గట్టువాయయనక 
(శ్రీకాంతా సీం వింతట నుందువు చిత్తగించి వినవే ॥అవ॥ 


చూచిచూచి నీమూరితి నాసామ్ముగ జేసుకొని 
చేచేత నాలో ధ్యానము సేయుచునున్నా (డను 
కాచుకొని వీనికి నాకూ: ౨గారణ మేమనక 
యేచోటా నీరూపమే హరి యెదలో నుండంగదే ॥; అవ, 


కోరికోరి నేనూరక నీకొలువుగడించుకొని 
చేరి సీవూడి గములు సేయుచునున్నా (డను 
యీరీతులు (శ్రీవేంక కేశ్వర యివి యేంటిసలిగెలనక 
నారాయణ సర్వేశ్వరుండవు నన్ను నేలంగదవే ॥ అవ॥ 290 


అలిత 
ఎట్టు వెయంగలవాండవో యిక నీదేతివి నావునికి 
నెటన నీదాసుండనె తిని నీచి తం చిఆను ॥ పలవి ॥ 
(a) gn యమమ? na) 


సారెకు గొలువునేతు చనవులు నీ విత్తువోయనుచు 
నేరకున్నా€ బాడుదును నీవు మెత్తువనుచు 
వోరిచి వుపవాసములుండుదు నొగి దయదలంతువోయనుచు 
చేరి వాకిలిగాచుకుండుదు చి త్రమురావలెననుచు ॥ ఎట్టు ॥ 


కమ్మటి నిచ్చకములు నెరప్పుదు ఒకి వసముగావళ ననుచు 
వుమ్మడి నీగుణాలు వొగడుదు వూరక మొగమోడుదువనుచు 
నెమ్మది మొక్కులు నే మొక్కుదు నేరములెంచక కాతువని 
నమ్మి నిన్ను నేం బూజింతు నను నీ వీదేరింంతమువస ౪ ఎట్టు 11 


ననా న న. 
౧. “అంతటి కావచ్చు. ౨. కౌరణము=నంబంధము కావచ్చు, వ్యావహారిక ము, 


ఆధ్యాత్మ సంకి ర్రనలు 199 


ఆసతో నీను భావింతు అన్నిట నన్నేలుదువనుచు 
వేసరక సీమంతము నుడుగుదు వేగమే వరమొస(గుదువనుచు 
రాసికి నక్క (గ (శ్రీవేంక చేశా రవ్షీంచితి విప్పుడు నన్ను 
వాసితోడ నే నిన్ను ( దగులుదును వదలక నాపాలం గలవనుచు 
॥ ఎట్టు ॥ 296 


రకు [82 గొళ్ల 
ఇటులై తే బుణ్యము నీకు యిది వుపకారంబొను 
తటుకన నీకీరితి నొగడుదురు తలకొని యిందరును ॥ పల్లవి ॥ 


సురాసురగంధర్యయతులు మిమ్ము. దెలియ(గలేరు 
పరాశరాదులు మీరూపు భావించ6గలేరు 
నరు లెరుంగుదురా మిమ్ము నారాయణ న్‌ సులభు(ండ వై 
కరీంద్రు ( గాచినయటువలె6 గాతువుగాక 1 ఇటు 11 


సనాతనబపవాంవేదళాస్త్రంబులు మిము నుతింపలేవు 
అనంత యజ్ఞంబులు మీమ్ము నటు సాధించంగలేవు 
తనూధరు లెంతటివారు దామోదర నీవే అహల్యను 
వినోదముగ.6 గాచినయటువలె వెస6 గాతువుగాక ॥ ఇటు ॥ 


రమాసతి ౧ సీళామహిరామలు మీతల6౬ పెఅంగరు 
సమేతులై నశేషాదులు మీజాడ మీరలేరు 
తమోమయు లిందరును ధరణిధర (శ్రీవేంకటేశ 
నమోనమో యని మొక్క_ంగా. నను( గాతువుగాక ॥ ఇటు 120 


సామంతం౦ 


సరిగాండు వీ(డన వలదు జగమున రాజు ౨ వలసినది దేవులు 
యిరవుగ నందరు లోకములోపల యిది నానుడిమాట ॥పల్లవి 


జలా అకా _ న. దాలు కాలా. 


గోనిలా పూ ము. పా ౫ వంచనద శావచ్చు. 


200 


TD 


(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


జగదేకబంధుఃడవట సకలజీవులకును, గుజుతుగ 
మొగముచూపవయ్యా మీకు మొక్కెద నీది నేను 
తగులై నచుట్టరికము దాంచ6గ నింకనేలా 
తెగరానీమమకారము తెలుపంగవలె(గావ "సరి॥ 


యితవై నప్రాణమవట యీాచరాచరములకు, అభయము 
సతత మియ్యవయ్యా మాకును సన్ను తింతు నిన్ను 
మతి. బాయనికూటంబులు మానుస మరి యాలా 
జతనంబున. జాలాబియములు జరప[గవలెంగాని ॥సరి॥ 


నెలవై నయేలికెవట నీదాసుల కెల్లా, వేళలు 
దెలియజెప్పవయ్యా మిమ్మును తిరముగ.( గొలిచెదను 
బలువయిన ౧ (శ్రీ వేంక కేశ పరాకు లి(కనేలా 
చెలరేగి నీసులభత్వ మే చెలిం "వలెలగాని ॥ సరి 298 


ఎదురుమాటలాడితి నీకు యం-ఆజ్యు ఎ తోంగొను నీవు 
పదరంగందగదు నీకు పంతములిచ్చితిః గావంగదె. ॥వల్లవి 


మునుపే నే విన్నవించితిని విన నవధరించితివి నివు 
వెనక వేసుకో శరణు చొచ్చితిని విడువకు నన్ననుచు 


నను(జూచి “దేహి” యంపే 'నాస్టి” యనరాదు నీకు 
ఘనయాచకు(డను నేను కడుదాతవు నీవు ॥ ఎదు ॥ 


వెదకి నిను వేండుకొంటిని విచ్చేసితివి మాయింటికి 
వదల(దగదు సీభ క్తి యొస6గు సీవాాడను పాయకుమనుచు 
పదిలంబుగ మొక్కినచేతులు బలిమి. గోయరాదు 
యిదివో బంటను నేను యేలినవాండవు నీవు ॥ ఎదు 4 
“బలువయ్యిన” రేకు, 


ఆధ్యాత్మసంకీ ర నలు 20 | 


మరిగి సీముదలు మోచితిని మన్నించితి విటు నను నీవు 
కరుణతోడ నాయపరాధంబులు కడపు కావుమనుచు 
యిరవై నీపేరు వెట్టి తే నియ్యికొనక పోరాదు 
నరమ్మాత్రుండ నే (శ్రీ వేంకపేళ నాయకు(డవు నీవు ॥ ఎదు॥299 


సామంతం౦ 


ఏదిగతి నే నొక్క(డనే యెందరి కోపుదును 
సీదయతో మవ్నించ6ంగదవే సీరజనాభా [1 పల్లవి al 


మోహాంధకారము యెక్క_డచూచిన ముంచుకవున్నది 
దేహాఖిమానము అందుకు( దోడు దీకొనివచ్చీని 
సాహసభూతము ఘనహింసలకే చాంపించీ6 జేయి 
దాహపుటాసలు వెనకముందరల తరవులువెట్రిని ॥ ఏది ॥ 


కోపాగ్నికణములు సారెకు జుట్టుక గుబ్బతిల6దొడ (౧ 
పెపె వయోవికారంబులు చలపటుక తిరిగీని 
అ ns ౬ 
చాపలగర్వము యొవ్వరినైనా సాధింపించీని 
తీపులధనములు ౧మీ(6దిమీ(దనే తీదీపులు రేంచీని ॥ ఏది ॥ 


భావజవిలాస మప్పటప్పటికి బలుములు చూపీని 
వేవేలుసంపద లెందుచూచినా వేడుక నేసీని 
(శ్రీవేంక మేళ యల మేల్మంగను చేకొను దేవుండా 
యీవేళను న న్నేలితివి నాకు నిన్నియు తగ వసమయ్యోని 
॥ ఏది ॥ 800 


రేకు 163 సామంతం 
ఆనతియ్య6గదవే అందుకే కాచుకున్నాండను 
పూనుక నీ వెంతనేర్పరివై నా భువి మనసుపేదను నేను॥ పల్లవి ॥ 


క నాలా టు. డల ప 


౧. “మీది” కావచ్చు 


202 శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


కొలిచేమనేబంట్లు నీకు గోటానంోటు గలరు నిన్ను6 
దెలి సేమనేజ్ఞానులు తెందేప లున్నారు 
తలచి వరములడిగేవారలు తల వెం[టుకలందరు వారె 
యిల సందడిలో నాకొలువు యెటువలె నెక్కీనో ॥ ఆన ॥ 


పనులకు బాల్పడినవారు (బహ్మాదిదేవతలట 
వనుతులు సేయం దొడంగినవె వేదరాసులట 
మునుకొని ధ్యానించువారు మునుఠెందరై నా( గలరట 
వినయపునామనవిసనవులకు వేళ లెపుడు గలిగీనో ॥ ఆన) 


వున్నతితోడుత నిన్ను మోంచుటకు వున్నారు గరుండండు శేషము నికు 
ఆన్ని టాను సీకాంగిటిలోపల నలరీ నలమేల్మ౦గ 
యెన్నంగ (శ్రీవేంక పేశా నన్నును యేలితి వింతటిలోనె 
పన్నిననా మొక్కులు నీ కేబాగులం జేరీనో ॥ ఆన ॥ 10! 


సామంతం 


ఇప్పుడే నే నొడ(బడ మరవ6ంగ(దగదుజెప్పితి యెల్ల నాండు 
నెప్పున నే౨ నెంతకల్ల రినై నా నీదాసుండనని యందురుగా 
[| పల్లవి॥ 
మజతునో తలంతునో నిన్ను మాటల నేతప్పు గలుగునో 
యెజి(గక నీదాసుల(జూచి యేమని పలుకుదునో 
నెజసిననౌకర్మఫలంబులు నికు సమర్పణ సెసితిని 
మణీ నామీందట నేరము లెంచక మాధవ నన్నిటు రక్షంచవే 
॥ ఇప్పు ॥ 


ఆలతునో సొలతునో నే నీయందు భ క్రి సేతునో 3 సేయనో 
యెలమిని నీకు నివేదించక యేమేమి భుబియింతునో 
తల(చేటినామనసే నీకును ధనముగా౬ గప్పము వెట్టితిని 
పలుమరు నన్నును తగవుకు(దియ్యక పరమాత్మా నను 
గావయాదే ॥ ఇప్పు 1 


పలుమ లలితని దత టట Te 
ఎ. “దొడంగీ నవె” పూ,ము,పా. ఆ, “నెంతటి పూ.ము.పా. ౩. 'శాయనో” రేకు, 


208 
నేరనో నే ర్తునో ఛతీ స జ్‌ ఏజీ న a ~ ee మూనితినో 


జ క్త 
క నో 


శి 
ఖా 
క 


పీరూపము నే సవించి 


మ (| అ 
శ న. శీ లేళ భశ 
టీ 


fy 
మేరతోడ మావారు చేప బె మ్యంరట గే నమ్ముతిఏి 
వారి జాచె న (శ్రీవేంక కేశా పళదు-గప్టా మము మన్ని౦చ 
గదవే ॥ ఇప్పు ॥ 302 
ముఖారి 
సర్వెళ్యరా నీతో సరి ౧ యెవ్వరు 
పూర్యపుం'రు చెప్పగా బూచి కొలిచేంగాని 


1 పలవి ॥ 
గా 
చేరి వేదములు నిన్ను c జెప్పంగా విను పేకావి 


సీరూపము దర్శించేవార లెవ్వరు 
౨ ధారుణిలో నీయవతారాలే చూచుట 


దీరత నీనుహిమలు తెలిసేవి రన్వరు [1 సర్వే 11 
భూమివారి( జూచి నిన్ను€ బూజలు సేయుటగాని 
కామించి నీతో మాటాడేమఘను చెవ్వు ఖ్‌ 


దీమసాన సీదానుల (దిష్ట ౨మెదలుంగుణుకాన్ర 
యీమేర సీ'దై విక మెరింగేవా రెవ్యరు 


i సర్వే it 
వరములు సీ 


వియ్య(గా వచ్చి సేవించుటగాని 
కెరలి సీమూ ర్తి వెదకేవా రెవ్వరు 
హరి (శ్రీవేంక చేశా నీకరుణవారౌటగాని 
అరసి నిన్ను సుదులడి గేవా రవ్వరు 1 సర్వే 1 0038 
యు 
ముఖారి 
ఇట్టినావెల్లితనము లేమని చెప్పుకొందును 


నెట్టన నిందుకు నగి నీవే దయ(జూడవే 


ణు యవ్వరు , . రేకు. _ ౨. , “ధారుణిలోనియవతారాలే , పూ,ము.పా, 


ణా 





1 పలవి ।॥ 
గాం 


204 శ్రీ) తాళ్లపాక ఆన్నమాచార్యుల 


పాటించి నాలో నుండి పలికింతువు నీవు 
మాటలాడ నేరుతునంటా మరి నే నహంకరింతును 
నీటున లోకములెల్లా నీవే యేలుచుండ(గాను 
గా(టటాన దొరనంటా గర్వింతు నేను ॥ ఇట్టి ౪ 


నెమ్మది (బజలనెల్లా నీవే పుట్టించ (గాను 

కమ్మి నేనే బిడ్డలం గంటినంటా సంతసింతును 

సమ్మతి వ్‌పే సర్వసంపదలు నొన(గ6గాను 

యిమ్ముల గడించుకొంటి నివి నేనంటా నెంతు ॥ ఇట్టి ॥ 
మన్నీంచి యివాపరాలు మరి నీవే యియ్యంగాను 


యెన్నుకొందు నాతపోమహిమ యిది యనుచును 
వున్నతి (శ్రీవేంకటేశ నన్ను నేమి చూచేవు 


అన్నిటా నాయాచార్యువిన్నవమే ఏినవె 11 ఇట్టి ॥ 304 
ముఖారి 
ఇటు నిను దెలియ€గ నెంతటివారము 
తటుకన నాసల( దగులుటగాక ॥ పలవి ॥ 


నానామూర్తులు నగధర నీరూపు 
యేనెలవుల ని న్నెటువలె. దల(చుట 
పూని నీభావము పొందుగా. జెప్ప6గా 
వీనులు చల్ల(గా విను పేకాక ॥ ఇటు ॥ 


పెక్కు.నామములు బిరుదు అసంతము _ 
లెక్కడ గొలదిగ ౧నెన్నెని పొగడుట 
యుక్కువ సేసుక యిందులో నొకటి 
పక్కన నొకమర పలుకుటగాక ॥ ఇటు || 


న... 


౧. ఎన్ని-+-అని 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


చేవేలు గలవు నివిహారభూములు 
యేవిధమున నెం దెందని తిరుగుట 
శ్రీ వేంకటేశా సీశ్చంగా రమెల్లను 
సేవించి ముదమున( జెలంగుటగాక 


» 164 ముఖారి 
ఎవ్వరికి యెవ్వ రయ్యేరు యిందరికి నీవే దిక్కు. 
అవ్వలనివ్వల సీ వనాధనాధథు(డవు 


కాయకము లందరును. గార్యవశపరులే 
పాయనవినీ వకొరణబంధుండవు 
దాయగాం డ్లెవ్య్వరినె నాందప్పించుకొనేవా లే 
™ లా 
బాయటనున్నా సీ వాపన్నశరణ్యు(డవు 


అష్టై లోకమువారు అర్జకామపరులే 
జట్టిగొవి నీ వై తే సర్వదాతవు 
పొట్ట(బొరుగుచుట్టాలు భోజనసహాయులే 
నెక్టిన నీవైతే మాకు నిర్వాహకు(డవు 


అంతటా వారికివారు ఆత్మపోషకులే 
రంతుల నీవై తే నానారక్షకుండవు 
సంతతము (శ్రీ వేంకశేశా మమ్ము నేలితివి 
పంతమున నీవు భ క్రపరిపాలకు(డవు 


ముఖారి 


దేవ నీవు గల్పించినతెరువు లివి 
సీవారై నవారినేరుపు లివి 


205 


॥ ఇటు ॥ 005 


1 పలవి 4 
"కు. 


[1 ఎవ్య 11 


1 ఎవ్వ i 


 ఎవ్వ ॥ 306 


జ పల్లవి ॥ 


206 శ్రీ) తాళ్ల పాక అన్నమాచార్యుల 


సపరమశళాంతునకు( బాసము రాదు 
విరతిగలవానికి వెరపు లేదు 
గురు సేవారతునకు( గోపము రాదు 
ధర సత్యవిదునకు( దప్పు లేదు 


పుట్టు[బహ్మా చారికి బుది చెడదు 

చ్చు © 
ఆపె ఆసలేనివారికి అలపు లేదు 
తొట్టినసుజ్ఞానికి దుఃఖము లేదు 
గట్టియెనమౌనికి కలహామే లేదు 


సమచిత్తునకును చంచలము గాదు 
విమలాచారునకు వెలితి లేదు 
నెమకి (శ్రీవేంకటేశ నీదాసులై కొల్చి 
(«mans 
|భమయనివారికి భారము లేదు 


(శ్రీరాగం 


వారివారికర్మములే వారి. జుట్టుకొన(గాను 
యీరీతి నీవె వారియెటుక ౧ మాల్చితివి 


హిరణ్యకశిపుపాటు యొజంగ6డా రావణుడు 
ధరలో హరికి. బగై తానూ. బొలినె 
విరసపుకంసుగతి వినండా దుర్యోధనుండు 
సరుగ( దానూ. బగై సమసినాండు 


తెగి మురాసురుజొడ తెలియ(డా నరకుండు 
మొగిసి పోటుకు. బోయి మొక్కపోయను 
సొగిసి ౨ సోముకుదెస చూడరా దానవులెల్లా 
మగడి మగిడి పోరి మడిసిరిగాక 


౧, "మాన్నితివి' పూ,ము,పా, ౨. “సోమకు” కావచ్చు. 


a దేవ 11 


{1 దేవ Hi 


) దేవ ॥ 307 


nrపలమ ॥ 
లా 


॥ వారి ।। 


౫ వొరది ;॥ 


ఆధ్యాత్మ నంకీ రనలు 


బలివోయినతెరువు బాణుడు విచారించ.(డా 
బలిమి€ దోడరి భంగవపడెగాక 
యెలమి (శ్రీవేంక కేశా యెవ్యరి నేమనవచ్చు 
యెలమి నిప్పటివారూ నెఅ(గరేకాక 


శ్రీరాగం 
హాది సీదాసులభాగ్య మిది యెంతని చెప్పుము 
విరివై నసీసుద్దులు వింటిమయ్యా 
నెమ్మదిని నీవనేటినిధానము గన్నవారు 
కిమ్ముల సంపన్నులె సుఖింతురయ్యా 
కమ్మటి సీభ క్రియనేకామధేను వున్నవారు 
వుమ్మడి నచ్చికదు లే కుందుర య్యా 


చేరి నీపై చింతయనేచింతామణిగలవారు 
కోరినట్టల్లా బదుకుదురయ్యా 
స*రపునీకృపాపారిజా తమబ్బినవారు 
టోరన సంతోసాలం బొదలుదురయ్యా 


హ త్తి నీనామమనేఆమృతము గలవారు 
విత్తిమెనపదవుల నిలుతురయ్యా 
యిత్తల (శ్రీవేంక మేళ ఇవ్నిటా నన్నేలితివి 
౧ సత్తుగా నీవారు నాకు. ఎనవిత్తురయ్యా 


(శ్రీరాగం 


దైవమా నీ వొక్క(డవే దక్కినధనముగాక 
యీవలానావలా మణి యెంచ నే మున్నది 





, “సత్తు “నత్య” శజ్దిభవము కావచ్చు 


సా. 
దూ 
నో 


వారి 1 108 


1 పలవి |! 
ళా 


1 హారి ॥ 


1 హొోది॥। 


।॥ హారి” 09 


"పలవి॥ 
aa) 


న టా కా న. 


08 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పుట్టినవారి కెల్లా ఎపొత్తుల దీజగము 
మెట్లికూచుండేయరంగు మేదినియల్లా 
బట్టబయటిభో గాలు బంతికూటిటోజనాలు 
పట్టి తమవని యేరుపరచ నే మున్నది ॥ దైవ ॥ 


పంచుకొన్న భాగాలు పంచమహాభూతాలు 
పంచేందియములే పరివారాలు 
యెంచి నడచేకాలమే యిందరికి నుంబళి 
తెంచి యెచ్చుకుందు లిందు6 దెలుప నే మున్నది .%దైవ॥ 


మనోవికారాలు మాన షవపుటెబుకలు 
వినోదమా(తాలు వేడుకలెల్తా 
యెనలేవిశ్రీవేంకసేశ సీమహిమ లివి 
వెనకా ముందరా విన్నవించ నే మున్నది ' దైవ! 810 


(శ్రీరాగం 


ఇట్టివాండవు సులభ మెట్లా నై తివోకాక 
అట్టినిదయ దలచి అరుదయ్యో¢ నాకు n పల్లవి || 


యేమేమి చదువవలె నెందరి నడుగవలె 
ఆముక నిన్ను (దెలిసేయందుకొరకు 
భూమిలోన నెంతేసిపుణ్యములు నేయవలె 
కామించి నీపై భ క్తిగలిగేటికొరకు ॥ ఇట్టి ॥ 


యెన్నిజన్మా లెత్తవలె నెందెందు వెదకవలె 
కన్నుల సీసాకారము గనేకొరకు 
వున్నతి నెంతగాలము వొగ్షి కాచుకుండవలె 
విన్నవించి నీసేవ వేండుకొనేకొరకు ॥ ఇట్టి ॥ 


ననన ననన లాల జాలు. చ. ద 





౧, “పొత్తులది జగము” పూ.ము.పా, 


ఆధ్యాత్మ బ౦5 నలు 


మేదేది యెజంగవలె యెట్లభ్యసించవలె 
నసీదాసుండనిపించుకొ నేటికొర కు 
సాదరాన (శ్రీవేంక కేశ్వర సన్ను మన్నించితి. 
వేదెసం బొగడవలె యింత సేసేకొరకు 


165 శ్రీరాగం 
చెప్పి తే బాసునందురు చేసినదోసములెల్లా 
వొప్పుగొని మవ్నించ నుచితమౌ నీకు 


కమియించుకొనవే సర్వాపరాధములు 
(కమ మెజంగ కేమేమి గావించితినో 
రమణతో సర్వలోకరక్షకు (6డవట న్‌వు 
తమితోడ నన్నుంగానం దగవాను నీకు 


పరిహరించ6గదవే బహునరకబాధలు 
గరిమల నెటువలెం గాచుకున్నవో 
అరుదుగా నురలమొ రాలించితివట తొలి 
ధర నన్ను వహించుకో. దగవాను నీకు 


వెనుకొని యడ్డము రావే (శ్రీవేంక కేశ్వర 
అనుభవించేకర్మము ల వేమున్నవో 
పవివడి భ క్రపరిపాలకుడవట నీకు 
తనుభోగాలు భోగించ।' దగదాౌను నీవు 


నాదరామ[కియ 


nq 811 
బె 


|1 పల్లవి i} 


౪ చెప్పి 11 


|| చెప్పి [| 


॥ చెప్పి ॥ 812 


త(డు లోకోన్నతు. డాదిమపురుషుండు అన్నిటాను పరిపూర్ణుడు 
చతురు6 డిత6డే రక్షించంగలవాండు శరణమిబదుకవో వేమనసా 


Vol 2-౧౯ 14 


[| పల్లవి it 


210 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మరుతం|డి(జూచినషంచికన్ను లను మరొకరి6 జూచిన నింపొనా 
మిదివరునా నామమునొడిగిననోరను చిక్కిన పేరులు యి=వొనాొ 
పరమా త్తుందలచినమనసుల్‌' పలను పరుల దల6చితే నొడ(బడునా 


కరుణానిధిపుణ్యకధలువినినచెవుల కడలసుద్దులు వినసమ్మతించునా 
॥ అత (| 


నరహరి(బూజించినయట్రికరములు నరులనేవసేయ నరుహములా 
మురహరు కదణవి మొక్కి నశిరరు పున మూఢులకు మొక్క నుచితములా 
వారిమందిరమునకరి గెడుపదములు అధములిండ్ల కేంగ6గ నలవడు నా 

పురుషో త్త తము ౧ లాంఛనము మోచిన మెను భువిహీన ఎ వృత్తి తికి 
బొస6ంగీనా ॥ ఆత6 ॥ 


గోవిందుడే దిక్కైవుండుఘనులకు కొలిపీనా దేవతాంతరంబులు 
భూవల్ల భుదెస( బుట్టినజ్ఞానము పొంది వేరొకట నిలిచీనా 
(శ్రీ వేంకటపతి వై నిడినభ క్తి చెలులపె నునుప(గ( దగవవునా 
దేవకినందను.( డితవిదాసుల6 దెలియ€6గ జడులకు( దరమయ్యీనా 
॥ అత(॥ 810 


నాదరామ[క్రియ 


ఇదివో న్మీపతాపము యెక్కడ చూచినా దానే 
యెదిటిబహ్మాండము యిమ్ముచాల దిందుకు 1 పల్లవి [11 


పనిగొంపే భువిలో నేబదియే అక్షరములు 
కొనాడికే నీగుణాలు కోటాన(గోటి 
యెనసి పదునాలుగే యెడ మైన లోకములు 
అనిశము నీ£యైతే ననంతమహిమలు ॥ ఇది ॥ 


న చలనాల దనరు నలంయజనానలా 
ఆగాలా. అటుల నానా చాల. 


౧. *“లాంచనము” రేకు, ౨. *(విత్తికి” రేకు. 


ఆధ్యాత్యసంకీ ర్తనలు 


మించి ౧నిండుకొంకే నెనిమదియే దిక్కులు 
అంచల సీకతలై తే ననేకములు 
యెంచి చూచితే గలవి పంచమహాభూతాలే 
ముంచిననీమాయ తుదమొదళలే లేదు 


పుపమించి తెలిసితే నొక్కే జగము 
అపురూపపునీసృష్టి ఆతిఘనము 
అపరిమితపుజీవు లణుమాత్రులై నాను 
యెపుడు శ్రీవేంక కేశ యెక్కుడు నీదాసులు 


నాదరామ్మకియ 


ఎంతకత నడపితి వేమి జోలి బెట్టితివి 
చింతించ లోకములు నీచేతివే కావా 


కౌరవుల. బాండవుల కఐహము వెట్టనేల 
నేరిచి సారథ్యము నెజపనేలా 
కోరి భూభార మణంచేకొరతై తే నీచే చృక._ 
మూరకే వేసితే దుష్టు లొక్కమాసే తెగరా 


చేకొని వానరులఅ6గా6 జేయనేల దేవతల 
శోకతో లంకాపురి చుట్టు కో నేల 
కాకానురు వేసినకసవే రావణుమీ(ద- 
నాకడ( ఇంపువెట్టితే నప్పుడే సమయండా 


గక్కన (శ్రీవేంక కేశ కంబములో వెళ్ల నేల 
చొక్క-ముగా6 (ఐహ్హాదుండు చూపంగనేల 
చిక్కక పిరణ్యకశిపునాత్మలో నుండక 
తక్కించి నీవెడసితే తానే పొలియండా 





211 


1 ఇది ॥ 


1౪ఆది॥ 814 


1 పలవి॥ 
ae) 


1 ఎంత ॥ 


1 ఎంత 11 


౪ ఎంత ॥ 315 





212 శ్ర) తాళ్లపాక అన్నమాచార్యుల 


నొదరామ[క్రియ 


పరులక్రై తే నిదే పొపముగాదా 
పురిగొని నీవంక( బుణ్యమాయ.గాక 


పరమపురుష నీవు పట్టినదే ధర్మము 
అరసి నీవు చెల్లించినదే సత్యము 
ధరలోన నీరెంటికి తండ్రితో విరోధించ(గ 
దొరసి (ప్రహాదునకు దోడై నదే గురుతు 


నారాయణు(డ నీవు నడిపినదే తగవు 
ఆరూడి నీ వౌనన్నదే ఆచారము 
సారెకు. దమయన్నతో గండిపడి పెనగంగ 
కోరి సుగీవు వహించుకొన్నదే గురుతు 


శ్రీవేంకటేశ నీవు చేసినదే నీతి 
చేవతో నీ వొడంబరచినదే మాట 
కావించి తాతతో. జోరంగా నీవు చ్యక్రమెత్తి 
ఆవేళ నడ్డ మైనందుకు ఆర్జును6డే గురుతు 


రేకు 106 నాదరామ్మక్రియ 
ప్రపన్నులకి నిది పరమాచారము 
విపరీతాచారము విడువంగవలయు 


భగవదపచారము భాగవతాపచారము( 
దగులక దేవతాంతరము మాని 
నగధరుశరణము నమ్మి యాచార్యుని 
బగివాయనిదే సరమవైష్ణ్టవము 


॥ పలవి 
వ్‌, 


॥ పరు ।॥। 


౫ పరు॥ 


॥ పరు॥ 816 


1 పఠఅవి॥। 
గా 


ఆధ్యాత్మసంకీర్తనలు 


దురహంకారము దుఃఖము నుఖమును( 
బొరయక (పాకృతులపొంత( బోవక 
దరిశనాభిమానాన ధర్మము వదలక 
పరిశుద్ది నుండు పే పరమవై వ్ష్లవము 


ఉపాయాంతరము లొల్లక భక్తి చేపట్టి 
యెపుడూ. దీర్హప్రసాదేచ్చతోడ 
నిపుణత (శ్రీవేంక టనిలయుడే గతియని 
(పపత్తి గలుగు పే పరమవై]ైష్టవము 


రామ[క్రియ 


జతనము జతనము సర్వేళునగ రిది 
బతుకు(దోవ యిదె బడకరము 


హృదయములోపల సీశ్వ్యరు( డున్నా6డు 
ఒదిలము మనసా బడకరము 
తుద నల కామాదుల జొర నియ్యక 
పదరక కావుము బడకరము 


యెంచుకొనీ నిదే యేలిక మిము ని(క 
పంచభూతములాల బడకరము 
మించినపురి తొమ్మిదివాకిళ్లను 
పంచుక వున్నారు బడకరము 


నడుమ నడుమ. (బాణములాలా మీరు 
బడివాయకుండరో బడకరము 
యెడయక శ్రీవేంక పేశ్వరునకు మీరు 
బడలక కొలువరో బడకరము 


218 


1(పప॥ 817 


1 పలవి ॥ 
గా 


1 జిత 4 


1 జత ॥ 


ఇతజ॥ 318 


214 శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


భైరవి 
ఆతడే విష్ణుం డభిలము నడ పెడి 
యీాతల నెవ్వరి కే(టికి. బింతా || పల్లవి i 


పుట్లించ6 బెంచ6గ పొడ వెక్కించ దేహుల 
గట్టిగా మా(టలాడించం గదలించ 
పటి వాన గురియించ పెరులు మొగి 
తిట్ట పెట్ట నొకానొకదేవుండు గలండు ॥ ఆత(॥ 


అన్నపానము లొస6గ నాపదలు గడపంగ 
పన్ని మాయలు భువి. బచరించ 
విన్నపాలు సురలవి విని యందరి రక్షింప 
వున్న తోన్నతు(డై వొకానొకక ర్హ గలండు 1 ఆత( ॥ 


కాల మకయము ౧నేయ కర్మను ఫలించ(జేయ 
తాళుకొనీ మరపించ6 దల6పించ 
పాలుపడి (శ్రీవేంక టపతియై వేదా లుచెప్పే_ 
యేలిక యొకానొకయీశ్వరుండు గలండు ॥ అత(॥ 810 


భైరవి 
హరి హరి జగచామెలుంగ నీ వాతుమలోనే వున్నాండవు 
సురల గాచుటయు ననురల నడంచుట చొప్పడియున్నది 
సీగురుతు ॥ పల్లవి ॥ 
వేదార్థము 3 దప్పందెలిసిశవిద్వాంసునివంటిది 
పాదుగ( జదువక తర్కించ (బోవుపాండిత్యమువంటిది 
మేదిని నడవుల( దెరువుదప్పి మరి మెలంగేటి తెరువరివంటిది 
ఆదిమూర్తి సీశరణు చొచ్చి నిను నారాధించనివానిబదుకు॥హారి॥ 


౧. శాయి రేకు ౨, *మెఆంగి పూ,ము.పా, రేకు, ౩, “దప్పందెలినిని పూ.ము పా. 


ఆధ్యాత్మిసంకీ ర్తనలు 


216 
వట్రిజోలితో నూరక దేవరభలేవిపూజవంటిది 
వొట్టుక ఫలములులేసిపంటలకు వొడి గటపేయటువంటిది 
నెట్టన( గర్లధా రుండులేని2లనిధినడి మియోడవంటిది 
బట్టబయటనే పరమేశ్వర నీపెభ క్తి లేనివానిబదుకు ॥హరి॥ 


పొందుగ ధర్మముబోధించెడిసత్పురుమలులేనిసభవంటిది 
చెంది శ్రీవేంక కేశ్వర నీమహిమలు చెప్పనికథవంటిది 
సందడి ననియు. జేసి దకీణలుచాలనియజ్ఞమువంటిగి 
యిందిరారమణ నీ వెక్తు డనుచు నిన్ని ట( దెలియని-: _..కు 

1హ్హహా3॥ 320 
భె రవి 

అరుదు నీచెర్మితము హరి నే నిదియే తలంచుకొని 

శరణంటి( గావు మిదియ విన్నపము సరిలేరు నీకు ॥ పల్లవి 


పరగ నీయకారణబంధుత్వ మవాల్యయందుం గంటిమి 

రియందు నా ర్రరక్షకత్వము మెరయంగ6 గంటిమి 
అరసి [దౌపదియందు నాపదుద్దారకత్వము గంటిమి 
శరణం బె గాచుట ధర విఖీషణునందు. గంటిమి 


1 అరు ॥ 
మును భ క్రవత్సలత్వము నీకు శబరియందు(6 గంటమి 
ఆనాథనాధుడవు నీ వగుట సుగీవువందు( గంటిమి 
'పెనంగి నిరుహేతుక(సేమ పరీకితునందు. గంటిమి 
విను. గింకరాదధీను(ఉని (పహ్హాదునియందు. గంటిమి ॥ ఆరు! 


గోవర్షనమందు సర్వజీవదయాపరత్వము గంటిమి 
భావించి సాందీపునందు (పతిజ్ఞాపాలకత్వము గంటిమి 
దేవ శ్రీవేంక కేశ్వర నీవు ద్రిషవరదు(డవగుట 
తావె ననీకొనేటిదండ నొసంగేయందే కంటిమి ౧ ॥అరుః 82! 


౧. ఈపాటలో (ప్రతిచరణమునందునూ *కంటిమి” దీర్హాంతముగనే కలదు. 


216 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు 167 భైరవి 
ఎంతపుణ్యమో యిటు మాకు గలిగె 
చెంతనే నీకృప సిద్ది:చ6టోలు 


(శ్రీపతి మీకథ చెవులను వింటిమి 
పాపము లణగెను భయ ముడిగె 
తీవుగC దులసితీర్ధము గాంటిమి 
శాపము దీరెను సఫలంబాయ 


గోవింద మిము. గనంగొంటి మిప్పుడే 
పావనమైతిమి (బతికితిమి 
తావుల మీపాదములకు మొక్కి_తి 
వేవేలుం గలిగెను వేడుక లాయ 


(శ్రీవేంక కేశ్వర సేవించితి మిము 
ధావతి దీరెను తనిసితిమి 
వావిరి ముమ్మారు వలగొని వచ్చితి 
నివారమైతిమి నిలిచితి మిపుడు 


వములవాచి 
ఆనంతాపదాధి నేను ఆటుగాన శరణంటిని 
యనలేనినీగుణాలు యేమిచూచేనయ్యా 


దగ్గరి కొలుతు నాతరతమ్య మెంచుకోను 
సగ్గువడ నిశ్లు నిన్ను. జేరి పాడుదు 


వొగ్గి విన్నపాలు నేతు వుబ్బున( జిత్త మెర€గ 


యెగ్గు లెంచితే నావల్ల నెన్ని లేవయ్యా 


౪ ఎంత 1 


tH అచిత || 


॥ ఎంత ॥ 922 


$ పలవి ॥। 
cn 


1 మన0 ;1 


ఆధ్యాత్మసంకీ ర్తనలు 217 


పాదాలంటి మొక్కు_దును పరిశుద్ది దలంచను 
సాదించి కొలువవత్తు సత్వ చూడను 
యేదెసనై నా నతింతు యెంగిలినోరని మాన 
పాదుగా విచారించితే బలు మూఢు(6డనయ్యా 1 అున౦ం ॥ 


మందము పె. దలపోతు మందె మేళమసియన 
కంచముకూడర్పింతు( గాదననేర 
యెొంచ6గ (శ్రీవేంక "పేళ యిన్నిటా నీబంట నె త్రి 
రెం 


పంచల? జూచితే సీపాలివా 6డ సయ్యా ॥ ౨నం ॥ 923 
మలహారి 
అన్నిటా నీవే వుందునంచువుగాన 
యిన్ని నీవు వుటించిన విపి నిసొమ్ములే ౪ పలపి॥ 
యు గా 


నిలిచినరూపులెల్లా సీగుళ్లుగాం దల6తు 
మెల6గేటివై తన్యము మిమ్ముగా€ దలంతు 
యిలలోనిధ్వనులు నీపలుకులుగా€ దలంతు 
కఅపంచభూతా లుపకరణొలుగా.6 దలంతు ॥ అన్నీ ॥ 


నారుకొన్న పంటలు నినె వేద్యాలుగా( దల(తు 
సిరెల్లా నీతీర్ణమసి నెమ్మి. దలంతు 
ధారుణి భోగాలు పూజా.దదవ్యాలుగా6 దల6తు 
నేరిచినపనులెల్లా నీలీలలుగా. దల?౭తును ॥ అన్ని ॥ 


కాల్మతయము నీగతులుగానే తలంతు 
చాలి సురల నీయనుచరుల6గానే తల(తు 
నాలోని శ్రీవేంక పేశ నాతండివని తలంతు 
తాలిమి నీదేవులను తల్లియని తబంతును ॥ అన్ని ॥ 924 


శ్రీ) తాళ్లపాక అన్నమౌవార్యుల 


మలపారి 
అందుకేపో నీపై నాసవుట్టి కొలిచేది 
మందలించిలి నింక మది నీచి త్తము ॥ పెల్లవి | 


యిందరు( జెప్ప6గా వింటి యెవ్వరీకైె నా విష్ణుండే 
కందువ మోక్ష మియ్యు€ల గర యనంగా 
ముందే వింటి నారదుండు ముంచి నిన్ను6 బొాడ6గా 
పొోందుగ లోకములోన( బూజ్యాడాయనను(చు ॥ అందు ॥ 


అప్పటి వింటి లోకము లన్నిటికి హరియే 
కప్పి రక్షకత్వానకు(. గర్హ యనణా 
యిప్పుడే వింటి [ధువుండు యిటు నిన్ను నుతించే 
వుప్పతిల్లి పట్ట చేఒచున్నా (డనుచును ॥ అందు ॥ 


యిదె వింటి: శ్రీవేంక చేళ (బవ్మాకు. దండివై 
కదిసి పుట్టించ 6 బెంచ6 గర్త వనుచు 
వదలక వింటి నీకు వాల్మీకి కావ్యము చెప్పి 
చెదర కాద్యులలో( (దిసిద్దుండాయన మచు ॥ అందు ॥ 92 


భూపాళం 
ఆపరాధివి నే నై నాను 
కృపగలవారికి (4 గపటము లేదు 1; పలవి॥। 


సనాతనా అచ్యుతా సర్వేశ్వరా 
అనాదికారణ ఆనంతా 
జనార్లరా అచల సకలలో కేశ్వ ౮ 
నిను మర చెయున్నా(డ నను చెలుపవయా 11 ఆమ || 


అధ్యాత్మ సంకీర్తనలు 


పురాణపురుషా పురుషోత్తమా 
చరాచరాత్మక జగదీళా 
పరాత్సరా హరి బబహ్మాండనాయుకా 
యిరవు నీవేయట యెొటింగించంగదే 


డేవో త్తమా శశిదినకరనయినా 
పావనచరితా పరమాత్మా 
శ్రీవేంగకేశా జీవాంతరంగా 
"నేవకు(డను బుద్దిచెబ్పంగవలయు 


భూపాళం 
చెప్పవే నన్ను మన్నించి శ్రీపతి నాకు 
యెప్పుడును జింతించే నిదేపనై నేను 


పొలసి నీరూప మెట్లు వొడచూపేవో 
యెలమి న భాగ్య మిక నెటున్న దో 
వం 
ఆలరి నా కేబుద్ధి ఆనతిచ్చేవో 
కలిగిననీమాయ యేుగతిం గడచేనో 


వరుస నా కెట్లా( గై వసమయ్యేనో 
యిరవె నాజన్మఫల మెట్లుస్నదో 
మి శం 
పరగ నామతి నెట్టు పాయకుందేవో 
కరుణానిధిపి ని న్నేకరణి మెప్పించేనో 


పనివడి యెట్లా నీభ క్తి యిచ్చేవో నా- 
మనసుచంచల మెట్టు మట్టుపడీనో 
యెనలేవి నాతల(పు యెటింగి (శ్రీవేంక మేళ 
నను నేలితిఏ యెట్లా కోరిక ఇటో 


219 


nSఅప॥ 


rn" అప 1 326 


1 చెప్ప i 


11 చెప్ప / 


[1 చెప్ప a Pa 


220 శ్రీ) తౌళ్ల పాక అన్నమాచార్యుల 


రేకు 168 భూపాళం 

ఇవి నేయంగ నే నలసుండ యెటువలె మోక్షం బడిగెదను 
వివరముతోడుత నీవు సులభు(డవు విస్ట్రుండ నిన్నే కొలిచెదంగాక 

11 పల్లవి || 

జపయజ్ఞ దా నకర్మంబులు యెంచ(6గ బిరకొలఫలంబులు 
యెప్పుడు. బుణ్యతీర్ణస్నా నములు యిల పాపవవిమోచనములు 
అపరిమిత దేవతాంతరభజనలు ఆయాలోకప్రాప్పులు 
వుపవాసాదినియమ్మవత ములు తపోనిష్టకు( గారణంబులు '॥ ఇవి॥ 


రవిచం[దగహతారాబలములు భువిలో. గామ్యఫలములు 
తవిలినపంచేం[దియని గహంబులు తనుధరులకు దుర్హభములు 
ఆవిరళధర్మార్ధకామంబులు మటీ యైళ్వర్యములకు మూలములు 
అవల్యగహణకాలానుషస్టానము అథికఫలంబులు ఆశామయము ॥ ఇవి, 


పరగ స_్ర్రసంతానబాహ్మజతర్పణ ములు ఖ్యాతీసుకృతములు 
ఆరయ (6 బు[తదారక్షేతసంగహ మందరికిని సంసార భోగము 
హరి నరహరి (శ్రీవేంక పేశ్వరా అభిలము నొన(గెడిదాతవు 
సరుగన నీవే దయతో రకించ(జాలుదు వేకాలమును మమ్మును 


ft ఇవి ॥ 328 
ధన్నాసి 
నీవే మాకు దిక్కు నిన్నే తలంతుము 
కావు మానేర మెంచక కరుణానిది ౧ పలవి 


నెట్టిన సూర్యు ౧ లోనినెలకొన్న తేజమా 
గట్టిగా జం(దునిలోనికాంతిపుంజమా 
పుట్టిరషీంచేయజ్ఞపురుషుని ప్రకాశ మా 
వొట్లుక దేవత లలోనుండినళ క్రీ 1 నీవే ॥ 


౧. “లోని కావచ్చు. 





అధ్యాత్మనంకీ ర్రనలు 221 


సిగులమించినయట్లిజీవులలో (పాణమా 
గరిమ వేదములలో గలయర్ధ మా 
పరమపదమునందు( బాదుకొన్న(బ్రహ్మ మా 
చరాచరములలో సర్వాధారమా ౧సీవే॥ 


జగములో వెల నేటిసంసారసుఖమా 
నిగిడి నమం[త్రములనిజమహమా 
మిగుల (శ్రీవేంక టా(ద్రిమీందనున్న దై వమా 
ముగురువేల్పులలోని మూలకందమా ॥నీవే॥ 029 


ధన్నాసి 
సీ వెంత నే నెంత నేడు నాయగ్గలి కెంత 
దేవ నీదాసుల.6 జూచితేనే నిన్ను ( గనుట 1 పల్లవి 11 


వొక్కొక్కురోమకూపాన నొగి (బహ్మాండకోట్లు 
ఉక్కుమీరి ధరించుక ఉన్నాండవట 
నిక్కిననీరూప మెంతో నిన్ను గను6గొను బెట్టు 
అక్క_జపువేదముల కగోచరు(డవు ॥ నీవెం॥ 


యెన్నో శిరనులట యెన్నో పాదములట 
యెన్న రానిచేతులట యిట్లినీమూ ర్రి 
కన్నుల జూచుట యెట్టు కడగురు తందు కేది 
అన్నిటా మునీందద్రులకు నచింత్యుండవు | నీవెం ॥ 


కోటిసూర్యు లొక్క మాయే కూడ నుదయించినట్టు 
గాటపుసీతిరుమేనికాంతులట 
మేటివి (శ్రీవేంక కేశ మిమ్ము (దిష్టించుట యెట్లు 
పోటి దేవతలకేలా౭ బొడవె నవాండవు 1నీవెం ॥ 380 


222 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ధన్నాసి 
నారాయణ' సీపంహో నాభాగ్యమో ఇది 
సేరుకొని పిలువనిపేరటమై వున్నది it పల్లవి 


వుడిగినా. గామాదు లొక్కాక్కవ్యాజాన వచ్చీ 
సుడిసి నడుముదొచ్చుచుట్టాలవలి 
తడవకున్నా( గర్భాలు తమ్ము దామె నేయించీ 
బడిబడిం దిరుగును ఐంట్లవలె ॥ నారా ॥ 


చూడకున్నా దుర్గుణాలు సొంట్లు సోదించవచ్చీ 
వాడ వాడల దల “రుల వలె 
యేడ నున్నా లంపటాలు యెదుటనే పొలసీవి 
జోడువాయనీక తోడునీడలవలె ॥ నారా :! 


కలంచకున్నా భోగాలు తనువుతో( బెనంగీని 
చెలరేగి గరడిలో ౨ జెట్టవలె 
బలిమి (శ్రీవేంక పేశ భావములో నీమూరితి 
నిలుపవే యెందుకై నా నిగిడీ నామనసు ॥నారా॥ 00! 


దేవగాంధారి 


పనుల గాచుఏట యెటు బండిబోయి6డవా పెట్టు 
వెస నిన్ను6 దలంచితే వెరగయ్యో నాకు ॥ పల్లవి ౪ 


వరు నంతరియామిత్వము నవతారములు 
పరగ మూండుమూర్తులప్రభావము 
పరమపదము పరాత్సరము (బహ్మమునై. 
తిరమైనయాది దేవ దేవుడవు నీవు ॥ పను ॥ 


౧. “దలనరులువలి రేకు, ౨. *జెట్లువలె” రేకు, 


అధ్యాత్మసంకీ రనలు 


ఆనిశము జీవులకు నణువుకు మహత్తుకు 
వెనుకొన్నమాయకు విరాట్టుకు 
ఫొనుంగనిమహిమలపొడవృకు బొడవెన 
దినకరకోటికోటి తేజమవు నీవు 


సర్వశాస్త్రములలో సనకాదులలో 
పర్వినగరుడా నంత పముఖులలో 
సర్వదా మెల(గుచు జనవరదు(డ వై 
వుర్వి (శ్రి వేంకటాదినున్న దేవుండవు 


రేకు 169 దేవగాంధారి 


ఎపొద్దూ నీచేంతలెల్లా యెదుటనే కానవచ్చీ 
వీంపు గానరా౭గా దా6గేవిద్య నీదిగాక 


పుట్టినమెకానకు( బూరి మేయ నేరిపిథా 
అ"పె పిలల బెట నటు నేర్చిరా 
౬ వ్‌ యలు 
చుట్టి సీళ్లున్న చోటు సోదించ నేరిపీరా 
మట్టులేని దింతా నీమాయ యింతేకాక 


తీవెలకు( జుట్టి చుట్టి దిక్కుల! బాంక నేరిపిరా 
లు లు 


తావుల6 దతికాలాన6౬ బూవ నేరిపిరా 


౧ వేవేలుపక్కొ_మ్మలు వెన బెట్ల నేరిపిరా 


యేవల( జూచినా నీమహిమ లింతేగాక 


వోరి పతులు కొరులు గూండ్లు వెట్ట నేరీపిరా 
సారె జాతియ్యాహారాలచవి నేర్పిరా 


యీరీతి (శ్రీవేంక మేళ యిన్నియు లోకములోన 


చేరి సీవు సేసిన ౨ సృష్టి యింతేకాక 


223 


1 పను॥ 


॥n పను ॥ ౮0౨2 


॥పలవి॥॥ 
aa) 


॥ ఏపొ ॥ 


॥ ఏపొ ॥ 


1 ఏపొ 4 383 


౧, “వేవేలుపకొమ్మలు” పూ,ము.పా, పక్క---కొమ్మలు=పకొనమ్మలు కావచ్చు. 


౨, “(నిష్షి” రేకు, 


శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


దేవగాంధారి 


ఇంతకంటే మరి లేదు యెప్వరికి నుపాయము 
యెంత్రై నా నిదియు ని విచ్చితేనే కలుగు 


హరి సీచిత్తమువపేయందుకు నుపాయము 
ధర నిన్ను జోధించేనీదాసులమాంటపే 
దురితములన్నిటిని తొలగించేవుపాయము 
నిరంతరమును నీనామజప మే 


దండితోడ నీమాయ? దాంపేయందు కుపాయము 
నిండుని ధానమైననీపై భ కే 
అండనున్నకామాదుల నణచుట కుపాయము 
కొండవంటినీమూ ర్తి. గోరి శరణను సే 


పుట్టుగులు గెలిచి నిన్ను బొందుట కపాయము 
అ నీరూపమెనఆచారు?డే 
ధి ర లి 
యిె (శ్రీవేంక టేళ యిన్నిటికి నుపాయము 
(wn) 
మట్టులేనిరామానుజమత ము చేకొను పే 


దేవగాంధారి 
తెలియరాదు నీమాయ తెరమర(గుపెక్కు_- 
వలల జిక్కక నిన్నే కొలువంగవలయు 


చూడ(గ నీజగత్తుకు సూత్రధారివి నీవు 


జోడై సీసూతాన నాడుచును సర్వంబునున్నది 
యేడ( జూచినా నీ వుందు వెవ్వరికి. గానరావు 


వోడక స్వతంత మొకరిపై వెతువు 


1 పలవి ॥ 
"మట 


i కంత ॥ 


1 ఇంత ॥ 


॥ ఇంత ॥ 834 


॥nపలవి॥ 
ఇ) 


n తెలి! 


అ. దా. దాకా ల 


౧. “దాటి” రేకు. 


అధ్యాత్మ సంకీర్తనలు 


మఖజఅపించా6 దల(పించా మర్మజ్ఞుండవు సీవు 
గుజియై నీసంకల్పముకొలందే యీజీవులెల్తా 
మతి నీ వీశ్వరుండవు మాంటలకుం జిక్కవు 
కఠకరి నితరులం గ ర్రలయగా( జేతువు 


అందరిమొర లాలించి అట్టె రక్షింతువు నీవు 
కందువ (శ్రీవేంక కేశ కానవచ్చె నీమహిమ 
చెంది వరము లిత్తువు చేతికి సులభు(డవు 
సందడి నెవ్వరినై నా సరిగా మన్నింతువు 


ధన్నాసి 
నీవే దయదల(చుక నెమ్మి రక్షించుటగాక 
యీవల6 గొలిచేనంచే యీడై నవాండనా 


పరగ నేమైనా విన్నపము చేసుకొ నేనంటే 
హరి నీకు నెదురుమా6టాడేవా(డనా 
గరిమ సువన్తువులు కానుక ఇచ్చేనంటకే 
సరుస నీకన్నా నేను సంపన్ను(6డనా. 


మెలగి నీగుణాలకు మెచ్చి సంతోషించేనం కే 
జలజాక నే నీతో సరివాండనా 
బలువై న నీపరమపదము గో రేనం జే 
వలనై ననీతోడి వంతువా(డనా. 


తాలిమితో నాలో నిన్ను ధ్యానము సేసేవంే 
పాలసు(డ నేను సీపాటీవా(డనా 
యేలికివి (శ్రీవేంక కేశ నన్ను6 గృపతోడ 
యీలీల నీమహమలు యెరి౭గేటివా(డనా. 


Vol 2-F15 


225 


॥ తెలి ।। 


॥ తెలి ॥; 895 


1 పలవి ౪ 
na) 


*వీవే॥ 


జనీవే॥ 


1 నీవే! 386 


226 (శ్ర తాళ్ళపాక అన్నమాచార్యుల 


ఉవణాంధాది 


చితానె( బెట్ల.. మీమాట (శ్రీరచుణ మరివక; 


36 
ఖః 


పహ తిని నే. మెగుంగుదు నజా" నేను "Ee 
అలాననే LD ద 


నెలకొని నాలోన నీ షన్నా దవుగనసక 
తలంచకున్నా నీచ్ను6 ఒ.లఅంచిన” యగ శ 
యెలమి నందరి సీవే యేలినవాడపుగనక 


కొలుపుకాన్నా సన్నుల గెౌలిచిసవొండన ॥చతా | 


ఇ 


నకొని అకపమెల్తా నపాఎమేకన 
మొక్కళ న్నా “ను సీకి మొక్కిగువా (డనే 


నిక్కి. నానాతరముల: సీం. చేతన క 


"పెక్కులుగ 6౬ దింవక స్ని( బిలి.నవా(డ నే 1 చితా ॥ 
ఆ లాడే 


బోజ నారుగమలా.. ను న్న (డవుగ సక 


పు జించ: న్నా 'న్సుు: బూజించిసవా6డనే 
తేజపు(శ్రీ వెంక కేశ దేవ నీవి గతిగాన 
సాజొన ౧ ఇంటుఒనాౌ శ.ఇన్ననొ6డనే. ॥ చిత్రా । రితి 


గండకి య 
౧దా(చుకో నీపాదాల- ఆడ చేయ జేసినపూణ లివి 
పూంచి నీకీకితిరూవపుషము ల. యయ్యా ॥ 


౬ 
36 
ల 


వొక్క_సంకీ రగ చాల వొదికె మమ్ము రకించ6౧ 
జబ్‌? CO 
తెక్కినఐ భండారాన దా వుడీ 
వెఫవసమగునీ చుము వెలసులభము ఫల సుధికము 
దిక్కె. ఇక్నెలిక్‌ విక నవ తీర. నా ఎనమయ్యా * దాచు ॥ 


జల ముతానాాానాలలలాలాలనాాులనయంలానాం నాతో వానా. 


౧. “దాచుకొని పాదాలకు? పూ మ,షా. 


అధ్యాత్మ సంకీర్తనలు 2:7 
నానాలిక పైనుండి నానాసంకీ ర్తనయి 
పూన ఇచే వెన్ను (6 దటొగడించితివి 
వేన మాలవెన్ను(డా పినుతించ నెంతివాండ 


కాణంమ్మని నౌ కీపుణ్యమ గట్టతి వింతే యయ్యా *దాయంచు॥ 


యామ. గర్భము ఇ ఇ నీవహిమే కొనయాడితియగాని 
చేముంచి ౧నాస్వాల: [చె్చైము. చెప్పినవా(డం గాను 
నేమా:ఐ. బాడేవాంచన నేరము కంద మీ 
శ్రీమాభవ నే సీవాసు€వ (శ్రీ వేంక ేశుండవయ్యా॥వా ంచుజ8ింర 


రేకు 170 గుండ (క్రియ 
హరి గోవిందా హరి గోవిందా 
ఆన.ద మానంద మాతుమకును 
గురూపదేశాన వెదక(గా వెదక6౦గా 
గరిసు నియర్లము కంటి మోయియ్యా ॥ పల్లవి ॥ 


సరి నన్యధర్మములు మానుమంటివి 
శరణు నీకర్యజొరుమ.-టీవి 
దురితము లణ(చేనంటివి 
పరగ మోకం బిచ్చేనంటివి 
హారి సీవచనము అమోహపము 
నరులము నే మిది నమ్మితిమి 
పరమపద మిప్పుడే కలిగెను 
ధర నొక్క_మనసుతో ౧ుశ్చారమళయ్యా 1 హారి ॥ 


౧. “స్వాతం(త్రముి” రేకు. 


228 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యెందు నీవే గతి ౧యసనుంటివి 
యేచి యొక్కమా. పి చాలునంటివి 
యిందరి కభయ మిత్తునంటివి 
యిది నీ కెపుడు |వత మంటివి 
కందువ నీదిరుదుసత్యము 
కానిమ్మని నేము చేపట్టితిమి 
ఆంది నీవే మాకు దిక్కైైతివి 
అన్నిటా సంతొోసాన సన్నారమయ్యా ॥ హారి ॥ 


ఆసమానినవా( డెక్కు_ డంటివి 
అతనివెంటం దిరిగేనంటివి 
భాసురపాద రేణువు ౨ నే నంటివి 
పావన ప.య్యేనని యంటివి 
మోసలేనిది సీసంకల్పము 
మొక్కే మిందులకు (శ్రీవేంక పేళా 
ఆసపడ నితిరుల నాకు నీవే యాస 
యని నీదాసులమై యున్నారమయ్యా ॥హారి॥ 8939 


గుండ|కియ 


ఇదివో నాసంపదా ఆస్పియు( బాస్తీ సీవు ఇతరంబులు నాకు. బనిలేడు 
పదిలంబుగ నాబతు కెల్లా నీవే పొలించ(గదే నారాయణా॥ పల్లవి ॥ 


ఉపమల నే నార్జించినఉన్నతధనంబు నీవు 
తపము 3 నేయంగా( గలి గెడుతత్సలంబు సీవృ 
జపములవలన( గలిగెడునా తేజః(వభావమును నీవు 
కపురులదాసధర్మపరోప "రంబుకి( బొందెడుమేలు నీవు ॥ఇది॥ 


క Cc tt 
౧, *యెను” రేకు, ౨ '*చేనంటివి” రేకు. తి, “కాయగా” రేకు. 


ఆధ్యాత్మ సంకీర్తనలు 229 


పరము నాకు నివు పరాత్పరమును నీవు 
గరిమల నిలలోవరియనంతభోగందబులు సీవు 
గరుడోరగామరసిద్దసాద్య గంధర్వ పదములు నీవు 
సురమునిపి శృపూజా వేదపాఠసుక్కితంబులు నీవు 1ఇది,; 


నాలుగాశ్రమంబులు నానావిద్యలు స్‌వు 
తాలిమి నాపంచఐంళతితతం౧౦ంబులు వచ 
ఈలీల (శ్రీవేంక యేళ్వ'- యిన్మియు నీవు నా కని యెఠింగితి 
యే లితివి నాపాణంబులు నీవు యిల సర్వోపాయంబులు నీవు 
ఇది ॥ 840 


శుద్రవసంంం 
అందుకేసుమ్మీ నే6 జేసేఆచారాలు దై వమా 
నిందవాయ నామనసు నిపై నిలుషవే 1 పల్లవి ॥ 
బట్లబయట( దోలితేను బందె మేయు( బసురము 
పట్టి మేపితేను తనపనులు సేయు 
ఇకుై వదలితేను యెందై నాం బారు మనను 
కట్టుక నేమ స్తుండై తే కై వసమై యుండును ॥ అందు ॥ 


బడీ దప్పితే బంట్లు పరదేసు లౌదురు 
౧ యెడయక కూడుకొంకు పితు లౌదరు 
ఏడిచికే నిటులానే కడకు బారు మనసు 
వొడలిలో నణజ(చితే వొద్దికై వుండును 1 అందు ॥ 


చే వదలితే పెంచినచలుతై నా మేడ లెక్కు 
రావించి గూటం బెట్టితే రామా యనును 
భావంచకుండితే యిశ్సై పారు నెందైనా మనసు 
(శ్రీ వేంక కేకు. గొల్బితే చేత6 జిక్కి. వుండును ॥ అందు ॥ త్రశ! 





౧. *యడయకి పూ.ముపా. రేకు. యతిభంగము. 


2830 (శీ) కాళ్ళపాక అన్నమావార్యు ల 


బౌళి 
జపము (6 దప యులు సంధ్యాది విధుల మ. 
నెపను నామీ(6ద నిఎతే నీకే నెలవు 


ఫలము నిను? గోరనిపంతమువా(డా. గాను 
౨వలెననడ గ నెం వాండదను ఎస 
చెలంగి నీవు కర్మము. సంచల జే నేటి 
వెంలేశ తెచుగొన. 3 వెటిపా(6వ నేను 


ఆస మానితినవేటియి" ంకారి నేం గాన 
వాసికి నీతోం బెనంగేవోందో చేను 
వేసరకుండా( గట్లు ఏడిపించి యేజ.కో (గా 
దాసు(డనైే బది కేటిధర్మపుబా(డ కః 


జ్ఞాని నై తిననేగర్వా చారపువా (డా గాను 
కానక నీపే మోపుగటనోపను 
ర. (a) 
ఆనుక (శ్రవేంకమే* ఆతమ ని వుండ(గాను 
మోనాన నీకు మొక్కే_టిమునవాయ నేనా 


పిందోశనస:తం 
అందరి రక్షించేదేవుం డాచనలచీ జీవులను 
పెదుగా ఈ యా మేఠలెరి(౫ పొగడదో లోకులు 
వనము వెట్టినపా(డు వాండకుండా నీరు వోసి 
పెసచి కలుపు దీసి పెంచినయట్లు 
పసివడి గొలవా(డు పచ్చిక పటున( బసుల 
తనియఃగ నిల్పి నిల్చి తానే మేపనట్లు 


౧. “శలవు రేకు ౨, “వలెననెడుగి రేకు, అఆని- అడుగ * 


ty బల్ల ౨ | 


మిస 1 


॥ 342 


క 


RE 


11 పల్ల వి 11 


1: అంద్‌ ॥ 


ఆ నెడుగ'” ఇట్టి... 


సంధు లీవాజ్మయమున కోకొల్లలు, ౩. “వెట్టివాండను' పూము.పా, ౪. 'మీమేలెరి(గి” 


పూ, ము. పా, 


ఆ ్యత్మసంకీ రనలు 291 


గంగ కహ HO EE వ. 
బో ఆట్‌ 
యొగ్న(గ ఐ ౯ “లేయలిక బీజాలు వెటి 
ను ౧. వికొ మ కినసెలుటు 11 ఎందో ॥ 
sd 


WE “మరి NC "క్ల sig చలు ఖే ఎంద 1 143 
~~ 


రేకు 171 థన్నాసి 


ఎఆఅ౯౧ వేసారు ~ల బీవుండు 

మెజసి నిందారున్నాలండు "పేటి యీ దెవుడు 1 పలవి ॥ 
వూర కే పర్శాకి వట్టుందు “. దేవులడు 

సాకు కాన "మత్‌లో, దినవైనె చింత 

1“ రవిన మర ఒలు +ఎయెక్సే వుండును 


యీరీతి మాటాడించేవా( డేన్ని టా నిత(డే i dCi 


దు లేనియమేవుండు నెంచి చూచితే దేవుండు 
చెంది వోకళరీరియె చె. రే గిని 
అంద-” య*ు-డాను అడ గినట్ల నే యుండు 
ంనందరిం టోషి.చేవాండు యెప్పుడూ నిత౭డే 1 D9 1 


చేరి ౨ లోబుగా చెట్టుండు శ్రీవేంక జే? దేవుండు 
కోడి గవగము లిచ్చు గురులు గాను 
వారక “ల. ల్మంగవల్ల భు. డిటి దేవుండు 
యీోరూపుతో నుండు నిందరిలో దిశ డే 1 d+ 944 


దా 


శరా శాల అజాత. 


Es *ల్రిచ్చీ భాపించి నట్లు పూము.పా. 
౨. “లోనుగానట్టుండు ' పూ. ము. పొ. లోనుగాని--అట్టుండు=లో నుగానెట్టుండు, 
ఇది వ్యావహారిక సంధి. ఈ వాజ్మయమున పలుతావేల గలదు, 


2892 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నాట 
ష త్‌ కు (డు 
విష్ణుం డొక్క..6డే విశ్వాత్మైకుం 
వె షవమే సర్వంబును ॥ పల్ల 
తప్పి 


పర మేషి నేయు[బహ్మాండసృష్షియు 
© చ్చి 
వారునిలోనిసంహారశ క్తి 
పరగం౦గ విణందునిపతపాలనమును 
అరసిచూడ (శ్రీహాగీమహి ౫౧ It 


fs 
త్ర 


యిలంబంచభూత ముల చో గుణము 
అల నవ్య[గహ విహారములు 
తలకోను కాల(తియ ఫఏర్మంబును 


ఆఅలరంగ నారాయణునమహా లే tt 


29 
గో 


అంతట.(6 గలమాయావిలాసములు 
పొంత(6 బరమపదభోగములు 
పమంతుకునెక్కి నమరిసమ స్తమును 
యింత యు (శ్రీవేంక పేశుమహిమలే [1 విమ్హ 6 il 


గుజ్జరి 
ఒకటి కొకటి లం క్రై వూర నా(6 బెనగొను 
అకటా యెవ్వరు దాంపేరయ్య నిమాయలు ఖీ 


చచ 


గ్ర 


తనయెదుటి వెల్లాను తలపులో బారును 
మనసులో పలి వెల్లా మర్మము అంటు 
ఘనమర్మములు ర6గి కాయమెల్లాం గరంగించు 
తనువృసౌఖ్య మవ్వలితనువున నంటును ఒక 


౨ ధ్యాత్మ సంకీర్తనలు 


అవ్వరిదేహభోగము లకే ఒర ముతొను 
మువ్వంక 6 గర్భాలు టో వై ఎల చెంగును 
చివరన నాలోకమంఒ చేరి "లము గడప 
తెవ్వపీకాలము దా దెలి3.నై ముంచు 


వెస నాతెలివి యొకవేళ న న్నాణీ.గించు 

వుమె ఆయలుకతు మట మె తపు 
మెప్పితే ఎహాొ..రము లి త్రువు 
తో 


EX మర టు సియోవపి 


నాళంగచాట 
రణు శరిణు వేదళాస్త్రనపుణ నిక, 
ఆరుదె సరామళొర్యు ఘర. ధరా 
లాలా 


రవితనయసచివ రావజవనాపహార 
పవనవేగబలాఢ్య భ కృసులభ 
భువనపూర్ణ నేసి బుద్ది పశారద 
ఒవసత్వవేగ కల 


సీతాళోకనాళన సంటివశై లాకగ్గణ 
ఆతత _పతాసళొరగ్ల జనసురాంత 3 
కౌతుక (శ్రీవేంక పేళుకరుణా ఎమేశ 
శాతక.ంభవర్థ్య కలశాపురసినాన 


238 


1; మరక (1 


(ఒక ౪ 246 


it పల్లవి ft 


శర 


"కర 


1ళర ,: 347 


£84 ల్లీ తాళ్లపాక అన్నమాచార్యుల 


బెళిం మ్మకియ 
నమో నమో లక్షీనరసింహో 
నమో నమో సుగీవనర సింహో "1.92 


వరద నుణభ భ కృపణ్చ్సల నరసి. హో 
నరమృగవేష (శ్రీఎరసి హో 
పరమిుపురుష సర్వవరిపూర్ణ నరసి? హో 
గిరిగుటో నా మ సుగిననిరి రిసింహో 1 ఇయో 


భయసహార (పహాచపా బున గదిసి హో 
క నత భణ రవీంద సర సి..హాోీ 
చాయ [య ను ళదపసంనుక నరసింహో 


(కియాక లాపనుగీవనరసింహో ॥ నమో, 


ఆతి ఒహొదీ అ అ" సరావాసి రూప నరసింహా 
నత పితామవానిా ఖ్య సి. సంవ 
సత ౫ ఖీ వేలు పేశ- ర దివ్గనరసి హో 


కితవారిభంజన సుగీవవరసింహా సమో? గీ 
భె =~ 
చిత్తగించి రతీంచు శ్రీహరి నీవు 
యి తల మా నేరము యెని, లేవయ్యా క ఘల్లవి 


అంగము యే”. జానలు ఆం కొండ+పొడవు 
యెంగిళిమేన ఆచార మెంత్రె నా( గుద్దు 
అంగి లింతే సంసారవ సాధించేది లోకమెల్లా 
అంగడి6ఒడి జీవుని కలపు లేనయ్యా ళా 


le 


ఆధ్యాల, సంకీ చనలు 


ముల్‌ సిలై(డ కనాలికె మాటలు గలపె. దేసి 
యెబుక గౌెంచె "జ్ఞా మె:ంచ౯గరాను 
గుటీలేసడ బసుని es లే.- భోగము 


వపిజీవునుక్ర ఎసపట కేంయ్యా 


పట్టం నిది మగసు బల వంచిలీ చే(త 
చుటుకొన్నట ర్‌ర్య్రము వట్టి". గటు 
l కు 

యి ్లై ౧యలమేట సంగ నేలె లె శ్రీవేంక కేశుండ 


నట్టన నీబఎటుజీవృాః ది మి లేదా? 


ఆవ ౮ 
రకు 172 (పతాపనాట 


ఎమ: నుతించ చ్చు నితనసరూం" 2 
శ రీ 
భీమవ్మక్రము. డిత+డు పెద్ద ఏ*నుమంతు:? 


వొక్క -౦గ చాన 6డ చొగిల దూర్చు6 ఐడవుర 
తక్కక భుజా ..బ్బించె దకీణో తగాలు నిండ 
మిక్కి లి (బబహ్యూలోకము ముతను శిరనె త్తెను 
పిక్క_టిల్లుపుహమతో( బెద్దహ+న మంతుండు 

వేడుక వాల నూకా+వీధితోం బెనచినా€ ౪ 
యేడుజలధులు చేసె దే మోక“ళ్ల బంటి 
వోడః పిడికిలించి పుగదైె త్యులకలలు 
బేడలగా? జేసినాండు పెద్దహనుషాంతుడు 

జళిపించి వలకేలు సకలము మెచ్చ నె తె 
కలగిరులు తనతొడలనందినే యడంచె 
బలు వు(డు (శ్రీ వేంకటపతిబలటు మతంగా(ది. 
దిలమువాగ నున్నాడు పెద్దహనుమంతు(డు 


౧, “యల మేలుమంగ న నేలే 5 శ్రీ వేంక "పేశుండ' కావచ్చు. 


235 


"చి త్‌ ॥ 
చిత ౫ 949 
/ పల్లవి il 

॥ ఎమ ॥ 

॥ ఎమ ॥ 

॥ వమ ॥ 9౮0 


చ దతలకా మాలా యానానా నాలాల జా. బగాయలాాణాడా. ఆ నాజాంనడాజడా. బలాల... చాటానానా. అం ంతాలునాాాం శా. 


236 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దేసాళం 


పనిగొననేరిచితే పాపమే పుణ్యమౌను 
నినుంగొలిచేయ ట్లినీ సేవకులకు 


మనను చంచలమైనా మరి నిన్ను. దలంచితే 
జనులకు నిహపరసాధనమొను 
తనువు హేయమైనా తగ నిన్ను. గొలిచితే 
పనివడి యంతలోనే పవితమౌొను 


కర్మము బంధకమెనా కమ్మి నీసామ్ముచేసితే.. 
నర్కిలి మోక్షమియ్యి నసాధారమౌొను 
మర్మము కోరికయైనా మహి నీభ క్తికెక్కి_తే 
ధర్మములకు( బరమధర్మము దా నౌను 


జగ మెల్లా మాయయెనా సరి నికే శరణం యే 
పగటున నదే తపఃఫలమొను 
అగపడి (శ్రీవేంక టాధిప నన్నే లితివి 
మిగులా నిహమైనా మించి పరమౌను 


లలిత 
మనసు నమ్మ నేర్చి శే మనుజు(డే దేవు(ండౌను 
తనలోనే వున్నవా(డు తావుకొని దై వము 


మగనిపై బత్తిచేసి మగువ యొక్కరితె 
తెగి పరలోకము సాధించీనట 
వౌగి వీరవైప్టవుండై. వున్న వాండు హారి? గొల్చి 
అగపడి ఘనమోక మందనోప(డా 


।; పళని ॥ 
గా 


nపనీ॥ 


॥ పని ॥ 


1 పని ॥ 05! 


॥ పలవి:॥ 
గౌ 


॥ మన ॥ 


ఆధ్యాత్మ సంకీర్తనలు 237 


యేలిక కె పగవారి నెదిరించి బంటొకండు 

మేలై నపదవులంది మెరసినట 

వేళతో సుజ్ఞాని శ్రీవిజ్ణుకె ంకర్యాలు చేసి 

కాలమందే యందరిలో ఘను(డు గానోప(డా 1 మన ॥ 
సరమపురుషార్థపుపని చేసి యొకరు(డు 

అరిది నధికపుణ్యు6. డయ్యానట 

నిరతి (శ్రీవేంక కేశ నిన్ను. బూజించి దాసుడు 

పరము నిహము. జెంది బబదుకంగ నోపండా ॥౧మన॥ 062 


దేసాకి 


సోదించి చూడ(టోతే చూచి మటప్పు 
వో దేవదేవ మించి నోహో సీమాయ ॥ పల్లవి ॥ 


వొక్క కే పదార్ధము వూరివా రెల్లా( జూచితే 
గుక్కి_ళ్ల మింగించి యాసకొలుపుచుండు 
౧ మక్క_ళిం చందరిలోనిమనసులు వేరు వేరో 
వొక్క టో యేమనవచ్చు నోహో నీమాయ ॥ సోదిం |, 


ధరలో బిడ్డ వొక్కటి తల్లిదండ్రు లిద్దరు 
తొరలింపువేడుక లై తోంచుచుండు 
పెరిగేటిపుట్టుగులు భేదమో అభేదమో 
వొరుల కేమనవచ్చు నోహో నీమాయ ॥ సోదిం ॥ 


కో రేమోక్ష మొక్క కే కొలచే దిద్దరినట 
చేలె వి న్నలమేల్మంగ శ్రీవేంక టే? 
మీ రిద్దరు నేకమో మీభావాలు వింతలో 
వూరకే యేమనవచ్చు నోహోక్ణినీమాయ ౪ సోదిం॥ 8538 
౧. “మక్క-?ం చెందరిలో ” లేకు *మక్కళంచి+-అందరిలో ? ఇది వ్యావహారికనంధి. 
ఈవాజ్ముియమున దండిగ గలవు. 


283 శ్రీ తాళ్లపాక ఆన్నమాచార్యుల 


దేసాళం 


అబ్బ పొట్ల 6 బడ్డాను యెవ్వరిక6 జెప్పినాను 
పన్ని నీముదల(గా. పాపము వోయీనా 


కందువ సీపాదాలప్రై 6 గటి పెట్టిన ౫:౪ 
సందులదూరెమ .సు ఒక్కనుండీనా 
నిందలేక యేవి'ద్దు న్నే కొలిచినంగాక 
తుందుడుకునిచూలి తొల6గిపోయీనా 


వుడివోనీరుచులు నీ కొప్పుగంచినం "కి 
బడి6 బించేశదియియులు వ యంచ్చీనా 
జడియిక నే నీకు ళరణునాచ్చెినంగా : 
వొడ ఓ€లో కాయ్మకోధా లుడిగిపోయీనా 


నిక్కపునాకర్మములు నికొంకనై న(గాక 
యిక్కడ గ జేనసేటిసాంం మానిని 
పక్కున సల మల్మంగపతిప శ్రీ చేంక టేశ 
అక్కర నికి మొక్కక అజ్ఞానము వోయీనా 


నాట 


*అవా(డెవో (పవోదవరదుండు 
౨వా(దడె వో భక్తవత్సలుండు 


కోరదవడలతోడ కోటిసూర్య తేజము తో 
హారకేయూరాదిభూషణాంచరా& తో 
చేరి బవ్మోదులెల్లాను సేవలు నేయంగాను 
మేరమీరినశిరుల మేడలో మన్నా (డు 


జ 
1 టమ | 


it ఎన్నీ i 


fi ఎస it 954 


| పలవి॥ 
my 


॥ హా(డె॥ 


a 
౧, ౨, “వాండివో” రేకు. దగ్గరగా చేతితో చూపినట్లు రేకు పారము కావచ్చు. 


ఆధ్యాశ్యసంకీ ర్రినిలు 


తెల్లన మేఎతోడ తీగెనవ్వులతోడ 
చల్ల ౨/౫ -దముంవాననింతోడ 
సెల్లు నొదిదాదు.ః సేరుకోనై స, తించ (గా 


- వెల్ల విరి గొఆవె వేణు” నులాడు 


be nn 


సంకుయజు[* నచ ంతోడి ఒంటపూదండలతోడ 
పొంక పుసానిపధభోగయములతో 
గుంది పు శ్రీవేంకటాద్రి సహోబలమునందు 
అంకెల నేపొదూ నెలవె తా సున్నా (డు 
శూ a 


రేకు 178 మలహారి 
ఎటీ6గినవారకి హింస లిన్నాయు మాని 
మటి సత్యమాడ్‌ తేన ాధవుండే దిక్కు. 


కలుగు గారణములు కమ్మ కోధములు రేగ 
వెలసినమాయావఏకార మది 
కల(గగసఅాదు కర్త లెవ్వరు( గారు 
తెలిని వోరుచుకొం పే దేవుందే దక్కు 


పదార్థా లెడట నిలుచు. బంచే౫దియోలు రేం 
వెదచల్లేటిమాయావిడార మది 
పదరి పెకొనవదు ఏటితే( ఐసలేదు 
యా © భు తడు 
చెదిరక వోరిచితే (శ్రీపతే డిక్కు 


సిరులు తానే వచ్చు చితాన నాసలు రేంగ 
విరసపుమాయావికార మడా 
పరగ లమే్య్యాంగపతి (శ్రీవేం3 పేళ్వరు 
రణంమే న కంచరణాలే దిక్కా. 


239 


| హౌండే॥ 


॥ వాండె ॥ గీక్‌ర్‌ 


nపలవి॥ 
స 


it ఎ 


జక ఎటీ6 41 


1 ఎఆజీ(%॥ $56 


240 శ్రీ) తాళ్ల పాక అన్నమాచార్యుల 


ధన్నాసి 
ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము 
(ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు 


తను దలంచుకొం పేను తక్కినదెహథోగాలు 
పనికిరావు అవి (పకృతిగాన 
ఘనమైనలోకభో గములతో లోలు(డై తే 
తను గానరాదు జీవతత్వముగాన 


దైవము నెటి(గితేను తనకామ్యకర్మములు 
భావించి మజఖవవలె బంధాలుగాన 
కావించేటితనకామ్యకర్మాల( గట్టువడి తే 
దై వము లోను గాండు స్వుతంతుడుగాన 


సరి మోక్షముగోరితే స్వర్గము తెసిపు గాదు 
అరయ స్వర్గము తెరు వలమోకొనకు 
పరగ నల మేల్మంగ పతి (శ్రీవేంక మేశుని 
శరణా గతియె సర్వనాధనముగాన 


లలిత 


హరి హరి నీమహిమ లనంతములు 
నిరతి జీవుల కెల్ల నేరుపులై వున్నవి 


యెందరు భోగించినదో యీబ్రహ్మాండము దొల్లి 
ఆందధరికి దమతమదై వుండును 
కందువ నెవ్వ రెవ్వరి కాణాచి యెనదో భూమి 
సందడించీ. బంటలను సక లసస్యములు 


గ యా శ 


గ హర] 


TRAE 


B65 857 


1 పలవి॥ 
య 


2 హారీ ॥| 


ఎధ్యాత్మసంకీ ర్తనలు నశ] 


చుట్టు యం(యెం ?)దరికిని సొమ్మయినదో కాలము 
అగా అందరిఆయు ష్య మై యుస్పది 
గట్టిగా నె వ్వ రెవ్వరి: ంచముకూడో యీమా యు 
దట్టపుసంసారములధర్మము లె యున్నవి ॥ మోరి || 


ముంచి యం(యెం ?)దరికై నాను మోపుల్లై వుండి కర్మము 
పంచు కందరికి. దమ ౧ వనిపాటనతై 
వంచుక (శ్రీవేంక పేళ వారివారి బదుకులు 


కప స యెతివి సిధినిధానమ వై 1 హారి ॥ 358 
భూపాశ౦ 
౨ పావనము గావో వయో (టటపుకి వో బీవు(6డా 
'షేపేల కితని సంక పేమారును.€ దాడి [1 పల్లవి i; 


హారినామములే పొడి ఆఎనిపట్టపురా ణి 
ఇరవై మించినయట్రియింద ద దాడి 
సరి నీర వంకలాస. శంఖచకముల6 బాడి 
వరదకటిహసాలు వరుసతో( బాడి ॥ పావ ॥ 


ఆదిపురుముని.(౬ బాడి అ జై భూమిసతి( బాడి 
పాదముల బాడి నాభిపద్మము.6 బాడి 
మోదపుబహ్మాండాలు మోచేవుదరము. కూడి 
ఆదరాన( గంబుకంర మంకెతో6 బాడి ॥పావ॥ 


Em. ప సవాటలై” “లేకు. వని- -పాటలు == పనివాటలు, ఈసంధు లీవాజ్మయమున 
కొల్లలు, ౨. ఈపాటలో “వరదహస్తము” పేరొ్మొనబడినధి, (కిందికి తనకుడి చేతితో 
పాదములను చూవుచున్న వైకుంరవా స్తమే వరదవాస్తముగ భావించిరే మో. ఉరమున 
శ్రీ దేవి, a భూదేవి, శిరముష్పై తులసి ఉన్నట్లు ఈ వాజ్యయమున పలుతావుల 
గలదు. *సర్వాంగములు* అవి 'చెవ్పుటచే ఆన్ని అవయవములను స్వామి స్వరూపము 
గానే భావించుట వీరి వరిపాటి. 3, క యిం పకి * డేకు, 


Vol 2-F16 


242 శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


శ్రీవేంక కేకు. బాడి శిరసుతులసి( బాడి 
(శ్రీవత్పముతోడురము ( జెలంగి వాడి 
లావుల మకరకుండలాలక ర్హ ములు పాడి 


ఆవటించి యితన్‌సర్వాంగ ములు( బాడి 1 పావ॥ 859 
దేషాక్షి 

నీవు వెట్టినట్టి దిక్కు సీచే తెలుపవలే 

నావశమా తెలియ నారాయణా 11 పల్లవి i 


నీటిలోన నొకబుగ్గ నిమిషములోన( బుట్టి 
కోటి నేసినట్లుండు( గొంతవడిీ 
పాటించి యందే యడ గ బకృతియో (బహ్మామో 
యేంటిదో వీనియిర్ధ మెరింగించపయ్య ౪ నీవు ॥ 


ఆకీనాన నొకగాలి ఆకె (మోయచు( బొడమి 
లోకము సేయ వినరు లోలోనె 
మెకొని యందే యడ(6౧ మాయయో సత్యమో 
యీకడ నీయర్ధము మా కెటి(గించవయ్య ॥ నీవు ॥ 


భూమిలోన మొలకలు పుట్టుచు (శ్రీవేంక కేశ 
పాముళలై వెలయు స సపోరికి 
ఆముక యందే యడ(గ అసతో ఇది సతో 
యేమో య్రాయర్ధము మా కెరి.(గించవయ్య ॥ నీవు ॥ 360 


నాటి 
ఎత్తుకొన్న బహురూప మి€క మరి మానరాదు 
చితగించి మన్నించు శ్రీనరసింహా it పల్లవి i 


ఆధ్యాత్మ నంక్రీ ర్రనలు 


పట్టి పహ్లాదునికై కంబములోన నుండితివి 
గటిగా కనక్ర్షదె త్యు ఖండించితివి 
ర్తి (= He 
యిట్టినీచేంతలు విని యిందరు గొల్వేరు నిను 


కట్టుకొంటి వింతపని ఘననారసింహో 


దేవతలమొ రాలించి దీకొంటి వింతపనికి 
చేవ నభయము లిచ్చి చేయె త్రితివి 
దేవుండ వని యెజి6గ౧ి (తిజగాం మొ క్క నీకు 
నీవల్లనే వచ్చె నిది నిత్యనారనంహా 


భూకాంతవన్న పము పొంచి వని గురై తివి 
శ్రీకాంత తొడమీద జేకొంటివి 
మీకును శ్రీవేంక టా[దిమీ(దనే శరణంటిమి 
దాకొన మీమహివులు దండినారసింహో 


రేకు 174 లలిత 


ఆతనిమూలమే జగమంతా నిది 
ఆతుమలో హరి కీలుఆయివుండు(గాని 


మచ్చరము లేకున్న ను మనసే రామరాజ్యము 
వచ్చినళ్లై వచ్చితేను వలపే చవి 
యెచ్చు కుందు లేకున్న నెక్కడైనా సుఖమే 
యిచ్చకు(డై హరి తన కియ్యవలెయాని 


నెట్టుకొని నడచితే నిజమే మూలధనము 
పట్టినదే వ్రతమైతే భవమే మేలు 
జట్టిగా నానగూడితే సంసారమే ఫలము 
యిప్టై హరి దనకు నియ్యవలె(గాని 


248 


[1 ఎత్తు [| 


il ఎత్తు 1 


? ఎత్తు ॥ 861 


॥పలవి 0 
య 


॥ ఆత | 


1 ఆత ౫ 


244 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చెప్పినట్టు నేసితేను చేరి దేహమే చుట్టము 
తప్పులు లేనిదియైతే ధర్మమే సొమ్ము 
చొప్పునహరిదాసులు సోదించి చూచిన దిది 
యెప్పుడు (శ్రీవేంక పేళు, డియ్యవలె(గాని 1౪a ॥ 862 


సాళంగనాట 


దిక్కు. నీవే జీవులకు దేవసింహమా 
తెక్కులగద్రియమీంది దేవసింహ మా [1 పల్లవి [1 


సురలెల్లా6. గొలువఃగ సూర్యచందదులకన్నుల 
తిరమెనమహిమల దెవసింహమా 
నిరతి. (బహ్లాదుండు నీయెదుట నిలిచితే 
తెరదిసితి మాయకు దేవసింహమా ॥ దిక్కు ॥ 


భుజము లుపొంగ(గాను పూ(చినశంఖు(జకాల 
[తిజగములు నేలేటి దేవసింహమా 
౧ గజభజింపుచు వచ్చి కాచుక నుతించేటి - 
ద్విజమునిసంఘముల దేవసింహ మా ॥ దిక్కు. ॥ 


ముప్పిరిదాసుల కెల్లా ముందు ముందే యొసగేటి _ 
తిప్పరానివరములదేవసింవామా 
చిప్పల నహోబలాన (శ్రీ వేంకటా[ద్రిమీ౯ద 
తెప్పల దేలేటియట్టి దేవసింహ మా ॥ దిక్కు ॥ 868 


౧. గజి=దండి అని అర్ధము కావచ్చు. *దండిసిరులు) అనుటకు 'గజనికులు” 
అనియు వీర్మిపయోగము. “గజదొంగ” వలె దీనిని సాధించుకొనవ లెనేమో. “గజభజిం 
పుచు కూడ అట్లనే, 


ఆధ్యాత్మసంకీ ర్తనలు 


బొళి 
కన్నులపండుగలాయ కమ్మి 'సేవించేవారికి 


సన్నల నీ వాసులము సంతసించేము 


పడ6తు లిద్దరు నీపాదములు వొ త్తంగాను 
కొడుకు (బహ్మా దేవుండు కొలువ([గాను 
కడుపుతో లోకములు కడు జయవెట్ట(గాను 
గుడిగొనె నీబదురు గోవిందరాజా 


మెత్తంగా శేమండు నీకు మించు(ంబరపై వుండగా 
జొత్తుమధుకి టభులు సుక్కి_ వోడ6గా 
ఆఅులలద! తా 
హత్తి దేవతలు నిన్ను నందరు€ బూజించంగాను 
కొ త్రలాయ స్మీబదుకు గోపందరాజా 


పరగి నీముందరను పంచబేరము లుండంగా 
గరిమ6 జకము నీకు( గాసె వుండగా 
తీరమై (శ్రీవేంక టా ద్రితిరుపతిలోపలను 
గొరబాయ స్మీబదుకు గోవిందరాజా 


శ్రీరాగం 


కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద 
మూశినము త్రెమువలె మొక్కే_ము నీకు 


నెమ్మి జకొయుధు(డవు నీవు గల వటుగాన 
పమ్మి మాకు నెన్న (డును భయమే లేదు 
యిమ్ముల లక్ష్మీపతివి యేలిక వై తివిగన 
సమ్మతి మాకు సర్వసంపదలు గలవు 


245 


1 పలఅవి॥ 
డా 


T కన్ను 1 


1] కన్ను [1 


Ul) కన్ను (8 364 


1 పఅవి ॥ 
మన. 


॥ రేళ॥ 


246 (శ్రి తాళ్లపాక అన్నమాచార్యుల 


పుట్టించినవా(డవు భూధవుండ వటుగన 
దట్టముగ నెంచగ( ఐబదస్టుండ నేను 
తొట్టి కరిరాజవరదు(డ నీవే దిక్కు. గన 
గట్టిగా నాకోరిక లిక్కడ ఫలియించెను ॥ కేశ ॥ 


గురువవు గొల్ల లకు గోవిందరా =వుగన 
నిరంతరమును€౬ బాడి నిండెను మాకు 
చిరంతన దేవుడవు శ్రీవేంక పేశ్వర వీవు 


పరము నిహము మాకు బలువుగా( గలిగె ॥ కేళ ॥ 805 
గౌళ 
హరియు సిరియు నేంగే రదివో తేరు 
పరం ౧ జో్యోతిస్వరూపపుపె (డికుండ తేరు 1 పల్ల వి it 


గరుడధ్వజపు( దేరు కనకమయపు దేరు 
సురలు బొమ్మలై నారు చుట్లందేరు 
మెరుగుల మేఘములమించుంగొణింగెలతేరు 
సిరుల (ధువలోకపుశిఖరపు౭దేరు ॥ హరి ॥ 


బలుకులపర్యతాలె బండికండె నతేరు 
2 6909 
నలుదిక్కు_లంచులవున్న తపు దేరు 
కొలందిలేనిచుక్కలకుచ్చులము శ్రేలతేరు 
మెలుపునాకౌాశగంగ మేలుకట్ల కేరు ॥ హారి ॥ 


మునులనే వు త్తమాశ్యముల(గా( గట్టిన తేరు 
ఘనమహిమలనేసింగారపుందేరు 
యెనసి (శ్రీ వేంక'పేశు. డెపుడూ నలమేల్మంగ 
దినదినథోగముల. దిరమైనతేరు ; హరి, 866 
౧. * జ్యోతిస్ప్వరూవ ”* కావచ్చు. 





ఉఅధ్యాత్మసంకి రనలు 247 


బౌళి 
పరమప్పరుష ౧ నిరుపమాన శరణు శరణు రేంయేయేయే యే ఇందిరా- 


నిజమందిరా 1} పల్లవి H 


కమలనాభ కమలనయన కమలచరణు3 దె 
ఆమితసుఠరమునీినాధయూథపనాయకా వరదాయకా 1 పర ౫ 


చతురమూరిత్రి చతురదాహుశంఖచ(క ధరా 
ఆతిశయ శ్రీవేంక టాధిఎ అ౦జనాకృతిరంజనా "పర 4 867 


మాళవి 
రహా సమీచీనమపహానం తే 
దానె(ప్రకాశితం దరిదింతు లోకే ॥ పల్లవి ॥ 


శీ 


ద్వార కొపట్టణే త్విం పురా చ స్వయదీక్షీతస్తూ స్త్రియః 
కేశముష్టిః కథం సారస కురువంతి సరసవేళాయాం ॥హోస ॥ 


వరశిళోరక్షణే త్వం పురాచ ఐహాం (బహ్మాచారి ఆధోచే స్తదేతి 
గోపతరుణయః కిమీతి వా తద్వసతి త్వం (హాస *| 


త త్తబృందావనే త్యం పురూచ (శియా వేంకటా[దౌ ఇదం . 
నివ్విభాసి ఇదం చిత్తమిత్యమరాళశ్చ ది సేవంతి సర్వే 6 జపహోస।[866 





౧. “విరుపమాణు రేకు. ౨. ఈ నాలుగు యెకారములు పూర్యముదణమున 
శారిపోయినవి, ఈ“యె” కారములు “శరణురే' లోని *ఎ* కారమునకు అనుఐంధిం 
స్వర ప్రతీకములుగా వుంచినారే మో, పల్లవి ఒకపాదముగా, చరణములన్నియు రెండేని 
పాదములుగా నడచిన దీపాట, ౩. “చరణి కావచ్చు. ౪ ఈ కీ ర్రనవిషయములో 
పూర్వవపరిష్కషర్తలభావమే నాదికూడ. * ఈసంకీరన సంస్క-రింప వీలుకాకున్న ది. 


248 (శ్రి తాళ్లపాక అన్నమౌచాయ్యుల 


"రేకు [గ్‌ దేవగాంధారి 


సదానందము సర్వేశ్వర నీ- 
పదారవిందముపై భక్తి 


నయనానందము నరులకు సురలకు 
జయమగు హారి నిసాకారము 
నయమగుశవణానందిము వినినను 
[కకియగలిగిననీకీ ర్రనము 


చెలగి యందరికి జిహ్వానందము 
పలుమరు। గొనున్మీపసాదము 
నలుగడ దేహానందము బుధులకు 
బలుసపాద పణామములు 


ధర( బరమానందము నీదాస్యము 
గరిమల శ్రీవేంక టవిభు6డా 
నరహరి విత్యానందము నిను( దగ. 
నరవిరి. జేయుసమారాధనము 


సొామం౦త౦ 
ఆరస్‌ వేరొకచో ము _తృడుగ6గవలదు 
సారపులొకికవిమోచనమే ము క్తి 


మొగి బుణ్యపాపవిము క్రియే ము క్తి 
వెగటుబపంచపువిము శ్రే ము క్తి 
తగులుసంసారబంధవిము క్ర ముకి 
జగములో( గలుగుయాళాము క్రే ము క్రి 


| పలఅవి॥ 
a) 


నసదోn 


క సదా ॥ 


॥ సదా ॥ 309 


*పలవి॥ 
na) 


1 ఆొర | 


అధ్యాత్మసంకీ ర్తనలు 

కొమ్మకోధాదిసంగవిము కే ము క్రి 
వేమూరు రుచులపై విను కే ము క్తి 
నాముల దేహాభిమానపుము క్షే ము క్రి 
పామెడికోరికలసంసదము క్తేము క్రి 


ముందువెనకల కర్మ మోచనమే ము క్రి 
అంది సుఖదుఃఖభయము కై ము 


కందువ శ్రీవేంక పేళు (గడీ! 


be 


లో 


లి శరణనీ 
విందుల నితర నెవావిము క్తే ము క్రి 


| 


i ఆర ॥ 870 


సొళంగనాట 
ఈత(6దే యీత(డే నుండి యెంత యెంచిచూబళా 
చేశనే వరాలిచ్చీ శేషాచలేళు(డు 


॥ పల్లవి ॥ 
విశ్యరూపప్పుబహ్మాము వీరాట్టయిన్మబహ్మాము 


ఐళ్వర్యస్వరా టాసా(మాటయిన[బవ్య్మాము 
(we) 6 
శాక్యత[బహ్మోండాలు శరీరమైపబహ్మాము 
యీశ్వరు( డై మహారాపె యిందరిలో (బ్రహ్మము 1 ఈత (6 4 
యా నంగ 
సూర్యునిలో తేజము సోమునీలో తేజము 
శౌర్యపుటనలునిభాస్వ త్రేజము 
కార్యపుటవతారాలC గను6గొనే తేజము 
౧ వీర్యపు పెజ్బభాగా అలవిషునామతేజము 
జః అ 


? ఈత 6 || 


అంత తల 








౧. వీర్యము యజ్ఞభాగాలు ’ సామానికములైన * పు.టటు*” ఆగమములు వచ్చి 
జరిగిన వ్యావహారిక సంధి, “యజ్ఞము” లోని యకొరము అచ్చుగా (గహించుట వింత. 





249 


1 ఆర ॥ 


250 


అలు. 


౧. “శనేశక' పూ.మా,పా. ౨. “మెక్కి” రేకు. 


శీ) తాళ పాక్ర అన్నమాచార్యుల 


పరమపురుషమూ ర్రి (పకృతియెనమూ ర్తి 
గరిమతో మహదహాంకారమూరితి 
ధర€ బంచతన్మా(లు తత్వము లై నమూరితి 
గరుడానంత౧ నేనేశక రృయైనమూరితి 1 ఈత 6 


భాగవతపుదై వము భారతములో దైవము 
సాగిన పురాణ వేదశాస్త్ర దై వము 
పోగులై నబహ్మలను బొడ్డున ( గన్నదెవము | 
(శ్రీగలిగి భూపతై స(శ్రీవేంకటదై వము n ఈ 871 


డెసాళ్లం 


గతులన్ని కిలమైనక లియు గమందును 
గతి యీతఃడే చూసె ఘనగురుదై వము ॥ పల్లవి 11 


యీతనికరుణనేకా యిల వై ష్టవులమైతి- 
మీతనివల్లనే కంటి మీతిరుమణి 
యీత(డేకా వుపదేశ మిచ్చె నష్టాకరిమంత- 
మీతడే రామానుజులు యిహవర దై వను ॥ గతు॥ 


వెలయింవె నీత డేకా వేదపురహస్యములు 
చలిమి నీతండే చూపె శరణాగతి 
నిలిపినా. డీతందేకా నిజము[దాధారణము 
మలసి రామానుజులే మాటలాడేదై వము ॥ గతు॥ 


నియమము లీత(డేకా నిలిపె. (బపన్నులకు 
దయతో మోకము చూపె దగ నీతండే 
నయమై (శ్రీవేంక పేళునగ ౨ మెక్కే_వాకిటను 
దయ ౭జూచీ మమ్ము నీకై తల్సితండిదైవము ॥ గతు॥ 372 


ne) చయ నం. 


ఆధ్యాత్మసంకీ రనలు 251 


నాదరామ్మకియ 


నే నేమెరింగి సేసేనో నీకు దిరువారాధశన 
ఆని మున్నిట్యిబహ్మరు[దాదులు చేయ గలేరు ౪ పల్తవి॥ 


అనుగునీరూప ౧ మింతంఆనెరింగి సేసేనో 
వుని.కై సీ వొక్కచోనే వుండే దెసంగి సేసేనో 
తనిసి సీకు నొక్కమం[తమనెరింగి సేసేనో 
కనరానినీమపా మే కడయెరింగి సేనేనో 


మరిగి నీకు నొక్క_నామమనేెరి(గి సేసేనో 
అరసి యించుశకేకాలమనెరి(గి సేసేనో 
నిరతి నీ కేమి లేవని యెరింగి నేనేనో 
బెరసి నన్ను. గొంత మెప్పించ నెరింగి సేసే ॥ నేనే ॥ 


తెలిసి నీకు నొక్క_మూ ర్తియనెటి(గి సేసేనో 
అలమిననీమాయ( గొంత నెరి(గి సేసేనో 
అల మేల్మంగకు( బతియగు శ్రీ వేంక చేశు(డ 
వొలిసి నీ కుపమింప నొక్క-_ బెరి(గి చేసేనో ॥నేనే॥ 878 


వరాళి 
డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం it పల్ల వి ॥ 


మీనకూర్మ 3 వరాహా మృగపతిఅవతారా 
దానవారే గుణకౌరే ధరణిధర మరుఎనక గnడోలా॥ 


వామన రామ రామ వరకృష్ణ అవతారా 
శ్యామలాంగా రంగ రంగా సామజవరద మురహారణ ॥డోలా॥ 


౧. “ఇంతంత-!-అని-ఎరి(గి”. ఇట్టి న్లలములందంతటా ఇక్లే, 
ఎ. “నిన్ను కౌవచ్చు ౩. “వరావో” కావచ్చు. 


252 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దారుణ బుద్ద కలికి దశవిధఆఅవితౌరా 
శీరపాణే గోసమాణే శ్రీవేంక టగిరికూ టనీలయ ౧౪ డోలా 1374 


రేకు 176 బౌళి 


జగన్మోహనాకార చ తురుండవు పురుషో త్రము(డవు 
వెగటునాసోదంబు ఇది సీవేలితో నావెలితో Y పల్ల వి॥ 


యెన్నిమారులా సేపించినం గన్నులూ దసియవు 
విన్న నీకథామృత మున వీనులు. దనియవు 
సన్నిధిని మిమ్ము నుతియించి సరున జిహ్వాయు6 దనియదు 
వన్న కన్నది గాదు ఇది నావెలితో సీవెలితో ఏటజగ 


కడగి స్మీపసాదమే కొని కాయమూ( దనియదు 
బడి (బదకీణములు నేసి పాదములు ౨నివి. దనియవు 
నుడీవి సావాంగంబు చేసి నుదురునూ6 దనీయదు 
వెడంగు(దన మిది గలిగె నిది నావెలితో నీవెలితో ॥ జగ ॥ 


3 చెల(గి నిను నే6 బూజించి చేతులూ. దనియవు 
చెలువు సింగారంబు దలచి చిత్తమూ.6 దనియదు 
అలరి (శ్రీవేంకటగిరీశ్వర ఆత్మ నను మోహించం జేసితి 
వెలయ నిన్నియు. దేరె మీను నీవెలితో నావెలితో ॥జగ॥రీ75 








=. 


౧ ఈ పాటలో (ప్రతిచరణమునందును మొదటి పాదమునకు తరువాత వల్ల వి 
వలె "తోలాయాం చల డోలాయాంి” ఇత్యాదిగా కందు, సంగీతకోవిదులగు పూజ్యపాదులు 
రాళ్లపల్లివారివరిష్క. రణము గావున పూర్వము[ద్రణనును మార్చలేదు. ౨, “ఇయున్‌” 
లో“యు” లోపించిన రూపము కౌవచ్చు. ౩ ఈపాదములో కాాంతమైన “పూజించు” 
ధాతువులో కర్తృ నేను, *తనియు" ధాతువులో కర్తలు చేతులు. 


ఆధ్యాత్మసంకీ ర్తనలు 258 


దేవగాంధారి 
అందుకే నేం జింతించెదను అచ్యుత నీశరణా గతు(డ 
సందిడి నాభవ మిందువల్ల నే సఫలంబాయన య్యా il పల్లవి ॥ 


వొకనీనామము వొగి(6 దలంచిన 
ఆకలంకం బగునాపాపంబులు అన్ని యు బారణే సేసె 
అకటా తక్కిన అనంతనామములు 
వొకటి నుపవాసములున్న వోయయ్యా ॥ అందు ॥ 


హారి నీపాదము లవి రెండే 
పరమును నిహమును నా కొస6గెను పయిపై€ గృపతోడ 
ధర నీయనంతకరములు తా మేమి. 
సిరు లిత్త మనుచు చెలంగీనయ్యా 1 అంది 4 


ఇల నీదాస్యం బిది యొక పే 
సిలుగులభవములబజిలుగు మాన్నె నదె చిత్తముతహ దీర 
యెలమిని (శ్రీవేంక కేశ్వర నీ విదె 


తలంపున6 బాయక దక్కితివయ్యా ॥ అందు 4 876 
మాళవి 
దేవ నమో దేవా 
పాొవనగుణ గణ భావా tl పల్లవి it 
జగడా కారచతుర్చుజ 
గగననీల మేఘశ్యామ 


నిగమపాదయుగ నీరజనాథ 
అగణితలావణ్యాననా ॥ దేవ 1 


254 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


౧ ఘనవేదాంతై గణన వగార 
కనడ ంఖచకక రాలకా 
దినమణిళశాంది స్యషిలోచ ౪ 


అనుపమంపదిందాథ =, 


భావజక6ఎ౫భవి౫ = 
శ్రీవనితావాదయే శ 
శ్రీ వేంకటగింశిఖర ఎహోర 
పావనగుణగణభావా. 


బౌొళి 
దేహంబొక పే దేహియు నొక౭డే 
దావాంబెంతట( దనియునో తలప 


వినుకలి వెంట వెడలీ( దల(పు 
కన కలి వెంట గదలీ. దలణపు 
కొననాలుక మది€ గూడీ. దల(పు 
తునిగినయెన్నెన్నితునకలో తలంపు 


నయమగుచోటను నవ్వీ. దల(పు 
భయమగుచోటను బడలీ( దలంపు 
లయమై నిదల లవమౌ( దల౭ంపు 
కియ నెందరిపంగెనయో తలంపు 


భావించినగతి( బారీ€ దిలంపు 
చేవేలుగతుల వెలసీ? దల(పు 
శ్రీవేంకటపతిచి తములోపల 
సీవే తెలుప(గ నినుంగనె తలంపు 


॥ దేవ ౪ 


॥ దివ ॥ 877 


పల వి॥ 
aa" 


li దేవా [| 


॥ దేవా ॥ 


॥ దేహం ॥ 878 


పప ినవామసన నానన ననన నాభ SRNR In Tt Tne Lm PTT Tren RR Len an Ie frm SmI SR FRI Sonne 
౧. “ఘనవేదాంతి-!-ఐి అని విభజిస్తే దాగున్నట్లు తోచదు. “వేదాంతై కగణని 


లేక “వేదాంతగణని కావచ్చునే మో 


t= 
(hy 
oy 


అధ్యాత్మ సంకీర్తనలు 


సాళంగనాట 
మొక్క రె మొక్కరే మీరు ముందు ముందే జయ లిడి 
దక్కి (శ్రీవేంక పేశుండే తానై న దెవునికి ః పలవి॥ 
శా 


కరములు వే యవే కరములును భయం __ 
కరనభాయుధములు కడలే వనే 
సిరి దొడపై నదె సింహపునెమ్మో మదే 
నరరూప సగమదె నరసింహునికి ॥ మొక్క_ ॥ 


వంకరకోర లవె వజపుదంతము లవె 
సంకును౬€ జ[క్రము నిరువంకలా నవె 
జంకెల నేతము లవె జడలు మూ(పున నవె 
అంకె నభయహా సము అదె నరహరికి 1 మొక్క ॥ 


నిక్కి నకర్ష్హము లవె నీలిమచ్చవుర మదె 


చుక్కల మొలపూసల నొక్క_రూ వదె 
తొక్కినపాపము లవె తోడనే (శ్రీవేంకటాద్రి 


ప క్కైరనరసింహ ప్కపళశయసింహునికి ౪ మొక్కు ॥ 879 
భవుళి 
తొల్లి యెట్టుండునో తాను తుద నెట్టుండునో తాను 
యిల్లి దె నట్టనడుమ నింతేసి మెరసీ ॥ పల్లవి ॥ 


పుట్టినప్పుడే దేహి బుద్దు లేమీ నెజంగండు 
యికై లోకులం జూచి యింత నేరిచె 
౧ ముట్టుకొన్నయిం[దియాల ముదిసి ముదిసి రాయగా 
తట్టువడి తనమేను తానే మగచె i తొొల్తి॥ 


౧ “ముట్టకొన్న యిందియాలు” కావచ్చు. 


256 (థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


మనుజు డైనప్పుడే తా మాటలేమి నెరంగండు 
జనులాడుకొన(గానె సంగడి నేర్చె 
దినదినభోగాలద్భ ప్రాంతము లెల్ల 


ఆనుభవనె తసి కతయాలమాయ [1 త్‌ల్సి 11 
Da 


తచ్చి తా (గలప్పుడే దైవము సజంగండు 
నిచ్చ నాచార్యునవ ల్ల నెం డెజింగె 
ఆచ్చపు, శ్రీ వెంకి పేశు. డ౦చద్యామై యుండి 
యిచ్చ€ గరుణించంగాను యెడల డాయ? దాను ॥ తొల్లి 1 380 


రెకు 17? గుజ్జరి 
జగమంతా నీమయము పక్షం ప్థుయుయంబుగాన ॥ పల్లవి ॥ 


యెనయుచు నః గర్మమార్షముల నితరదేవతల భజియించెదను 
అని యపరాధం బెంచకుమీ అన౧ము నీకంటె మరి లేదు 
సనివడి “మత్తఃపరతరం '" బని పలికితి విన్నియు సీ 
యాజ్ఞలు గ బగ్గ ॥ 
దేవ నావుదరపొషణకు తిఫరి హింన చేనెదను 
ఏ విది నావల నెంచకుమీ నీవే అఖండ ౧ చేతన్యుండవు 


దేవ మీము ౨ “నై తేన ఏనా తృకా(గమపి'” యని (శుతి 
వెగడెడిసి ౪ జగ ॥ 


భువిలో నాకట పూర్వికర్మమట పొనంగదునే నీసరణినీయడను 
ఆవి నా కేమియు( బి లేవు అంతరియామివి నీవు 
అవలను “ ల్వ మెనశరణం గతి”, యనుటది నమ్మితి 
(శ్రీవేంకటనిలయా ॥ గజ ॥ 86। 
౧ “చైతన్య కావచ్చు. ౨. మిమునైశే “న వినా తృణ్యాగమవి? యన కావచ్చు. 


నేమో “నహి తేన తిన" అని గదా (కుతి పూర్వవరిష్కర్త అ “నై తేన శ్రుత్రివాక్యముగ 
(గబాంచిరి, 


అధ్యాత్మ సంకీ ర్తనలు 257 


గుజ్జరి 
ఆర్హు(డ నేను నీకడ్త మెందును లేదు 
మూర్తితయాత్మక మొన గరుణించవే 11 పల్లవి i 


సర్వసాక్షీవి స్‌ సర్వాంతరంగు(డవు 

సర్వసర్వ్యంసహాదకవ ర్తి 

నిర్వాణమూ ర్తి నిగమాంతకీ ర్తి 

సర్వాపరాధములు క్షమియింపవే ॥ ఆర్హు6 ॥ 
పరమాత్ముండవు నీవు ౧ పరంజ్యోతివి నీవు 

పరమ పరానంద పరమపురుషా 

కరిరాజవరదా కారుణ్యనిలయా 

శరణాగతు(డ నన్ను సరి గావవే ॥ ఆర్హు6 ॥ 


అణువులోపలినీవు ఆదిమహాత్తును నీవు 
(పణుతశ్రీ వేంకట[ప్రచురనిలయా 
ఆఅణిమాదివిభవా ఆద్యంతరహితా 
గణుతించి నాపొల6 గలుగవే నీవు ॥ ఆర్తుం॥ 982 


అభలిత 


విజాతు లన్నియు ౨ వృథా వృథా 

ఆజామిళాదుల కది యేజాతి ॥ పల్లవి ౫ 
కాతిభేదములు శరీరగుణములు 

జాతి శరీరము నరి(3 దోడనె చెడు 


ఆతుమ పరిశుద్దం బెప్పుడును అది నిర్దోషం బనాది 
యీతల హరి విజ్ఞానపుదాస్యం బిది యొక్క_"టెపో సుజాతి ॥విజా॥ 


౧. *పరంజోతి రేకు .౨ “*(విథ్యావిథా' రేకు. 
8. “సరి ఈ వదము పూర్వముదణమున శారిపోయినది. యతిభంగము. 


Vol 2-F17 


258 (శీ తాళ్లపాక ఆన్నమాచార్యుల 


హరి యిందరిలో నంతరాత్ము( డిదె 
ధరణి జాతిభేదము లెంచిన 
పరమయోగు లీభావ మష్టమదము భవనికారమని మానిరి 
ధరణిలోనం బరతత్వజ్ఞానము ధర్మమూలమే నుజాతి ॥ విజా 


లౌకికవై దికలంపటులకు నివి 
తె కొను నవశ్యక_ర్తవ్యంబులు 
(శ్రీకొంతుండు (శ్రీవేంక కుపతిసేసిననంపాద మిందరికి 
a 


నా ___అ_ కీ ల 
చేకొని యిస్నే యు మీరినవారి మీనామమొ సుజొతీ॥విణా॥ 38; 


గుజ్జరి 
ఉపకొరి దేవుండు అపకారి గాండు i పల్లవి | 
దేహం బొనంగెను దేవుండు తను( దెలియంగ శాస్త్రము గడియింళె 
దేహాంతరాత్ముండు మరి దేహచై తన్యు(డా దాను 
దేహి యేలోకంబున కే౭గిన దేవుండు దా వెంటనే యేయును 
దేహి కోరిన కే కమ్మర దేవు. డనుమతి ఇచ్చీంగాన ॥ఉప॥ 


1యుటకును చేయకమానుటకును జీవుడు స్వతంతు(డాయం కేను 
కాయపుసుఖములు గోరంగా గర్తట కడగనుటకుం గర్త గాండో 
యీయెడ నాయెడ నంతర్యామే యిన్నిటికిని. (బేరకు( డింతే 
దాయక పాయక తనతల6పుకొల6ది దెవమే సృజియించీం గాన ॥ఉప॥ 


ఇవి యెరిగి చిత్తమా నీ వితనందే అభిరతి నేయుము 
సదయు.డు ,మనశ్ర్రీవేంక టగిరిస ర్వేశ్వరుండు సత్యుండు 
మొదలనే యీాయర్హము కిరీటితో మొగి నానతి ఇచ్చినాడు 
అదే “ నమోఒవాం ౧సర్వభూతేషు” అని గీతలలో నున్నది 
గాన | ఉప ॥ 884 





ళ్‌ కస ర్వంి రే తు, 


ఆధ్యాత్మసంకీ ర నలు 259 


టౌ 
౨ తందనాన ఆహ తందనాన పృరె 
తందనాన భళా తందనాన 1 పలవి॥ 
ae) 


(బ్రహ్మ మొక పరబ్రహ్మ మొక సర 
[బహ్మ "మొక టే పర్మబహ్మ మొకపే 1 తంద ॥ 


కందువగుహీనాధికము లిందు లేవు 
అందరికి శ్రీహరే ఆంతరాత్మ 
ఇందులో జంతుకుల మింతా నొకశే 
అందరికి శ్రీహరే అంతరాత్మ ౪ తంద ॥ 


నిండొర రాజు నిద్రించు నిదయు నొకేే 
అండనే బంటునిదదియు నొక టే 
మెండై న్నబాహ్మణు (డు మెట్టుభూమి యొక పే 
చంగడాలు( డుండేటి సరిభూమి యొక టె ౪ తంద ॥ 
౧ పూర్వముదితపారమును యథారూవముగ పైన చూవియున్నాను, ఈ పరిష్క 
రణము వంగీతకోవిదులగు పూజ్యపాదులు క్రి॥ "3 రాళ్లపల్లి వారి చేతిమీదుగా ముందు 
జరిగిసది, సంగీతాను గుణముగ వారు పై చూసివటు మార్చియుందురన్మీ నేటికీ గాయవీ 
గాయక సం, పాదాయములో వున్నపారమవీ దానిని పైనచూవి రేత పాఠము ఇందు 
చూప్పచున్నాను. 
తందనాన యీహి తందనాన ఆహా తందనాన । పురే తందనాన । 
భళా తందనాన పరబహ్మ మొక పే పరబ్రహ్మ మొక టే 
పర్మబహ్మ మొక'కే 
కందువగు హీనాధికము లిందు నేది 
అందరికి శ్రీహరే అంతరాత్మ 
ఇందులో జంతుకుల మీంతానొక పే. ॥ సల్ల వి 
అని రేకుపాఠము 


280 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


అనుగుదేవతలకును అలకామసుఖ మొకశే 
ఘనకీటపశువులకు కామసుఖ మొక కె 
౨అదినమహోరా[తములు తెగి ధనాఢ్యున కొక "కు 
వొనర చఎానిరుంబేదకును వొక్క కే అవియ 


కొరలి శిష్టాన్నములుగొనునా(క లొక టే 
తిరుగుదుష్టాన్న ములు దికునా(క లొక కే 
పరగ దుర్గంధములవెవాయువు నొకటే 
వరుస. బరిమళము.పె వాయువు నొక టె 


కడ(గి యేనుంగుమీ(ంద6 గాయుమెండొక పే 
పుడమి శునకముమీ(ద6ం బొలయునెండొక కే 
కడు(బుణ్యులను పాపకర్ములను సరి6 గావ 
జడియు (శ్రీవేంక పేశ్వరు నామ మొకటే 


రేకు 178 బౌ 
మచ్చిక (బబపంచపుమరపే (బహ్మానంద-- 
మిచ్చల తానే గురి ఇన్నిటికి నాత్మ 


శోచూపే వెలింబడి లోకమయి తోంచీవి 
ఆచూపే మరలితే నది మోకము 
యేచి రెంటికి నెడమధ్య మీ మేను 
తాచి వొకండే గురి తానాయ నాత్మ 


1 తంద ॥ 


1 తంద ॥ 


॥ తంద* 085 


4 పళలివిఖ॥। 
య 


ఇ మచ్చి ॥ 





౧. 'దివయహోర్నాతములు” రేకు. 8. “నిజటుపేది పూము,పా. 


అధ్యాత్మ సంకీర్తనలు 261 


మన సౌక్కచోట న డి మాయలై తోంచీని 
మనసు తనందుం టే మహి యోగ్యము 
వెనకమునుపులకు వీడు(బట్టు జననము 
కొనమొదలును దానే గురియాయ నాత్మ * మచ్చి ౪ 


బయలు దునిసి బఐబహుభానులై_ తోంచీని 
బయ లొక్కట యఖండ పరిపూర్ణము 
నయమై శ్రీవేంకటనాథుకరుణచేత 


జయ మి తానున్న చోనే సతమాయ నాత్మ 11 మచ్చి 1 386 
బౌొళి 
నందగోపనందనుండే నాంటిబాలు6డు 
ఇందు నేండే రేపల్లె నేచి పెరిగెను. ॥ పల్లవి ॥ 


పువ్వు వంటిమల్లియాకుపొ త్తి. బవళించనేర్చె 
యెవ్వ(డోకావి తొల్లె యీబాలు(డు 
మువ్వంక వేదములను ముద్దుమా(ట లాడ నేర్చె 
యెన్యరూ( గొంత నేర్పనే(టికే వీనికి ॥ నంద॥ 


తప్పుటడుగు లిడంగనేర్చె ధరణియందు నాకసమున- 
నెప్పుగా రసాతలమున నొంటి తొల్లియే 
రెప్పలె త్తి చూడ నేర్చె రెసీ. జెందునందు పగలు 
గొప్పసూర్యునందు వింక( గొత్త నేర్పనేంటికే ॥ నంద ॥ 


మంచివెన్నబువ్వ లిపుడు మలసి యారగించ నేర్చె. 
నంచితముగ (శ్రీవేంకట్నాద్రిమీందను 
యెంచి యస్పలప్పలనుచు మొనసి కా6ంగిలించనేర్చె 
దించరానివురముమీ 6ద దివ్యకాంతను ॥ నంద ౪ 88 


282 శ్రీ) తాళ్లపాక ఆన్న మాచార్యుల 


లరిత 


ఆంతరాత్మ హరిగలం డంతే చాలు 
యెంత కెంత చింతించ నేలా వెరవ 


వెనక జన్మపుగతి వివరించి నే నెరంగ 
అనుగుమీ(దటిజన్మ మది యెజగ 
నవిచి యీజన్మము నానా(ట( దెలిసేము 
యెనసి యీభవములకేలా వెజవ 


విన్నటిదినముకత నిమిషమై తోంచీని 
కన్నుల రేపటిచే+త కానంగరాదు 
పన్ని నే6ంటిదినము మున్ను నోంచిన ప్లే 
యెన్న6(గ నెందుకునైనా నేలా వెజవ 


పరము నిహము నే బై కొన నాయిచ్చ గాదు 
హరి (శ్రీవేంకటపతి యభిలక ర్ల 
శరణంటి నాతనికి స్వతంత్ర మతనిది 
యిరవైతి నింకా నాకేలా వెజవ 


గుండ [క్రియ 


అదియీల తా మాను మాయందు నిషూరమే కాక 
చెదరి వితొకటియు( జెట్టొ౮టి యౌనా 


కడు బుణ్యపాపాలు గలిగినజన్మము 
చెడు(బుణ్యపాపాలు నసేయకుండీనా 
పుడమిలో ముష్టిమానం. బొడమివళాఖలు 
బడి ముష్టిపండై పండకుండీనా 


1 పలవి ॥ 
ఆ] 


hn అంత ॥ 


1 అంతే ॥ 


* అంతే ॥ 88 


"పలవి॥ 
రా. 


1 అది ॥ 


ఆధ్యాత్మ సంకీర్తనలు 268 


పంచేందియాలం బుట్టి పరగినయీ మెను 
పంచేంద్రియాలమీ6దిభమ మాసీనా 
పొంచి హేనుముటోన. బుట్టినకీ టములెల్ర 
కొంచి హేయమే చవిగొనకుండీనా ॥ అది ॥ 


(శ్రీవేంకటేశ నీవుచేసినయీ మాయలు 
నీవల్ల మాను6గాక నేల గ ర్హనా 
దై వమవై నాలోన? దగిలి నాదుర్లుణాలు 


వేవేగ మానుప(గ వెతదీరె(గాక un అద MI? 
(శ్రీరాగం 
అల్పశ క్రివాండ నెను అధికళక్రివి నీవు 
పోల్చ నెంతపనికి.( బూనితినయ్యా tl పల్లవి ti 


నీపదధ్యానములో నే నిండెను నామననెల్హ 
యేపున సీసాకార మేమిట భావింతునయ్య 
చూపు నీసింగారమందే చొక్క తగులాయ నిదె 
ఆంపి నే నీయంగకాంతు ల వేమిట- జూతునయ్య ॥అల్ప॥ 


నాలుక నీకడలేనినామములే నుడిగిని 
మేలిమి నీగుణము లేమిటం బొగడుదునయ్య 
గా లివంటివీనులు నీకథలం దనినెనయ్య 
యీలీల నీయనంతమహిమ -యెందు విందునయ్య  *అల్బ॥ 


నీకు శరణని యై నే ధన్యుండనైతి 
యీకడ సీసేవ సేసి యేమి గట్టుకొందునయ్య 
శ్రీకాంతు(డవై న శ్రీవేంకటేశ నీకు 
వూ(కొన నాజన్మఫల మొక మొక్కు. చాలునయ్య ॥ఆల్చ॥ 890 


264 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


బ్‌ొళి 


గరుడగమన గరుడధ్వజ 
నరవారి నమోనమోనమో ॥ వల్తప్‌ ॥ 


కమలాపతి కమలనాభా 
కమలజజన్మ* కారణిక 
తమలనయున కమలా ప్పకుల 
సమో నమో హరి నమో నమో 1; గరు 4 


జలధిబంధన జలధిశయన 
జలనిధిమధ్య౨ జంతుకల 
జలధిజామాత జలధిగంధీర 
హలధర నమో హారీ నమో ॥ గరు ౪! 
ఘనదివ్యరూప ఘనమపహిమాంక 
ఫ నఘనాఘనకాయ వర్ష 
నఘ (శ్రీ వేంకటాధిపం తేహం 
ఆనుపమ నమో హారి నమో "గర౪॥ ౧9! 


GC ¢ 


రేకు 179 సాళంగనాట 
జీవుని కేకాలము (శ్రీహరి చేరువబంధువు6 డీతండు 
భావములోపలిపెర రేంపక6డై భక్తి చేకొనును యీతండు ॥ పల్లవి ॥ 


పరమున నిహమున వెంటవెంటనే పాయనిబంధువు6. డీతండు 
ధరం దను6ందల.6చిన మారుకుమారై తా ర&ించుసు యీోత(డు 
విరివిగ నిందియవిషయభో గముల విందులు వెట్టును యీశి(డు 
వురుగతి( జిళపురూపుల దేహప్పటుడుగర లిచ్చును యూత (డు॥జీవు॥ 
౧. 'కొరణక” కావచ్చు, స్వార్ధ“క '_వత్యయము, ౨ “జంతూకలి రేకు. 
“జంతూకులి కొవచ్చు, ఆ. “వేంకటాధిపతేహంి” పూ, ము, పా, వేంకటాధివ, 
శీ=-కుభ్యం, అవాం నమః=నమస్కరోమి, అని కావచ్చు. 


ఆధ్యాత్మరంకి సనలు 288 


గలకాలము యిరువదియొక్క_టవావులబంధువు( డీతండు 

వడిబడదీి జై తన్యంబె యిన్నిట( బనులకు నొదగును యీతఃడు 

పడిగాని యేకాం క3లోకాంత మె మతిసంగతి నాప్పు( డీతండు 

రొడలుచు వె దికలౌకికముల నొకపొతున( గుడుచును యితడు 
క్‌ 1) జీవు 51 

నిధినికేపములిచ్చేటివుప కారపుబంధువు6 డీత।డు 

అనయము వెరవకుమని యేకాలము నభయం బొసగును యీతండు 

పవిచి + శ్రీవేంక కేశ్వరు(డై యిటు నాపాల( గలుగు నీతండు 


సనివడి అరులను సూడువటి కడు. బగసాధించును యాశండు 
॥ జీవు॥ 892 


బౌళి 
“మాత్రమున నెవ్వరు దల(చిన అంతమాత్రమే నీవు 
ంతరాంతరము లెంచి చూడ? బిండంతే నిప్పటి యన్నట్లు ॥ పల్లవి ॥ 


ంతురు మిము వై ష్పవులు కూరిమితో వష్ణు(డవి 

బుకుదురు మిము వేదాంతులు పర(బహ్మం బనుచు 

ల(€తురు మిము శై వులు తిగినభక్షులను శివు(6 డను౭చు 

అరి పొగడుదురు కాపాలికులు ఆదిభై రవు( డనుచు 1 ఎ౧త॥ 


నన్నెదురు శాక్రేయులు శ్కిరూపు నీ వనుచు 

దరిశనములు మిము నానావిధులను తలంపులకొలందుల భజింతురు 
కుల మిమ్మునే యల్పబుద్దిం దలచినవారికీ నల్సం బపుదువు 
రిమల మిమునే ఘనమనితలంచిన ఘ నబుద్దులకు ఘను(డవు ఇఎండో౪ 


ఐన గొరతే లేదు మరి నీరుకొలందితామెరవు 

వల భాగీరథిదరిబావుల ఆజలమే వూరినయట్లు 

) వేంకటపతి నీవై తే మము జేకొవివున్నదై వమని 

ూవల నే నీశరణనియెదను యిడియే పరతత్యము నాకు ఎంత 1308 


౧ “దరిశవములి కావచ్చు. 


264 శ్రీ) తాళ్లపాక ఆన్నమాచార్యుల 


బౌ 


గరుడ గమన గరుడధ్వజ 
నరవారి నమోనమోన మో "ఎల్తపీ || 


కమలాపతి కమలనాభా 
కమలజజన్మం కారణీక 
ఠరమలనమయున కమలా ప్రకుల 
సమో నమో హారి నమా నమో 1గరు 4 


జలధిబంధన జలధిశయన 
జలనిధిమధ్యై జంతుకల 
జలధిజామాత జలధిగంభీర 
హలధర నమో హరి నమో గరు ॥ 


ఘనదివ్యరూప ఘనమహిమాంక 
ఘనఘనాఘన కాయ వర్ష 
అనఘ శ్రీ వేంకటాధిపం తేహం 
ఆనుపమ నమో హారి నమో “ గరు౪ 391 


రేకు 179 సాళంగనాట 
జీవుని కేకాలము (శ్రీహరి చేరువబంధువు€ డీత(డు 
భావములోపలిపెర రేంపకుండై భక్తి చేకొనును యీత(డు ॥ పల్లవి || 


పరమున నిహమున వెంటవెంటనే పాయనిబంధువు. డీత(డు 
ధరం దను6దల6చిన మారుకుమార్రై తా రకించుపు యాతడు 
విరివిగ నిందియవిషయభో గముల విందులు వెట్టును యీకండు 
వురుగతి( జిత పురూపుల దేహపుటుడుగర లిచ్చును యీత (డు॥ జీవు॥ 
౧. “కిరణక” కావచ్చు. స్వార్ధ క్త 'వత్యయము, ౨. * జంతూకలి రేకు. 
“జంతూకుల" కావచ్చు, శి. “వేంకటాధిపతేహం” పూ. ముపా, వేంకటాధిప, 
శే=-కుభ్యం, అవాం నమః।==నమనస్కరో మి, అని కావచ్చు. 


అధ్యాత్మరంకి సనలు 285 


వడిం గలకాలము యిరువడియొ క్కి_టవావులబం ధువు( డీత(డు 
బిడిబది( జై తర్యంబె యిన్నిట౧ బనులకు నొదగును యీతండు 
జడిగొని యేకాం కలోకాంతమె మతిసంగతి నాప్పు( డీతండు 
పొడలుచు వె దికలౌకికముల నొకపొతున6. గుడుచును యీతండు 
ల & ౪ జీవు॥ 
ఘననిధినికే పములిచ్చేటివుప కారవుబంధువు( డీత(డు 
ఆనయము వెరవకుమని యేకాలము నభయం బొసగును యీత(డు 
నవిచి స శ్రీవేంక మేశ్వరు(డె యిటు నాపాల( గలుగు నీత(డు 
పనివడి ఆరులని సూడువటి కడు బగసాధించును యీాశయయ 
| ॥ జీవు॥ 892 


బౌ శి 


ఎంకమ్మాత్రమున నెవ్వరు దలచిన అంతమాత్రమే నీవు 
అంతరాంతరము లెంచి చూడ? బిండంతే నిప్పటి యన్నట్లు | పల్లవి ॥ 
గా రా 


కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణు(డవి 
సేలుకుదురు మిము వేదాంతులు పర(బహ్మాం బనుచు 
తల(తురు మిము శ్రీ_వులు తెగినభక్షులను శివు( డను౧చు 
అలరి పొగడుదురు కాపాలికులు ఆది భై రవు( డనుచు (1 ఎ౧త॥ 


సరి నన్నెదురు శాశ్రేయులు శ క్రిరూపు నీ వనుచు 
౧ దరిశనములు మిము నానావిధులను తల(పులకొల(దుల భణజింతురు 
సిరుల మిమ్మునే యల్చబుద్ధి( దలచినవారికి నల్పం బవుదువు 
గరిమల మిమునే ఘనమనితల(చిన ఘ నబుద్దులకు ఘను(డవు ॥1ఎంతః 


నీవలన( గొరతే లేదు మరి నీరుకొల:దితామెరవు 
ఆవల భాగిరథిదరిబావుల ఆజలమే వూరినయట్లు 
(శ్రీ వేంకటపతి నీవై తే మము జేకొవివున్నదై వమని 
యీవల నే నీశరణనియెదను యిడియే పరతత్వము నాకు ॥ఎంత189తీ 


౧ 'దరిశవములి కావచ్చు, 


2668 శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


సొాళంగం 


నీవే మూలమువో నేరిచిన పెద్దలకు 
దేవుంఢు సీయందులోనే తిరమాయ నిదివో 


బాపురే వో దేహామా బాపురే వో నీవు 
వోపీ నే బెట్టినకొద్ది నుందువుగా 
రూపు నీవు గలిగితే రుచులెల్లం గానంగద్దు 
చాసలాన ధర్మములు నాధింపంగలదు 


మెచ్చితి నోమనసా మెచ్చితివో సం టు 
యిచ్చకొలంది నెందై నా నంగుదువుగా 
అచ్చపునీకతమున నవుంగాము లెంచంగద్దు 
పచ్చిగా యేమూర్తినై నా భావించ6గలదు 


మేలు మేలు గాలికె మేలు మేలు నీవు 
వోలి యేమాటకనై నా నొనరుదుగా 
చాలి నీవు మెల(గంగ చదువు చదువ(గద్దు 
పోలించి శ్రీవేంక యపేళు. బొగడ(గగలదు 


అలిత 


హరి నీవే బుద్దిచెప్పి యాదరించు నామనసు 
హరి నీవే నాయంతర్యామివిగాన 


పసముగావనికరివంటిదడి నామససు 
యెసంగి సారెకు మదియించీంగాన 
పొసగ బాదరసము6టబోలిననామనసు 
అసము దించక సదా అల్లాడీ (గాన 


1 పలవి 11 
గా 


[1 సీవే (1 


కీ సే [| 


1 సీవే॥ 804 


*పలవి॥ 
డూ 


॥ హారి ॥ 


అధ్యా త్మ సంకీ ర్హనలు 


వడి నడవుల చింకవంటిది నామనసు 
బడిబడి బట్టంబట్టం బారీ(గాన 
కడగి విసరుపెనుగాలివంటిది మనసు 
విడువక కన్నచోట విహరించీంగాన 


వరుస నిండుజలధివంటిది నామనసు 
వొరసి సర్వము లోనై వుండీ(గాన 
గరిమ (శ్రీవేఎకకేళ కావవే నామనసు 
సరి నీయానతి సీకే శర =సీంగాక 


భవుళి 
జలజనాభ హరి జయ జయ, 
యిల మానేరము లెంచకువయ్యా 


బహుముఖముల స్మీపపంచము 
సహాజగుణంబుల చంచలము 
మహమల నీ విది మరి దిగవడువవు 
విహరణ జీవులు విడువ(గంగలరా 


పలునబనలయీ (పకృతి యిది 
తెలియ6గం గడునిందియవళము 
కలిసి నీ వందే కా(పురము 
మలినవుజీవులు మాన6గంగలరా 


యిరవుగ శ్రీవేంక కేశుండ నీమాయ 
మరలుచ సీవే సమర్హుండవు 
శరణనుటకే నే శ రోను 
పరు లెవ్వరై నాం ates 


287 


“ఇ వాది॥ 


1హారి! 8£5 


1 పరలవి॥ 
aa) 


Heol 


11 బిల 4 


eon 898 


288 @) తాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు 180 సామంచతం 
ఇందుకా కోరి పుకె యిట్టిబదుకు 
పొందుల శ్రీవారితోడి పొత్తుల మాబదుకు 11 పల్లవి 1) 


బడబాగ్ని ఆ(కటిబారి(బడ్డ[బదుకు 
పడ(తులకూటముల (6 బడ్డబదుకు 
చొడలి ౧ తోలినెమ్ముల వొడి గ్తేబదుకు 
బడి బుణ్యపాపాల పెతరవు బదుకు ॥ ఇందు ౪ 


నాలుక గడచితేను నరకపుఐదుకు 
మూలమలమూతాల మూటగస్రేబదుకు 
కాలము నడిపి వూర్పుగాలింబుచ్చేబదుకు 
పాలుమాలేయిం్యదియాల పంగెమాయ బదుకు ఇందు ॥ 


ఇంపుసుఖ దుఃఖాల యెండనీడ బదుకు 
మంషు(గామకోధాలచూాటు ఐదుకు 
టంపుల శ్రీవేంక సేశుశరణు చొర6ంగ నేడు 
సొపు లిన్నిటా మోకు సుఖమాయ బదుకు :; ఇదు॥ 8097 


రెవగు పి 
వీ వెరంగవిది లేదు నీయాజ్ఞ మోచితి నించే 
సీవా'డ నింతె హారి నే ననజో చేది 1 పలవి॥ 
ల్‌ో 


కన్నుల కెందెన( జూపుకలది స్వభావము 
యెన్న (యగ నాయందు బాప మెంచ.6 జో పేది 
విన్ననై చెవుల కింపు వినుట స్వభావము 
పన్నినకర్మాలు నన్ను, బె కొన జో మేది ॥ నీవె ॥ 
౧, *తోలునెమ్ములి” కావచ్చు. 


అధ్యాత్మ సంకీర్తనలు 209 


నాలికకు. జవి యెతే నమలుపే సహజము 

నాలి అభోజ్యపునింద నాకు బనేమి 

మూల వాసనగొనేది ముక్కు.కు సహజము 

జోలిబంధములు నన్ను. జుట్టింగ6 జో పేది 1 సీవె॥ 
కాయము కాయముపొంత.6 గరయగుటే ఆగుణము 


నేయనిచేంతలు నాపై6 జెప్పం జో కేదీ 
యీయెడ (శ్రీవేంకటేశ యిన్నిటిలో నన్ను. బెట్టి 


పాయక నాలో నుందువు పట్ల(గ( జో వేది "సవ॥ 398 
లలిత 
ఇదివో వున్నార మింతట నంతట 
వెదకి కదియకుమీ విష్ణునిమాయ ॥ పల్లవి ॥ 


హరిదాసులము హరికింకరులము 
కరివరదువిడింగరులము 
యిరవెణీ(గితిననక యెజ(గననక 
సరి మాగురుతిది సర్వేశుమాయ ॥ ఇది ॥ 


హితులము శరణాగతులము కేశవ __ 
(వతులము వైష్టవమతులము 
గతి నిను బాసితి కడు విక మామీద 
తతి దయమరవకు దె వముమాయ * ఇది 4 


(థీవై ఫ్టవులము శ్రీవేంక టపతి 
భావింప నితవిపరికరము 
యావలనావల నిహపరములకును 
తోవదొల(గుమీ తోలిందొలి మాయ 1 ఇది ॥ 899 


210 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రామ్మకియ 
ఇంతకంకేం దగుబంధు లింక నున్నారా 
యెంత సేసినా నీకు సెదురాడేనా * పలివి | 
af) 


కోపగించి చంక బిడ్డ( గోరి తల్లి డీంచితేను 
పెపై నే పడు6గాక పొాసిపొయ్యినా 
వోపక నానేరముల కొగి నీవు వేసరితే 
సీప్రాదాలే గతిగాక నే మానేనా 1 ఇంత ॥ 


చదివించే" అయ౭గారు జంకించి చూచితేను 
వొదిగి చదువు(గాక వోపననీనా 
యెదుటిగుణములకు నెంత నీవు దొబ్బినాను 
యిదె సీకే మొక్కుదు6గా కింక మానేనా 1 ఇంత 1 


చెక్కు. మీటి పాలు పెంచినదాది వోయంగాను 
గక్కన మింగుటగాక కాదనీనా 
యిక్కడ (శ్రీవేంక కేశ యిటుల రకీంచ(6గ 
నిక్కి నే మెరతుంగాక నే మానేనా 1 ఇంత ॥ 400 


మంగళకెౌెశిక 


తీ శరణ మహం తే శరణ మహం 
3 శవకృష తే శరణం గతో౬.స్మి 1 పలవపి జ 
యు ణ గా 


దశవిధావతార ధర్మరకక మూ _ర్టి 
దశమ స్తకాసురదశన 
దశది శాపరిపూర్ణ తప శ సీయస్యరూప 
దశావరణ లోకతత్వాతీత ॥ లేశ ॥ 
౧. ఇందరనున్న వింత. ౨ “*నియ్య' రేకు 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


సహా 
సహాసకరకోటిసంపూర్హ తేజా 
హొ(స్రారదివ్యచ్మకాయుధా 


ఆనంతచరణ సర్వాధారాధేయ 
అనంత కరది వ్యాయు ధా 
అనంతనిజక ల్యాణగుణార్ల వ 
అనంత (శ్రీ వేంకటా (ద్రినివాసా 


శంకరాభరణం 
అదియే విక్ణుపదము ఆతుమకు నెలవు 
ఆదే జననకారణ మాకాశపదము 


మంచిమా(టలై నాం గానిమాటలై న నొకచోట 
ముంచిముంచి యాకాళముననే యణంగును 
యెంచరానినిటూర్చు లెన్ని వొడమినాను 
లు 
అంచల నణ(గిపోవు నాకాశమునను 


చూపు లెంతదవై ఏనా సూర్యచం(దుల( దాకి 
ఆపొంతనే యణ౭ంగు నాకాశమునను 
రూపుల మెనీడలును రుచుల గాల్యతయము 
పెపెనే యణ (గును బహిరాకాశమున 


యిల బీ6కటి వెలుంగు యెంచ నహోర్మాతాల. 
గలసి మెలంగు నాకాశతత్యమున 
చలువై (శ్రీవేంకటేశు సాకారనిరాకారా _ 
లలరి వెలు(గుచుండు నంతరాకాశమున 


1 తేశ ॥ 


n dn 40! 


౫పలవి॥ 
na 


1 అది ॥ 


» అది ॥ 


» అది ॥ 402 


272 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


రేకు 18! తెలుంగు కాంటోది 


చూచి మోహించకుందురా సురలైన నరులై న 
తొచి నీవు ముందర, (బత్యకమైనను 


భాగీరథి పుట్టినపాదపద్మములు 
భోగపుమరునిజన్మభూమి నీతొడలు 
యోగపునవబహ్మ్మలుండిననీనాఖి 
సాగరకన్యక లక్ష్మీ సతమైనవురము 


అందరి రకించేటి ఎభయహ స్తము 
కంద నసురల(జంపే గదాహ స్పము 
సందడి లోకములయాజ్ఞాచ(క్రహ_స్హము 
చెంది (ధువు నుతియించ(జేయుశంఖహ స్తము 


సకల వేదములుండేచక్కనినీమోము 
వొకటె తులసి దేవివుండేటిశిరసు 
(పకటపుమహిమల( బాయనినీరూపము 
“వెకలి(శ్రీ వేంకటా(ద్రవిభుండ నీభావము- 


లలిత 


వాదులేల చదువులు వారు చెప్పిన వేకావా 
వాదులేల మీమాట వారికంటే నెక్కు_డా 


నాలుగువేదాలబహ్మ నలి నెవ్వనినుతు(డు 
వాలినపురాణాలవ్యాసు( డెవ్వనిదాసు(డు 
లీల రామాయణపువాల్మీకివసిష్టులు 
ఆలకిం చెవ్వని( గొల్చి రాత(డే పో దేవుండు 


“పలవి॥ 
గా 


చూచి! 


1 చూచి ॥ 


చూచి. _A03 


1 పలవి॥ 
య 


౪ వాదు ౪ 


అధ్యాత్మ శ)కీ _ర్తనలు 278 


భారత మెవ్వనికథ భాగవతముచెప్పిన _ 
ధీరు(డై నళుకు(డు యేదేవునికింకరు6డు 
సారపుళాస్తాాలు చూచిం సన్యసించి నుడిగేటి __ 
నారాయణనామపువాథు(డే పో దేవుండు ॥ వాదు ॥ 
విష్ణువాజ్ఞియని చెప్పేవషధిసంకల్ప మేడది 
విష్తమాయయని చెప్పే? శ్యమంతా నెవ్వునిది 
అ ప 
“ పషుమయం నర్యి' మనేవేదవాక్య మెవ్వనిది 
ణి జ 
విషువు (శ్రీవేంకటాదదివిభు6డే ఆదేవుండు 8 వాదు ౫8 404 


€a 


నాట 
ఇతని కితండేకాక యి3*రులు సరియా 
మితి లోకా లితనిమేఎళోనేశావా |] పల్లవి p 


కమలనాభునిభయంకర కోపముతోడ 
రమణ వేరొకరివర.బులు సరియా 
తమితోడ( దల దుంచి తగినవరము లిచ్చె 
ఆమర(6గ నరకాసురాదులకు నితడు ౪ ఇత 4 


కరివరదునిపేగుగలసినతిట్టతో 
పరదేవతలమం[త్రపఠనలు సరియా 
నిరతి శిశుపాలునినిందకు శిక్షించి 
పరలోక మిచ్చినట్టిభావము వినరా 1 ఇత ॥ 


చలిమి (శ్రీవేంక కేశుశరణా గతితోడ 
బలిమి మించి న్నబహ్మా పట్టము సరియా 
వొలిసినధువునకు వున్నతలోక మిచ్చె 
అల(బహ్మాల్‌'కమున కదె మీ( దెజలగరా "ఇతః 405 


ళం క సన్యానించి న రేకు 


Vol 2-F18 


274 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పొడి 
గొరటై మొద లుండంగం గొనలకు నీ రేల 
దొరదైన మిత(డే తుదణగలవలము 1 పల్లవి [| 


(క్రతువులు హరియే కర్మము హరియే 
పితరులకు హరియే సెను(ద్భ ప్రి 
సతతమంతములసారము హరియే 
యితనిసేవే పో యిన్నిటిఫలము ॥గొర | 


అనలము హరియే ఆహుతి హూరియీ 
జననీజనకులసరవి హరే 
పనివడి వేదము6 |బణవము హరియే 
యెనసితనిపూజ యిన్నిటిఫలము ॥ గొర ॥ 


యేలికె హరియే యిరవును హరియే 
వాలాయము సర్వము హరియే 
కాలము (శ్రీ వేంకటగిరిహరియు 


నేల నీతనీశరనే సఫలంబు ॥ గౌర ॥ 406 
అలిత 
దొంతివిషయములాల దొరలాల 
చెంత మీందటిబుది చెప్పరో నా క్ర [1 పలపిః॥ 
(యు cn 


దురితంబు లొకకొన్ని దుర్గుణము లొకకొన్ని 
మరుగుటలు గొన్ని మర్మములు గొన్ని 
ధర నెరుక లొకకొన్ని తగ నెరంగములు గొన్ని 
యిరవు మనపంట లివి యెందు వోయుదమో ॥ దొంతి ॥ 


అధ్యాత్మనంక్‌ ర్తనలు 


ఆస లొకకొన్ని మిథ్యాచారములు గొన్ని 
వాసు లొకకొన్ని గర్వములు గొన్ని 
రేసు లొకకొన్ని మీరనరుచులు నొకకొన్ని 
యీసున6 గడి చితిమి యిముడ. జో కేదో 


వె రాగ్యము గొన్ని వరభక్రు లొకకొన్నిి 
నేరువులు గో యిన్నియును6 గతిగి 
యీరీతి (శ్రీవేంకి పేశుగతి చేరితిమి 
మేర మిము మీరితిమి ౧౨ మీకు గతి యేదో 


శుద్దవసంతం 
ఏవృపాయములు మా కి6క6 బసికరాపు 
సీవే హరి కావవే నిరుహేకుకమున 


యివల నిర్మదియ జయం బేడ నే నేడ 
భువి సందియము లతో బుక సీతనువు 
అవల నిశ్చలబుద్ది అది యేడ నే నేడ 
భవము చంచలమనసు పంగెమే యెపుడు 


మెలమి( గర్భవిము క్తి యేడ నే నేడ 
తెలియంగ( గర్మాదిన మీ(బ్రదుకు 
క్షళకమగుసాత్వికప్పుగుణ మేడ నే నేడ 
కలియుగం బిది యిందు. గలవాండ నేను 


కనివోవీఘోరతప మేడ నే నేడ 
అనిళశంబు నీకు శరణాగతు(డను 
యెనలేని (శ్రీవేంక కసేళశ్వరు.డ నీవిరుదు 
కను(గొనంగ కరణజాగతపారిజాతం 
"౧, “మాకు పూ,ము,పా. యతిభంగము= 


275 


క దొంతి ॥ 


॥। దొంతి! 407 


11 పలవి 1 
లా 


0 ఏవు ॥ 


18 ఏవు ఓ 


1 ఏవు ॥ 408 


276 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు 182 సానుంతం 


సమబుద్దే యిందరికి సర్వ వేదసారము 
సము. డిందరికి హారి సాధనమోయయ్యా క పల్లవి i 


చీమకు దనజన్మము చేరి సుఖమై తోంచు 
దోమకు( దనజన్మము దొడ్డసుఖము 
ఆమనియీో(గకు సుఖ మాజన్మమె తోయ 
యేమిటా నెక్కువసుఖ మెవ్వరి కేదయ్యా ॥ సమ ॥ 


జంతురాసులకు నెల్లా జననము లొక్క టే 
అంతటాను మరణము లవియొక్క. పే 
చెంతి నాహారని_చలు త్రీనుఖా లొక్క కే 
ఇంతటా నిందుకం కే నెవ్వ రేమి గట్టిరయ్యా ॥ సమ ॥ 


ఇందుతోన నెవ్వరె నానేమి శ్రీ ంకటపతి. 
నందముగా( దలచిన దది సుఖము 
యెంగు( జూచినా నీత డిందరిలో నంతరాత్మ 


చందమ: గా నవ్వరికి స్య త మేదయ్యా "సమ॥ 409 
బౌళి 
కరుకానిధివిగాన కాచితేనేమోకాని 
నరికి బేసికి నిన్ను జరయా! జోటున్నదా ॥ పలవి॥ 
శి aa) 


కాయములోపలినిన్ను € గని మని కొలువక 
ఆయపు(గర్మ మె (బబహ్మ్‌ మని వుంటిని 
చీయవినాచేంతకు నే సిగ్గువడుండుటగాక 
ఆయ మేమైనా నిన్ను నడుగం జోటున్నదా గ కరు॥ 


అధ్యాత్మసంకీ ర్తనలు 277 


సకలచై తన్యు(డవై సరి నాలో నుండ(గాను 
వికటపువషయాలవెంట. బారితి 
వొకరు రక్షించ.గా వేరొకరిపాలై ననాకు 
తుకతుకలేకాక దూరంగం జోటున్నదా ॥/5కరు ॥ 


పట్టి (శ్రీవేంకటిగిరి( (బత్యతమై యుండ (గాను 
ఇటు నటు వె కుంఠ మేల కోరేను 
ట్‌ టి యి 
దిట్టనై నానేరమి నే తెలిసి నవ్వుట యింతే 
ఇక్లు సచిత్తము గాక యంచంగ+ జోటున్నదా ॥15కరుణ॥ 410 


శంకరాభరణం 
ఇన్నిటా నొరయక యెటు కేది 
వెన్నువికృప(గా వెలసేది 11 పల్లవ 11 


కోపము మతిలో. గుందినపుడు వో 
పాపము లన్నియు. బానేది 
తీపులయాసలు దీరినపుడు వో 
తాపషృత్రయములు దల౭గేది ॥ ఇన్ని ౪ 


ఘనకర్మంబులు గడచినపుడు వో 
వెనుకొనుభవములు విడిచేది 
మునుకొని యిందియములు వీడిన(టో 
పనివడి విరక్తి బలినేది ॥ ఇన్ని ॥ 


ఆ(కటిరుచు లివి యణ6గినపుడు వో 

చేకొని నుఖమును( జెఎదేది 

యీకడ (శ్రీవేంక పేశ్వరుళరణము 

చెకొనినను(టో బదికేది "ఇన్ని ॥ 411 


278 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సాళంగనాట 
సకలోవఐవ* ఎకులకు నందును సగుణంబే (పమాణము 
సకలముసీఇదులు పూజించే యీసొకారమె [ప్రమాణము ॥ పల్లవి ॥ 


సగంఎంబసి నీను. గొందరు సరి నిర్గుణముని కొందరు 
వగల బెక్కు_గతి( జదివినకొలందుల వారికివారే వాదింతురు 
అగణిత స్వతర్మతుండవుగాన అల వాల్మీకి ఇట్టిట్టిన కే 
ఆగు “నిర్గుణాయ గుణాత్మనే” యని ఆనతి ఇచ్చుపే 
(పమాణము ॥ సక ॥ 
“సోహం” బని కొందరు “దాసోహాం” బని కొందరు 
సాహసవృత్తుల రెండు దెరంగుల సకలనివేకులు భజింతురు 
దేహధభారియెై “దాసోహం” ఐని తేరి శుకుడు మీలోం గలస 
సోహప్పభావన సర్వజగత్తులం జూపిన 'దేేపమాణము? ॥ సక ॥ 


ఆరుశాస్త్రముల నారుమతంబుల నారుగర్మములనై నాను 
యీరీతిల మిము శరణని కొలువక యెవ్యరి కుపాయము లేదు 
నారదాదులగుభక్సు లిందరును నానాగతు అరసి చూచి 
సారపు(శ్రీ వేంకటపతి మీకే శరణను పే ప్రమాణము ॥సక॥ 412 


అలిత 


ఇల జొణతనము లిన్నిటికి( గలదు 
తలఅ౭పే కూ'శె తగిలీంగాని 1 పలవి ॥ 
య 


మజవదు దేహము మహి దనగుణములు 
గుటీ నాహారము గొను నెపుడు 
మఅవ విందియములు మర్య్మస్థంములు 
మఅచితి నను నేమరులోకాని 1 ఇల ॥ 


ఆఅధ్యాత్య సంకీ ర్రనలు 


చెనరణు కర్మము నేసినంతయును 

పొదిగి జీవమును భోగించును 

ఇొదరదు సంసారశీత లబంధము 

మది ౨ జెదరెడి నామరులేకాని 
తొలంగవు మాయలు తొడరి పవంచము 

కలవలఠలె. బెనగొని కడిసీని 

బలు శ్రే పేంకటపతికృవచే నాకు 

తొలగ భవము లెటు దూరీనో మరులు 


మాళవి 


హారి నెణంగనిజన్మ మది యేలా ఆ... 
సగుస నాత(డుబేనిచదు వేలా 


దయదొల(గినయట్టితపమేలా 
భయములేనియట్టిభ_క్తేలా 
సియముమావినయట్లపెన( గేలా మంచి __ 
(క్రీయావిరుద్దపుకీర్త ర్రనలేలా 


ఫలములేనియట్రిపనులేలా కడు = 
గలిమిలేనియట్లి గర్వ మేలా 
బలిమిలేనియల్లివంత మేలా శొరి( = 
ద౭(చలేనియట్టితనువది యేలా 


తన కమరనిదొరతన మేలా 
చనివులేనియట్టిసలి గ యేలా 
యనలేని శ్రీవేంక కేశ్వరుని శరణని 
మనంగలిగినమీ(ద మరిచింతలేలా 


౧, “జెదరేది పూ .ము.పా, 


279 


1 కధ 1 


nqon 418 


శ పఏపలపి క 
భి 


౪ హారి ॥ 


క మారి || 


1హారి॥ 414 


280 శ్రీ) తాళ్ల పాక ఆన్నమాచార్యుల 


రేకు 183 అలిత 


దోమటి నింతెరంగరా తొల్లి టివారు 


తానే దె వమైతే తపమేల జపమేల 
పూని సారె బూజించేపూజలేల 
కూను వంగి యింటింట( గోరనేల వేండనేల 
యీనెపాన లోక మెల్లా నేలరాదా తాను 1 దోమ ॥ 


తగ దొ స్వకం(తు(డై తే దరి[దదుఃఖములేల 
నొగిలి వ్యాధులచేత నొవ్వనేల 
నగుంబాటులై నజననమరణములేల 
మగురువేల్పలదండ మొనచూపరాదా ॥ దోమ ॥ 


శ్రీవేంక పేశుండే శేఖరపుదై వమని 
సావధాను€ డితనికి శరణుచొచ్చి 
భావములోపల( దనపాపబంధముల. బాసి 


తావుల నాతనికృప దండ చేరరాదా ॥దోమ॥ 415 
గుండ(కియ 
అవియు నాకు (బథమాచార్యులు 
తవిలి యానెపము మిము. దచింపించు(గాన [1 పల్లవి [| 


ధనవాంఛ మతిలోన( దగిలినప్పటి వేళ 
దనుజారి మీమీంద6 దల(పు గలుగు 
పొనిగి భయదుః ఖముల (6 బొరలినప్పటి వేళ 
పనివూని మీమీ(దిభ క్తి గలుగు ॥ అవి ॥ 


ఆధ్యాత్మసంకీ ర నలు 


చెలగి పాపములు మించినవేళ హరి మీ. 
నలువునా మోచ్చారణంబు గలుగు 
బలిమి భవరోగముల బడలినప్పటివేళ 
వలుమారు మీసంపార్ణనలు గలుగు 


ఇన్నిటా6 దొల(గి మిము నెరిగి కొలిచినవేళ 
మన్ననలపరిణామంబు గలుగు 
వున్నత పు(శ్రీవేంకటో త్రము(డ మిము నెదుట 
గన్నయీ వేళ సౌఖ్యంబులే కలుగు 


అలిత 


ఈతని మరచివుంటి మిన్నాభ్లను 
యీతల నే డెచ్చరించె సీత౭డే పో పిష్షుండు 


తల్లియై పోషించు తండ్రియై రక్షించు 
పుల్ల పుబంధువుండై వొడ లరయు 
మెల్లనె దాత్రె ఇచ్చు మెలు6తయె యాదరించు 
యెల్ల విధబంధువుండు యీతండే పో విష్ణండు 


యేలికయె మన్నించు నిషు(డె బుద్దిచెప్పు 
య 6) (6 (అ 
చాలుమావిసియై యంచల( దిరుగు 
బాలు(డె ముదుచూపు (పాణమె లోన నుండు 
చా యు క 
యాీాలాగులబంధు€ డీతండే పో విష్ణుండు 


దేవుండై. పూజగొను (దిష్టిగోచరమై 
శ్రీవేంకటా(దిమీ$ద సిరు లొసగు 
తావై యెడమిచ్చు తలపై ఫలమిచ్చు 
యీవలనావల బంధు డీతండేపో విషస్ణుండు 


281 


జలఅపి గ 


1; అవి 4 416 


1 పలవి ।॥ 
“మమా. 


1 ఈత ॥ 


1 ఈత 1 


1 ఈత ॥ 417 


282 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దాలిత 
ఫీదిలోన నబేకదే విష్థుపదము 
ఆదెసనే పాయకుండ. నాదిమూలము 1వ 


చూచేటిచూపుఐకును సూటియైన మొదలేదొ 
యేచి వినుకలిమర్మ మెందు డా౭కీనో 
వొచవిదప్పలు చూచేవంటశాలచో పేదో 
ఆచాయనే వుండు నాడిమూలము ॥ వీది ॥ 


పూంసతలపో౬6త లకి పుట్టినయి ల్లది యేదో 
సిపి నూరు*లు నిబ పగ జోపేదో 
వ > ANU (=) 
మాప్పులు షిదించుడేళ మరచేటిచో పేదో 
ఆపొరుగునశనే పుండు నాదిమూలము ॥ వీది ॥ 


నేరిచినవిద్య లెల్లా సీంచి దాంచేచో పేదో 
కోఠరనియానందముకొన యేదో 
ఆరయ (శ్రీవేంక పేళు( డొడస పాయక వుండు 
ఆరితేరి నాః. డీత౬ దాదిమూలమః ॥ ఏది ॥ 416 


బ్‌ొళి 
దేహా నిత్యుండు దేషాము లనిత్యాలు 


యూహల నామనసా యిది she it సల్లవి 11 


గుదం బాంతనీర సూని కొ తచీర గట్టినట్టు 
ముదిమేస, మాసి దేహి మొగి గా త్రమేను మోచు 
అదన6 జంపంగతెపు ఆయుధము న్‌ 
ఏ అయ గ్ని యు సీను గాలియు( జంపంగ లేవు ॥దేపా:ః 


మలా నా. పాలలా లాబాల ద నవల కారాక. న నా యట మలా మానా చల అలారుతా లు లా నాలాల లా ర దా. న. తల కా లా వావరు. జలా దాకా ప లలా నకా మనా నయనా నాలా కామా. చూడనని ునానమనారనలచాంకాటానలా. 
మలాలా 


ణం. “యజ్రియు” రేకు, 


అధ్యాత్మనంకీ ర్లనలు 


యాతడు నరఠరకువడం డత డగ్నిC గాల౭డు 


288 


యూత(డు నీట మును6గ డీత(డు గాలి. బో(డు 
చేతనుండై సర్వగతుండెా ౧ వైలియించ డేమిటను 


యోతల ననాది యాత. డిరవ గదలడు 


చేరి కానధానివాండు చింతించరానివాండు 
౨ భ్రారప్పువికొరాల( బాసినవా (6 ఉయాత్మ 
ఆరయ (శ్రీవేంక పేశునాధీన మీతండని 
సారము దెలియుకే3 సత్యం జ్ఞానము ౮ 


భవుళి 
హారిసే వొకపే యనంతము 
గురుజటోధలకును కొలందే లేదు 


తలంచినకొలందే తనతో భావము 
నిలిపినకొల6దే నేమము 
పలికినకొల౧దె పరమగుసత్యము 
యిల నెవ్వ)కిని యెక్కుడు లేదు 


జరిపినకొల6దే సకలాచారము 
నెరపినకొల 6దే నిజకీ ర్తి 
తిరము సేయకొల౯దె ధర్మంబును 
యిరవుగ నందుకు నక్కుడు లేదు 


నేసినకొలదే చేకొనుకర్మము 
రోపినకొలందే రుచివిరతి 
ఆసల (శ్రీవేంక టాధిపుశరణను - 
దాసుండే యెక్కుడు తిప్పే లేదు 


reer emer Tr రాగాల రాయను దాగా TTT. నా అధారాలు చారల TTT RTT RT TRE వారు rT TR 


1 దహీ ॥ 


1 దేహి ॥ 418 


స పలవి || 
ఛా 


1 హాది |; 


5 వారి ॥ 


"హారి ॥ 420 


౧. 'చలియించి ఐతే యతిభంగము, ౨, “భావపు రేకు, [1పాసథభంగము, 
త్యం జ్ఞాన మనంతం (బహ్మ” (కుతి* ౪. చూ;-భగవద్గీత 2 అధ్యా 22 నుంచి 24 శ్లోకాలు" 


284 శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు 184 లలిత 


ఇది యరుదను నొక? డిది యరుదని చెప్పు 
యిది యరుదని విను నెవ్వ(డూ నెఅ(గండు 


పుట్టినవానికి నెల్లా భువి మరణము నిత్య - 
మళ్లే చచ్చినవారి కవ్వలజననము 
పుట్టనినా(డై తేను పొడగానరాదు మేను 
కొట్టంగొనం గానరాదు కొన్నా శ్లేకాని 


జీవుడు నిత్యు( డేమిటా( జెరుప(గరానివా(డు 
యీవివేకము దెలిసి యేజాతివారై నా 
దెవికమే నమ్మి తనుధర్మముల6౬ బాయరాదు 
సావధాన మిదియే సంసంరయోగము 


చిత్తమా సీలోపలను (శ్రీవేంక కేశ్వరుండు 
పొరలు గూడున్న వా(డు పొదిగి పొయకు నీవు 
యె త్రి నాదేహగుణమ ఇది జీవగుణ మిది 
౧ ఇత్తలాదైనగుణము యిది మలజవకుమీ 


ముఖారి 
నాకు నీవు గలవు హరి నాలోవలనుండి 
సెకొని యిన్నియు బదుక నీవయ్యా 
నా 


పసిగొని రుణానుబంధముకొల. దే 
పసులును(6 బడతులు బహుసుతులు 
వనముగావు తమవంతులు దీరిన 
పసగా నవియే బదుక నీవయ్యా 


౧. ఇత్తలన్‌ -[ ఆది ఐనగుణము 


|| పల్లవి I 


1 ఇది ॥ 


1 ౪ఇది+ 


1 ఇది ॥ 42! 


; పలవి॥ 
a) 


॥ నారు! 





ఆధ్యాత్మసంకీ ర్తనలు 


సెనగొని భటులకు( బెట్టినకొల(దియు 
పనులును( గీ రులు పంతములు 
అనువులు దప్పును అవి గడమైతే 
పనీవడి యివియే బదుకనీవయ్యా 


డుసంపదలును కాలముకొలందే 
బడిఐడీి( జవుళై ఫలియించు 
యెడపక (శ్రీవేంక పేశుం డిచ్చె నివే 
పడసితి మివియును బదుకనీవయ్యా 


సామంతం 


నారాయణాచ్యుతానంత గోవింద హరి 
సారనుగ నీకు నే శరణంటినే 


చలువయును వేండీయును సటలసంసారంబు 
తొల(కు సుఖ మొక వేళ దుఃఖ మొక వేళ 
ఫలము లివె యీరెండు౬ బాపములు పు*ఇ్యములు 
పులుసు( దీపునుం గలపి భుజియించినట్లు 


పగలురాత్రులరీతి బహుజన్మమరణాలు 
తగుమేను పొడచూపు తను దానె తొలంగు 
నగియించు నొక వేళ నల(గించు నొక వేళ 
వొగరు(గారపువిడె ముబ్బిం=నట్లు 


ఇహము బరమునువలెన యెదిటికల్ల యు నిజము 
విహరించు (భాంతియును విభాంతియును మతిని 
సహజ శ్రీవేంక కేశ్వర నన్ను€ గరుణించి 
బహువిధంబుల నన్ను€ బాలించవే 


285 


౫ నారు॥ 


॥ నాకు ॥ 422 


*పలవి॥ 
me) 


1 నారా i 


1 నారా | 


4నారా॥ 428 


286 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


గుండ|కియ 
కలుగుట గలిగననాండే నే ఘనపొపములకు ౧ దొలంగీనా 
యెలమి నే నీపుడే యెరింగితిని యిన్నాళ్లీదుతి లేదు ॥ పల్లవి ॥ 


౨ జనియించిననే సీటు మునుపుసక లయోని గత జన్మములు 
వి కనుగొని యవె నే సారెకు బలుదురు ఘనవర్జాశమధర్మములు 
అనుభవించిన వే సకలార్ధంబులు ఆయిహాకపిషయము లన్ని యును 
మగనున వాకు (శ్రీహరి నొకని నే మజచియు( దల౭చుట లేదు॥కలు॥ 


తిరిగినవే ర నే నాసలకొరకును దిక్కు. లన్నియును ౫ నేను 
యిరవుగ తొల్లియు నెజీంగినవే యాసంసారపునుఖము లివి 
పొరలినవే నేం గామినీిజసులపొందులసు ఖములథో గములు 
యెరవులదొక ప శీహారిడాస్యం విది గతియనీ యెబుంగుటలేదు॥ కలు ॥ 


గడీయించినవే నేం బూర్వకాలమున ఘనమగుసంవద లిన్ని యును 
నొడిగినవే నే కశబ్లజాలములు నోర? గొలందు లివి యిన్నియును 
తడంబడి నే నిటు సకలలోపాయపుధర్మము లిన్నియు. జూచితిని 
యెడపక (శ్రీవేంక పేళ్వరు శరణం బిటువలె( జేరుటలేదు ॥కలు॥ 424 


అలిత 


న వొక్క (డ వే నాకు జాలు నీరజాత నారాయణ 

నీవే నాకు గతియని తెలిసితి నెక్కొ_నీ యితరము వృథా వృథా 

॥ పల్లవి॥ 

మీనామోచ్చారణమే మెరసిన దుఃఖనివారణము 

మీనామోచ్చారణమే మెలంగుళుభకరము 

నానావేదశాస్త్రములు నవపురాణేతిహాసములు 

మీనామములో నే వున్నవి మిగిలిన విన్నియు వృథా వృథా + నీవొ॥ 
౧” దొలంగేనా? కావచ్చు. ౨. “ఉపయంచవపే కావచ్చు. ౩. ఆను గొనినవ కాషక్న. 
౪. ౫. పునరుక్తి. ఇట్టి వక్కడక్కడ గలవు. 


అధ్యాత్మసంకీ ర్రనలు 


నీపాదమూలము నింగియు భువియు రసాతలము 


సీపొదమూలము నిఖిలజీవపరిణా మము లు 


దీపించినచ చరంబులు డివ్యులు మునులను నర్యమును 
నీపొదమూలఅమే మరి నెరి నీత గంబులు వృథా న్పథా 1 నీవొ | 


దీన మీతీరుమేను దిక్కును (బహ్మాండాధారము 


దేవ మీతిరుమే నుత్స తిస్థితిలయములకును ఆకరము 
(శ్రీవేంకటపతి నాభావము చిత్తము నీకే సమర్పణ 


దేవ మీళరణము చొచ్చితి దిక్కులన్నియును వృథా నృథా॥సీవొః 425 


5కు 185 గుండ (క్రియ 
దేవునికి చేవికిని తెప్పలకోనేటమ్మ 
'వేవేలు మొక్కులు లోకపొవని నీకమ్మా 


ధర్మార్ధకామ మోక్షత తులు సిం స్రోబనాలు 
అర్మిలి నాలుగువేడ లదె సీదరులు 
నీర్మఆపునిజలము నిండుస ప్పఛాగరాలు 
కూర్మము సీలో(తు వోకోనేరమ్మా 


తగినగంగాది తీర్థములు నీకడళ్లు 
జగతి దేవతలు నీజలజంతులు 
గగనపుంబుణ్యలో కొలు సీదరి మేడలు 
మొగి నీచుట్టుమా:కులు మును లోయమ్మా 


వై కంఠనగరమువాకిలే నీయాకారము 
చేకొనుపుణ్యములే సీజీవభావము 
యేకడను (శ్రీవేంక కేశుండే సీవునికి 
దీకొని నీతీర్ధ మాడితిమి కావవమ్మా 


నలు. 


౧. “పోపానాలు” కావచ్చు. 


(1 పలవి॥ 
ఉన 


౪ దేవు 8 


॥ దేవుః 


॥ దేవు ॥ 426 


288 శీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కాంటోది 


న న్నెరంగలేనయ్యో నాయంతర్యామై 
వున్న తపుహరి నాలో నున్నాండట 


యిల నేడుజానలమే నిందులోనివాయడ నింతే 
తలపు [బహ్మాండాలు దా(టిపొయ్యోని 
కలువరేకులంతేసికన్ను లవా(డ నించే 
సాౌలసి చూ పాకాశమే చూరగొనీని 


వెడ వెంటుకదూరేటివీనులవా(డ నింతే 
కడ లేనిశబ్దము లొక్కట వినేను 
నడుమ సే సల్లైండంత నాలి కెవా(డ నింతె 
వుడివోనిసుద్దు లెల్లా నుగ్గడించేను 


లచ్చ్నన( బదారంగుళాల(పాణ మింతే 
కుచ్చి ళాలఅప్పదినాలు గొలచీని 
కొచ్చిన(శ్రీ వేంక కేశుకొలువుడుబంట నింతే 
పచ్చియిందియాల కెల్లా. బంపు 'సేసేను 


సామంతం 


నిక్క. మైననాలోనినెలవు గాన లేను 
దిక్కు. నీవే హరి నాతెలి వేంటితెలివి 


నీటిలో ముని6గి వచ్చి నిర్మలు(డ ననుకొందు 
గాలటమై యావేగి లేచి కా నందును 
తేటలఆదేహ మే దిష్టము ఆనేనే 
పాటిలేనిభావపునాబదు కే(టిబదుకు 


1 పలఅవి ॥ 
a) 


i నన్నె i 


11 నన్నె 11 


॥ననె్నె ॥ 427 


1 పలవి॥ 
> 


॥ నిక్క ॥ 


ఆధ్యాత్మసంకీ ర్తనలు 289 


యన్న నొక బంటు నేలి యేలికె నే ననుకొందు 
పన్ని నే నొకరి. గొల్చి బంట నందును 
మున్నిటినామననె మొదలినాపుట్టుగే 
యిన్నివికారాలనాయెరు కేంటియెరుక ॥ నిక్క. ॥ 


కౌంచనము చేతనుంపే ఎలవాండ ననుకొందు 
పెంచి యొ క వేళ నే బేద నందును 
కంచుమాయ( బొరలంగా6 గాచితి శ్రీవేంక పేళ 
కొంచినయిన్నాళ్లు నాగుణ 'మే6టిగుణము ౫ నిక్క ॥ 428% 


మాళవి 
అరు దరుదు నీమహి మతిమానుషము చూడ 
పురుషో త్తవ నుదివ్యపురజ గన్నాథా ॥ పల్లవి ౪ 


పసులంగాచే దేడ (బ్రహ్మ నుతియించు కేడ 
సిసువా పేడ నాలుగుచేతు లేడ 
కొసరి వేలనే యేడ కొండగొడగెత్తు చేడ 
వనమా సన్నూ సూ. కు వ్యాక ॥ అగు ॥ 


జనవేష మేడ పారిజాతము దెచ్చిన దేడ 

తనివెన్నముచ్చిమేడ దై వికమేడ 

పని బండిబోయి6డేడ బాణుని నరకు పేడ 

వినం గత నీమహిమ విషు జగన్నాథా 8 అరు ॥ 
కమ్మి రోల గట్టు పేడ గరుడవాహన మేడ 

దోమ్మి భ్యద్రసుభ్యదులతోంబుట్టు వేడ 

చిమ్ముల నిలగిరినీ (2) శ్రీవేంకటాది మీ€ద- 

నుమ్మడి నిరవుకొంటి వోజగన్నాధా ॥ అరు ॥ 429 


Vol 2-F19 


284 (థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు 184 లలిత 


ఇది యరుదను నొక డిది యరుదని చెప్పు 
యిది యరుదని విసు నెవ్య(డూ నెగడు i పల్ల వి 11 


పుట్టినవానికి నెల్లా భువి మరణము నిత్య - 
మే చచ్చినవారి కవ్వలజననము 
€ 
పుట్టనినా(డై తేను పొడగానరాదు మేను 
కొటంగొన6 గానరాదు కొన్నా శీ కాని 1 ఇది ॥ 
ఈ యం గిం 


జీవుడు నిత్యు. డేమిటా. జెరుపంగరానివా6డు 

యీవివేకము దెలిసి యేజాతివారై నా 

దైవికమే నమ్మి తమధర్మముల( బాయరాదు 

సావధాన మిదియే సంసారయోగము ॥ ఇది ॥ 
చిత్రమా సిలోపలను (శ్రీ వెంక చేశళ్వరు(డు 

పొత్తు గూడున్న హా(డు పొదిగి పాయకు నీవు 

యెత్తి నాదేహగుణమ ఇది జీవగుణ మిది 

స్‌ ఇ_త్తలా దై నగుణము యిది మజణవకుమీ "qd AI 


ముఖారి 
నాకు నీవు గలపు హరి నాలోపలనుండి 
'పెకొని యిన్నియు బదుక నీవయ్యా ॥పలవి॥ 
(own oa) 


పసిగొని రుణానుబంధముకొలందే 
పసులును 6 బడతులు బహుసుతులు 
వసముగావు తమవంతులు దీరిన 
పసగా నవియే బదుక నీవయ్యా ॥ నాకు ॥ 





౧. ఇత్తలన్‌ +-ఆది- ఐనగుణము 


ఆధ్యాత్మసంకీ ర్తనలు 285 


సెనగొని భటులకు( బెట్టినకొల6దియు 
పనులును6 గీర్తులు పంతములు 
అనువులు దప్పును అవి గడమైతే 
సనీవడి యివియే బదుక నీవయ్యా ॥ నాకు ॥ 


డుసంపదలును కాలముకొలందే 
బడిఐడీి.( జవులై ఫలియించు 
యెడపక (శ్రీవేంక పేళు. డిచ్చె నివే 


పడసితి మివియును బదుకనీవయ్యా ॥ నాకు ॥ 422 
సామంతం 
నారాయణాచ్యుతానంత గోవింద హరి 
సారనుగ నీకు నే శరణంట్‌నే ॥ పల్లవి ॥ 


చలువయును వేండియును సటలసంసారంబు 
తొల6కు సుఖ మొకవేళ దుఃఖ మొక వేళ 


ఫలము లివె యీారెండు౬ బాపములు పు *ఇములు 
పులుసు6 దీపును€ గలపి భుజియిం చినట్లు ॥ నారా 4 


పగలురాత్రులరీతి బహుజన్మ మరణాలు 
తగుమేను పొడచూపు తను. దానె తొలంగు 
నగియించు నొక వేళ నల(గించు నొక వేళ 
వొగరు6(గారపుపిడె ముబ్బిందినటు 1 నారా ॥ 


ఇహము బరమునువలెనె యెదిటికల్ల యు నిజము 
విహరించు (భాంతియును విభాంతియును మతిని 
సహజ (శ్రీవేంక కేశ్వర నన్ను6 గరుణించి 
బహువిధంబుల నన్ను€ బాలించవే 4 నారా! 428 


288 (4) తాళ్లపాక అన్నమాచార్యుల 


కాంబోది 
న న్నెరంగలేనయ్యో నాయంతర్యామె 
వున్నతపుహరి నాలో నున్నాండట 


యిల నేడుజానలమే నిందులోనివాండ నింతే 
తల(పు (బహ్మాండాలు దా(టిపొయ్యోని 
కలువరేకులంతేసికన్ను లవాండ నించే 
సొలసి చూ పాకాశమే చూరగొనీని 


వెడ వెంటుకదూరేటివీనులవా(డ సింతే 
కడ లేనిశబ్దము లొక్కట వినేను 
నడుమ నే నల్లెండంత నాలి కెవాండ నింతె 
వుడివోనిసుద్దు లెల్లా నుగ్గడించేను 


లచ్చన6 బదారంగుళాలపాణ మింతే 
కుచ్చి కోలపుదినాలు గొలచీని 
కొచ్చిన(శ్రీ వేంక ేశుకొలువుడుబంట నింతే 
పచ్చియిందియాల కెల్లా. బంపు సేనేను 


నామంతం 
నిక్క. మెననాలోనినెలవు గాన లేను 
దిక్కు. నీవే హరి నాతెలి వేంటితెలివి 


నీటిలో ముని6గి వచ్చి నిర్మలు(డ ననుకొందు 
గా(టమై యావేగి లేచి కా నందును 
తేటలఆడేహ మే దిష్టము ఆనేనే 
పాటిలేనిభావపునాబదు కే(టిబదుకు 


॥ పలవి॥ 
మట్‌. 


[| నన్నె [1 


i నన్నె 11 


॥నన్నె ॥ 427 


శ పలవి ॥ 
na) 


॥ నిక్క ౪ 


అధ్యాత్మసంకీ ర్హనలు 289 


యెన్న నొక బంటు నేలి యేలికె నే ననుకొందు 
పన్ని నే నొకరిం గొల్చి బంట నందును 
మున్నిటినామననె మొదలినాపుట్టుగే 
యిన్ని వికారాలనాయెరు కేంటియెరుక ॥ నిక్కు. & 


కౌంచనము చేతనుం పే ఎలవాండ ననుకొందు 
పెంచి యొకవేళ నేం బేద నందును 
కంచుమాయ. బొరలం౭గా౭ గాచితి శ్రీవేంక మేళ 
కొంచినయిన్నాళ్లు నాగుణ మే6టిగుణము ౫ నిక్క ॥ 42% 


మాళవి 
అరు దరుదు నీమహి మతిమానుషము చూడ 
పురుషోత్తవ నుదివ్యపురజ గన్నాథా 11 పల్లవి i 


పసుల(గాచే దేడ (బ్రహ్మ నుతియించు పేడ 

సిసువా పేడ నాలుగుచేతు లేడ 

కొసరి వేలనే యేడ కొండగొడగెత్తు కేడ 

వసమా-నాత్చుూలాతినాండుడ..కకకయిఎరవ్యాణూ. ॥ అరు ॥ 
జనవేష మేడ పారిజాతము దెచ్చిన దేడ 

తనివెన్న ముచ్చిమేడ దై విక మేడ 

పని బండిబోయి౭డేడ బాణుని నరకు మేడ 

వినం గత సీమహిమ విష్ణు జగన్నాథా ॥ అరు ॥ 
కమ్మి రోల గట్టు టేడ గరుడవాహన మేడ 

దోమ్మి భ్యద్రసుభ్యదులతోంబుట్టు వేడ 

చిమ్ముల నిలగిరిని (?) శ్రీవేంకటాదిమీ(ద- 

నుమ్మడి విరవుకొంటి వోజగన్నాధా 1 అరు ॥ 429 


Vol 2-F19 


290 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మాళవెగొళ 


కలీయుగ మెటులై నా, గలదుగా నీకరుణ 
జలడాక్ష. హారిహారి సర్వేశ్వరా 


పొప మెంత గలిగిన. బరిహరించేయందుకు 
నాపాల౬ గలదుగా నీనాసుము 
కోప మెంత గలిగిన కొచ్చి శాంతమిచ్చుటకు 
చేపట్టి కలవుగా నాచి త్రములో నీవు 


ధర నీందియా లెంత తరముకాడిన నన్ను 
సరిల గావలగద్దుగా సిళరణా గతి 
గరిమ గర్మదబంధాలు గట్టినతాళ్లు వూడించ 
నిరతి. గలదు గా నీభ క్రి నాక 


హీతమెనయివాపగా లిషమెనవెలా నియ్య 
QQ 4 ర మెలా ae) 
సతమై కలదుగా నీసంకీ_ర్రన 
తతి (శ్రీవేంక కేశ నాశపము ఫలియింపించ 
గతి గలదుగా సీకమలా డేవి 


గుండ|కియ 
జయమంగళము నీకు సర్వేశ్వ ఫు 
జయమంగళము నీకు జలజవాసినికి 


శరణాగతపారిజాతమా 
పొరి నసురలపాలిభూతమా 
ఆరుదయిన సృష్టికి నాదిమూలమా వో. 
వారి నమో పరమపుటాలవాలమా 


nపలమ॥ 
ry 


15లి ॥ 


(5లి;।। 


ison 4500 


i పల వి Hi 
oa) 


1 జయ ॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 


సకలదేవతాచ్యక్రవర్తి 
వెకలివై నిండినవిశ్వమూ ర్రి 
అకలంక మైనదయానిధి 
వికచముఖ నమో విధికి విధి 


కొలిచినవారలకొంగు పె (డి 
ములిగిగవాంక్‌ మొనవా(డి 
కలిగిన, శ్రీ వేంకటరా యా 
మలసి దాసులమైనమాకు విధేయా 


రేకు 186 దేవగాంధారి 
ఆణు రెణుపరిపూ ర్షమై నరూపము 
అణిమాదిసిరి యంజనా[దిమీ(6దిరూపము 


వేదాంత వేతత్తలెల్లా వెద కేటిరూపము 
ఆదినంత్యములేనియారూపము 
పాదుగయోగీందులు భావించురూవము 
యీదెస నిదివో కోనేటిదరిరూపము 


పాలజలనిధిలోనంబవళించేరూపము 
కాలపుసూర్యం చం[దాగ్నిగలరూపము 
మేలిమి వై కుంఠాన మెరసినరూపము 
కీలై న దిదే శేషగిరిమీందిరూపము 


ముంచిన్నబహ్మోాదులకు మూలమైనరూపము 
కొంచనిమజ్దాకుమీ.దికొనరూపము 
మంచిపరబ్రహ్మ మె మమ్మునేలినరూపము 
యెంచంగ (శ్రీవేంకటాద్రి నిదేరూపము 


౧. “చందాగ్నింగలి రేకు. ఇందలిఆరసున్న చింత్యము. 


“జయ ॥ 


1; జయి ॥ 40! 


1 పలవి ॥ 
కటి. 


1 అచలము I 


1 ఆర ॥ 


1 అణు ॥ 492 


292 శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


గుండ|క్రియ 


నేనేమి జేయ6గలేను నీవు పరిపూర్హుండవు 
హీనుండో నే నధికు(డ ౧ విన్నిటా నీవు [1 పల్ల వి ॥ 


దండమువెట్టుట నాది, తప్పు లో౭గొనుట నీది 
నిండి నీవెప్పుడు దయానిధివి గాన 
అండ(బేరుకొంట నాది అందుకు నూ(కొంట నీది 
దండియెనదేవదేవో త్తము(డవు గాన ॥ నేనే ॥ 


శరణుచొచ్చుట నాది సరుగ।€ గాచుట నీది 
పరమపురుష (శ్రీపతివి నీవు 
విరులు చల్లుట నాద్‌ వేవేలిచ్చుట నీది 
పొరి సీవు భక్తసులభుండ వటుగాన ॥ నేనే ॥ 


దాను(డననుట నాది తప్పక యేలుట నీది 
ఆసదీ ర్చెవరదు€డ వటుగాన 
నీసేవ యొక్క.టి నాది నిచ్చలు( గైకొంట నీది 


యీసులేవి (శ్రీవేంక పేళుండవుగాన జ నెనే॥ 408 
బలి 
ఎళ్లై నా గావకపోదు యే నెంత సేసినాను 
యి ప్రే నీకు శరణంటి నిదియే తెరంప ॥ పల్లవి || 


చేకొని నే మొక్క_6గాను చేతులు గోయ౭గరాదు 
ఆకడ. దప్పుకుందగినాజ్ఞ మానరాదు 
కెకొవి యపరాధాలే కావించితి నెన్నైనా 
యీకడ సీశరణంటి నింకనో తెరంగు ॥ ఎట్టైక 
చు 


hhh లల ఆ ఆం రజ కప్పులు తోనట్సుెకులోనసలనాన్యుటమున్యుటిమ్యతా షు ననా ల లను 


౧. “వన్నిటా వూ,ము,పా. యతిభంగము, 


ఆధ్యాత్మ సంకీ రనలు 


చిక్కి. దై న్యపడంగాను చెలగి ఖరడించరాదు 
చక్క.€గా నాదోహాలు నె రించరాదు 
అక్కడ? జూచిన శరణాగతవిరుదు నీకు 
యిక్కడ నీకరణంటి ని(కనో తెరంగు 


నేవ నేయుచుండ.6గాను జీతము మానుపరాదు 
యీవిధి నాన దోసికే నిందుకోరాదు 
దేవుడ నిన్ను( గొలిచి తెగి కర్మా లుడిగితి 
యావల (శ్రీవేంక పేళ ఇంకనో తెరంగు 


గుండ క్రియ 
ధరటో “౧ నెద్భావం తదృవొతనెంగాన 
హరిమయ మే జగమంతాను, 


మహా నెదిటివారందు మలినము దలచిన 
తిహతహ మనసే తా మలినము 
వహి నెదిటందు ౨3 భొోననము భావించిన 
బహువిధముల. .దొనూ భావనమే 


యెక్కువ నెదిటిపాపా లెంచి నిందించేటి 
నిక్క పునాలుక తానే నిందితము 


వొక్క మై యెదిటిపుణ్యా లుగ్గడించి ఘన మంచే 


దక్కి నపుణ్యాపుజిహ్య తానూ ఘనమే 


సార (శ్రీవేంకట పతి సగుణము దలచిన 
సారపుజీవుండు దాను సగుణమే 
నేరుపుల నాతనినిర్గుణము దల(చిన 
తారతమ్యములులేనితానూ నిర్గుణ మే 


298 


iJ 
జ్‌ 


"ఏ ॥ 434 
హు 


"పసల విశ 
ne 


॥ ధర ॥ 


11 ధర ॥ 


॥ధర ॥ 485 


౧, “యద్భావం తద్భవతి” అనుటకు వ్యావహారిక మేమో “యద్భావం కర్మ 
తత్‌ == తతృలం భవతి” అని అర్థము కొవచ్చు. ౨. “మలినంి రేకు. ౩. భావనము== 


(వకరణముతో) మేలు, మంచి కావచ్చు. 


294 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


భూపాళం 


ఎందాక నిద నీ కిడె తెల్ఫ్లవారెంగదె 
యిందిరారమణ సీ విటు మేలుకొనవే ॥ పల్లవి i 


కమలనాభుఃడ నీకు గంగాదినది లెల్ల - 
ననార మొకమజ్జనం బాయితము నేనె 
తమితోడ( గనకా[ది తానే సింహాసనము 
విమలమె యొప్పె నదే విచ్చేయ వే ॥ ఎందొ6॥ 


హరి నీకు నజు(డు పంచాంగంబు వినిపించ 
నిరతమగువాకిటను నిలిచినా(డు 
సురలు నీయవసరము చూచుకొని కొలువునకు 
సరవి నాఇత్తపడి సంధడించేరు 1 ఎ౦దా6 ॥ 


కామధేనువు వచ్చె కను(గొనుటకై నీకు 
(శ్రీమహా దేవి నీచేలాగు కదివో 
యీమహిమ (శ్రీవేంక కేళ నీకే చెల్లె 
కామించి యన్నియును. గె కొంటి విపుడు ॥ ఎందా6(6॥ 406 


సాళంగనాట 


రామా రామభద రవివంశ రాఘవ 
యేమి యరుదిది నీ కింతటివానికిని 1) పల్లవి ॥ 


నా(డు రావణుతలలు నజకినలావరివి 
నేండు నాపాపములు ఖండించరాదా 
వా(డిపతాపము తో(డ వారిధిగట్టిననాటి_ 
వా(డ వి-టై నామనోవార్లిం గట్టరాదా క రామా ॥ 


ఆధ్యాత్మనంకీ ర్రనలు 295 


తీసి ౫ ౦భకర్ణాది దై త్యుల గెలిచితివి 

కినిసి నాయిం(దియాల గెలువరాదొ 

యెవసి హరునివిల్లు యెక్కు వెట్టి వంచితివి 

ఘనము నాదుర్గుణము కడు వంచరాదా ॥ రామా ॥ 
[౯న విభీషణుడు శరణం మేం గాచితివి 


రఘ నే శరణ౧టి. గావరాదా 
కొరలి శ్రీ వేంక మేళ దొడ్డు గొంచ మెంచనేల 


అరవై తోకహితాన కేదై ౮ నేమీ ॥రామా॥ 437 
ఎకు 187 అలిత్త 
సీ యానతిచ్చెల గృష్షుం డర్లునుని 
కను (37) బె 
సి యాశని భజించు ఏవేకమా ॥ పల్లవి ॥ 


“ భూమితోసు చొచ్చి పర్వభూత పాణులనెల్ల 
దీనుషా' శే మోచేటివేవుండ నేను 
కామించి సస్య ములు కలిగించి చందు+డనై 
తేమ" బండించేటిదేవుండ నేను ॥ అని ॥ 


౧ దిపనాగ్నినై జీవదేవాముల నున్న ములు 
తీపుల శరగించేటిదేవుండ నేను 
యేపున నిందరిలోసికాఢయములోన నుందు 
దీపింతు. డల(పుమరషె దేవుడ నేను ॥ అని ॥ 


వేదము. లన్ని టిచేతా వేదాంత వే తలచేతా 
ఆది 4 నెరణ(గంగినయా దేవుండను 
(శ్రీదేవితోం గూడి శ్రీవేంకటా(దిమీ(ద 
పాదై సదివుండను భావించ నేను” 1 అని ॥ 488 


౧. “దీవనాజ్జి' రేకు, 


296 ౮ తాళ్లపాక అన్నమాచార్యల 


గుండ్మకియ 
తలపులో కొట్టంగొన దైవమే వున్నాండు 
తల౭చినరూపులెలా తో నయ్యినయ్యా ॥ పలవి ॥ 
౧౧ గా 


కలలో [ప్రపంచము కంటి నే నొకటి 
వెలినున్న (పపంచవిధివలెనే 
కలనున్న వాడ నేనే వెలి నన్నవాండ నేనే 
తెలి(య?) మాబతుకు రెంట దెప్పరములయ్యా 1 తల6॥ 


దేవామీ(డ నుండ6గానే దిక్కులకే(గీ మనసు 
దేహముతో దిక్కులెల్లా. డిరిగిన'క్లే 
దేపాములోవా(డ నేనే దేహముపైవాండ నేనే 
వోహో మాజన్మములో నొకటి రెండయ్యా ॥ తల6॥ 


కన్నులెదుట (శ్రీవేంకటపతి. గొలిచెద 
కన్నుమూసి యాతనినే కమ్మర భావించెదను 
కన్నులలోపల నేనే కన్నులవెలిని నేనే 


వున్నతి నీరెండును వొక్కటాయనయ్యా un 400 
(శ్రీరాగం 
చాలు నిదే నావిరతి సకలసా(మాజ్యము 
నాలోనిపని యెంతే నా నాకు గలదు ॥ పల్లవి i 


వడ (బడి పరులిండ్లవాకిలి గాచే నేను 
వడి నాలో హరియున్న వాకిలి గాచేను 
బడి నొకరి( గొలిచి బహురాజ్యమేలే నేను 
యెడ నామనోరాజ్యమింతా నేలేను ॥ చాలు ॥ 


ఆధ్యాత్మ సంకీర్తనలు 297 


చరి యొరిలకుం బనినేసి యల సేనేను 
న నాయోగాభ్యాసాన నల నేను 
అరిసి నే నడుగయగ నన్యులిచ్చేయీపవులు 
తారి పూర్వకర్మాదిదై వమే యిచ్చీని ॥ చాలు ॥ 


అంగు సంతోషమే ఫల మిందు సంతోషమే ఫల. 
మందును మాయాకల్సిత మిందును మాయే 
అందు సిందు (శ్రీచేంక టాధీళుండే కర్త 
అందె తే. బరతంత్రు( డిందు నే స్వతంతుండ / చాలు ॥ 440 


సాదుంతం 
సీసామ్ము చెడకుండ సీవృ చూచుకొనవయ్య 
దాసుడ నే నింతే దై వమవు నీవు ॥ పల్లవి ॥ 


లోకము లేలదువట లోకములోపలినేను 
చుకొని స్త్‌ వేలినట్టిబంటనేసుమ్మీ 
ఆకడ నావు. గెంపే నావువెంట దూడయును 
జోకల6 గొన్నట్టివారిసా మ్మే గదా ॥ సీసా ॥ 


చేర నన్ను నీవే పుటి. చితివట నే(6 జేసే. 
మేరతో. బుణ్యపాపాలు మీవేసుమ్మీ 
ఆరుగ వి త్తినవాంట ౧ ఆరుగలోవలికంది 
ఆరితేరి పండితేను ఆతనిదేకాదా ॥నీసొ ॥ 


(శ్రీవేంక కేశ నీవు జీవాంతరాత్మవట 
కావించి నాపాల6 గలవేసుమ్మీ 
కైవసమై చందురుడు కలువలజాతి కెల్ల 
భావింప సర్వవిధబంధు వే కాడా ॥ నిసొౌ 41 441 


౧ * ఆరుగలో పరికంకే (ఇ) పూమా: 


298 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అన్నిటికి హారి నుంతర్వామి మూలము 
వ్‌న్నకన్న గతులెల్లా ౧ వృథా "మూలము $ పలపి 4 


లాలి? వై రాగ్యమూలము మోక్షము 
ఆలరినంసారమూల మతిబంధమను 
మేలిమిశాం3౩ మూలమే సుఖము 
పీల్రి [కోధమూల మే వెడదఃఖము 1 అన్నీ 


కె కొనభవములే కర్మ మూలగు 
శ్రీకాంతుపై భక్తి చిన్యూలము 


కొన్న ధ్యానమెల్ల భావమూ. జ 


దీకొని లంపటకములు దేహ- మూలకు ౪ ఊన్న ॥॥ 


అరు 
థి 


Pol 


సుజ్ఞాన మాచార్యుమూలము 

లీ గ తిల్లా దంఅమూళవ , 

రము (శ్రీవేంకట తిమూల.ము 

ఓ నా కితనికరణాగక మూలము ॥ అన్ని ॥ 442 


గ్‌ 
oO 


ర 


క గాంధారి 
వానికి ముదుల యిచ్చి వద్దని మానుప వే 
(శ్రీనారాయణ వీనిచేత నే వేసరితి ॥ పల్లవి ॥ 
భా 


సీకల్పితములే యీనిఖిలే.(ద్రి ౫9 ములు 
యీకడ సీయిలదియాల నెట్టు గెలువంగవచ్చు 
సీక్రడ్ల నిన్నే కొలిచి సీయప్పణ దెచ్చి వానిః 
బె కొని చో(పుటగాక ఐలిమా రాచాజ్ఞతో వాని |: 





న 
ననన 
న. 





ఇ కీ ఇథా స రేకు. 


అధ్యాత్మ సంక్రీ ర్తనలు 299 


నీపంపునంగప్పినవిజమెనమాయ యిది 
మాకాటివా రెల్లా మహి నెట్టు దాంటవచ్చు 
మీపాదాలే కొల్చి మీయనుజ్ఞ గొని దాని 
పైపై. దోయుటగాక బలిమా రా చాజ్ఞతో ॥ వాని ॥ 


శ్రీవేంక మేళ నీచిక్కు-లే యీపుట్టుగులు 
నీవు నేనేచేంతలకు నే నెట్టు దొల(గవచ్చు 
నీవొద్ద శరణంటి నీయానతినే వాని 
భావించి తోసితిగాక బలిమా రాచాజ్ఞకో 1వాని॥ 448 


రేకు 188 గుండ కియ 


నీవే సేసినచేంత నీచే చేకొనుటింతే 
యీనల సీసొమ్ము సీకే ఇయ్యా సిగయ్యానయ్యా 11 పల్లవి i 


ఆలు బిడ్డల( గనీ యటు దనమగనికి 
సీలాన సమర్పణ సేయవలెనటవయ్యా 
తాలిమి. బుణ్యాలు సేసి దైవమా నే నీకు 
యేలీల సమర్పించే నిందుకే నవ్వు వచ్చీనయ్యా ॥ సేవే ॥ 


అంకెల గన్నకొడు కటు దమతండ్రి కిని 
తె.కి నే నీవాండ ననీ తెలుపంగవలెనటవయ్యా 
లంకె నాలోపలనున్న లక్ష్మీ నే నీకు 
పొంకపు నీ బంట నన్న. ౧బునరుక్తయ్యీ నయ్యా నీవే ॥ 


తననీడ యద్దము లో, దానే యటు చూచి 
సవివడి వూరకే భ్రమయవలెనటయ్యా 
అనుగు శ్రీవేంక కేశ ఆతుమలోనున్న నిన్ను 
గనీ మని శరణంటిం గడ. బూజించనేలయ్యా 1సీవే॥ 444 


క తలం. రాజాన 


౧. “బునరు కెయ్యూ” రేకు, పునరుక్తి అయ్యోనయ్యా. ఈ సంధులీవాజ్మియ.._ 
మున కొల్లలు, 


300 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


బౌళీ 


అనలము సూర్యుడు నన్ని టందు వెలసిన (నా 2) 


ఘనపవిత్రమైనట్టు ఘనుందే పోజ్జాని ॥ పల్లవి ॥ 


కాంచనము ఆంటువడినం గలదా అందు నింద్యము 
"పెంచు ముట్టంటు వడి న( బెక్కు_పదూష్యముగాక 
అంచల సుజ్జాని( బాపమంటగా తాం జేసినాను 


పంచల నజ్జ్ఞాని నై తే బె కొనీంగాక "అన ॥ 


యెజుకగల నాలిక నింతే నా జిడ్డంటునా 
యెజుక లేనిచేత నింతా జిడ్డంటు" గాక 
కఅతలయోగిని కర్మములివంటునా 
చుజఅచు అ జడునై తే( జుట్టుకాను(గాక 1 ౨౨న ॥ 


తామెరపాకల నీరు తగ నంచు నంటునా 
ఆమేర నంది నాను నంటుటాక 
యీమేర (శ్రీవేంక ేళువిదాను'డు భూమి. 
గామించి తా నుండినాను( గడు మాయలంటునా ॥ అన ॥ 445 


చాయానాట 
కమ్మంటపే౯ గావా కాంగల వన్నియు 
చిమ్ములమాయలు నేయంగనేలా "పసల వి॥ 
cn 


సరసిజాక్ష సీసంకల్పమాతము 
అరుదగు ఘన్మబహ్మోండ మిది 
ఆరయంగ ధరలో నల్పపు(బనులకు 
వారి యవతారం బందితివేలా i కమ్మం i 


ec ree 
౧, “నాలిక” రేకు 





అధ్యాత్మ సంకీర్తనలు 301 
సతతసురాసురజననమరణములు 

మతి సీహుంకౌారమా(ఇములు 

గతియై యమృతము గల్పించుకొరకను 


తతి ఘోరజలధది దచ్చితివేలా rl కమ్మం 11 


యిహా వై కుంఠము యీ శేషగరే 
మహి నీ దర్శనమా( మిది 
విహరింప6గ (శ్రీవేంక పే: యిటు 


బహులోకపుకల్పనె లపి యేలా 11 కమ్మం 1 446 


సామం౭తెం 
రాచాజ్ఞ మరలించ రాజే కర్తగాన 
యేచి నీకు శరణంటి నిది మానుపవే ॥ సల్లపి * 
ఎ నహంకిరించినను తొల్లి ఘనుడు నారదమౌని 
బెడిదపుటింతి. జేసి నీమాయ ఆతని బిడ్డలం గనిపించెను 
అడరి నే ననంగా నెంతటివిండను అది నేం గడప6గలనా 
తడవి నే శరణంటి దనుజారి ఆమాయ దగ్గరకుండ(గ(జేయవే 


/రాచా గ 
మహి మిమ్ము మోచేనని మున్ను మదించినగరుడనిని 


సహజపునీహూ సము మోయకుండంగ ళ క్రి హరించె సీమాయ 
బహుముఖముల, నే నెంతటివాండను పాయంగ నీమాయ 
అహిశయను(డ నే నీశరణంటిని అది నన్ను దగ్గరకుండ. 


జేయవే ॥ రాచా ॥ 
సారపు(శ్రీవేంక కేశ స్యతంత్రు(డవు నీవు 


గారవపుమాయ నీదే కమ్మి నే నీవాండనే 
మారుదై వములు లేరు మరి నన్ను. గావ నిన్ను( 


బేరుకొని శరణంటి( బెడంబాపు మాయ ఇరాచా౫॥ 447 


802 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మాళవిగౌళ 


ఎందుకు విచ్చేయనేల ఇన్నియు నాలోనివే 
అంది యివే చేకొనవే ఆరడి నీకేల 


కాముకు(డవై గోపికలం బొంద. (బ్రియమైతే 
కౌముకత్వము నాయందు6 గలదెంతె నా 
గోమున కంసాదుఐపై [కోధమే (పియమైతే 
నాముల (క్రోధ మిదివో నాలో నున్నది 


లోకులచీర లీకుండేలోభ మే (పియమెతే 
యీికడ లోభము నాలో హెచ్చినదిదే 
మాకులు మద్దులు దొబ్బేమదమే (ప్రియమైతే 
చేకొను మదము నాలో సేనాసేన 


మణీ శికుపాలునిపై మచ్చరమే (పియమెతే 
మెజయుమత్సర మిదే మించీ నాలో 
తటి (శ్రీ వేంకటపతి దాసులపై మోహము 
నెజీ నీకు (బియమైతే నేనేకానా 


శంకరాభరణం 


కానవచ్చె నిందులోనే కారుజణ్యనరసింహా 
తానకమై నీకంటే దాస్యమే పో ఘనము 


యెనసి (పహ్లామండు యెక్కడ. జూప్పనోయని 
ననిచి లోకమెల నరసింహగర్భములె 
క. మెం 

పనీపూనీ వుంటి వటు భ క్రపరతం(తు.ండవై 
తసీసి నీ వధికమో దాసులే యరికమో 


1 పళిివి।॥ 
“కమ. 


1 ఎందు 4 


* ఎందు ॥ 


1 ఎందు ॥ 448 


1 పలవి ॥ 
“మట. 


॥ కాన 


అధ్యాత్మ సంకీర్తనలు 


మక్కువ (ఇహ్కాదులు మానుపవానికోప యి 


ఇక్కు-వై | (పహోద (డు యజ టి లేచే సు 


తక్కక మానితి వళ్ళే =సునియాదీశమె 
రు yen 
నిక్కి నీకింకరుండే నీక. పే బలువుందు 


ఆరసి కమ్మర (పహ్లాదవరదు6డని 
సేరువెటుకొంటి విపే జెంసి శ్రీవేంక పే 
ప్‌ ఆ (౬ 
సారె నీశరణాగత జసు. దాద్‌నష్పుత్రి_ 
వీరీతి నీదాసునికే యిదివో మొక్కేము 


కీకు 189 ధన్నాసి 
అటుగాన మోసపోక హరి సీకే అన్నియును 
ఘటియించు పే యెక్కుడు గమలారమ౭ 


నిన్ను6€ జూడనికన్నులు నీచువలకన్నులు 
చిన్ని నీకథవఐననిచెవులు రాట పుంజెవులు 
వున్నతి నీకడకు రాకున్న కౌళ్లు మరగాళ్లు 
నన్నుతిసేయనిజిహ్వా సర న.పజివ్వా 


చేరి నిన్ను. బూజిచనిచేయి దంతెనప్పుజేయి 
తారి నీకు మొక్క_నట్టితలయే పెడతథ 
సారె నీముదలేనిభుజ యులు బుద్చుజములు 
తేరి నీదాస్యములేనిదేహము సందేహము 


వనమాలలున్న(గీవము కంబుగీవము 
ఘన మిది దెలియుకే కైవల్యము 
యెనయ (శ్రీవేంక కేళ ఇటు నన్ను నేలితివి 
అనుమానమెల్ల ( బానె నన్నిటా నాకును 


308 


oa ఇన 


వా 449 


1పలవి॥ 
భాగా 


(ఆటు ॥ 


11 ఆటు 1 


॥ అటు ॥ 450 


804 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సామంతం 
అందుకు. గాదు నేం౧ లు టామీ౭6దిపని కింతే 
ఇందు నందు వలే కర్త విందిరారనుణ | పల్లవి ti 


ఇంచుకంత వేలం గొండ యె _త్రిన దేవుడవు 
ముంచి నాసంఫారభారము మోవలేవా 


అంచల చేవతలకు నమృతమిచ్చిననీవు 
కంచాన నన్న మువెట్టి కొచుట నన్నెంత |, అందు ॥ 


వడి |దౌపది ౪ కక్షయవలువలిచ్చినసీపు 
బెడ6గునాకు(6 గట్ని (ట్లని చ్చి పెంచు చెంత 
జడిసి యిందాదులకు సంపదిచ్చినట్టినీవు 
కడు నాకు నై హికభోగము లిచ్చు కెంత ॥ అందు ॥ 


పొసంగ లోకములెల్ల 6 బూర్జుండ వై ననీవు 
వుసురై నాలోన (నే?) నీవు వుండు పెంత 
వసుధ (శ్రీవేంక కేశ వరములిచ్చేనీకు 
దెస నాకోరికెలెల్లా. దీర్చు చెంత ॥ అందు ॥ 45! 


గుజ్జరి 
ఆఅందాంకొ6 దా. దానే అంత కెక్కు_డు గాదు 
ముందు వెన కెంచేనా ముఖ్యుండే యతడు i పల్లవి [1 


చిత మంతర్ముఖము 'సెసుకొననే ర్చెనా 
అతల నత(డు యోగియనంబడును 
సత్తస త్తనెడిసువిచారంబు గలిగెనా 
వు త్తమవి వేకియని వూహింప (బడును 1 అంది 


- ౧. “అక్షయసలువలు” సమానదోవము. ఈ పాటిచిల్లర సామానిక దోషము 
లకు ఈ వాజ్యయమున పట్టింప్పులే దు. 


అధ్యాత్మ సంకీ ర్హనలు 305 


భావము నభావమును పరికించి తెలినెనా 
కె వల్వనీలయు£(డనీ కాన(బడును 
దై వంబు( దన్ను మతి. దలపోయనేర్చెనా 
బీవన్ము కుండని చెప్పంబడు నతండు, ॥ అందొ 6 4 


అడరి వైరాగ్యధన మార్షించనో పెనా 
దిడువై. జింతేంద్రియస్థిరు. డాతండు 
జడి యు(శ్రీ వేంక టేళ్యరుదాసు( డాయనా 


ఐబడీబడి6 దుద;? బర్భబహ్మా మే యతడు, uఅందాం॥ 452 
మలహారి 
పరమపురుష హరి పరమ పరాత్పర 
పరరిపుభంజన పరిపూర్ణ నమో, ఎ-పల్లివ॥ 


కమలాపతి కమలనాభ కమలాసనవంద్య 
కమలహితానంత కోటి ఘనసముదయ తేజా 
కమలామలపాతనే త్ర కమలవై రివర్లగాత 
౧ క్షమలషట్క_యోగీశ్వరహృదయం తే హం నమోనమో?) ॥వర॥ 


జలనీదిమథన జలనిధిబంధన జలధిమధ్యశయనా 

౨ జలధియంతరవిహార మచ్చకచ్చపయవతారా (2) 

జలనిధిజొమాత జలనిధిశోషణ జలనిధిస ప్ప్తకగమన 

జలనిధికారుణ్య నమో తేహం జలనిధిగంభీర నమో నమో ॥పర ౪, 
నం స న మ PLO CCE త సు యు నాకం 

౧. “కమలషట్కయోగీశ్వర హృదయం నమో నమో తేహం నమో నమో.) 

అని రేకు. తీర్వాతి చరణములను చూచి పూర్వపరిష్క_ర్హలు పై విధముగ సవరించిరే మో. 
* కమల గట్కం ......హవ్మాగయ ” అని వుండవచ్చునేమో. “వృదయం'ి పొళములో 
ఆర్హము అంత సంగతముకాదు. ౨, జలధియంతర........ తారా==బజిలధిళో సంచరించు 


చేప జాబేటి యవతారములవాడా ? అని అర్థము కావచ్చు. ఈ పాటలో కొన్నిసంధులు 
కొన్నిపదముల అర్థములు సుగమములు సాధువులు కావు. 


Vol 2-F20 


806 శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


నగధర నగరిపునందిత నగచరయూథపనాథా 
నగపారిజాతహర సారనపన్న గపతిరాజళయన (2) 
నగకులవిజయ (శ్రీవేంకటనగనాయక భ_క్రవిధేయా 
నగదీరా హం తే సర్వేశ్వర నారాయణ నమో నమో ॥ పర ॥ 450 


పాడీ 
అట్టయి తే నాయంతర్యామివేళై తివయ్యా 
మట్టుమీణి ముక్తియాస మాననటవయ్యా ॥ పల్లవి ॥ 


పొలంతులు లేరా భూమి భోగించే నే లేనా 
కలకాల మిందియాలకాణాచి లేదా 
తొలి యీసంసారము లేదో నాకాంకిలు లేవో 
యెలమి నిన్ను6 గొలుచు టిందుకటవయ్యా ॥ అట్ట ॥ 


ధరలో. బసి(డి లేదా తగిలి నాయాన లేదా 
సిరులయజ్ఞానపుచీ(కటి లేదా 
అరయ. జవులు లేవా అందుకో నాలికె లేదా 
యిరవై నిన్ను. గెలుచు టిందుకటవయ్యా ॥ అట్ట ॥ 


అపై సర్వాపరాధి నపరాధా లెంచనేల 

గట్టిరాళ్లలో మలిగం డ్రేరనేల 

నెట్టన (శ్రీవేంక మేళ నిన్ను జూచి కావకుంకీ 

ఇకు నిన్ను( గొాొలుచు టిందుకటవయ్యా ; అవ ॥ 454 
ట్‌ లట 


జా కానాల శాం 


౧, *చూచి=చూచియును” కావచ్చు. 


లా జస ఇననిలు చానా 


అధ్యాత్మ సంకీర్తనలు 307 


బౌళి 


మరిగితి నేమి సేతు మగిడి నే నెందు వోదు 
సరుస దై వమ నీకే శరణుచొచ్చేను ॥ పల్లవి ॥ 


తల్లి గోపించి మొంత్తిన( దనయుండు తల్లికొంగే 
యెల్లగా( బట్టి పెనంగి యేడిచీనట్లు 
యలు లు 
వెల్లవిరై హరి నీవు విషయాల. జిక్కించితే 
ఇల్లి దే నిన్ను. దలంచి ఇటు దూరే నేను ॥ మరి ॥ 


కన్నతండ్రి బాలుని. జంకంబెట్టి దించితేను 
౧కొన్నేసి విలుచు ముద్దుగునిసినట్టు (7) 
వున్నతి నాలోనుండి వూరకే మాయ నాపై 
బన్నితే నిన్నే సొలసి పగటులాడేను ॥ మరి ॥ 


దైవము దాతవు నీవే తల్లివి దండ్రివి నీవే 
భావించి చేపట్టి తే నీ బంట నేనింతే 
శ్రీ వేంకటేశ నీవు చేకొని రకించ(గాను 


జీవు.డనయిననేను చెల(గి మొక్కేను ॥ మరి ॥ 455 
రేకు 100 లలిత 
ఎట్టు వలసిన జేయు మిన్నియు నీచిత్తమె 
౨ నెట్టన(నె?) నొక(డనా నీవే యింతాను ౫ పల్లవి ౪ 


'వేవేలు నీకు విన్నవించేదేమి, తొల్లే 
సావధానముగ సర్వసాకీవి నీవు 
ఆవల నా కిటుసేయుమని చెప్పేదేమి నేను 
దై వికమైనట్టిస్వతం(త్రు(డవు నీవు ॥ ఎట్టు ॥ 


౧. “కొన్నేసి==కొన్నిసార్లు పిలుచు కావచ్చునేమో ? ౨. “నెట్టన(నే) 
నొక(డనా నీవే యింతాను ఆని కొవచ్చు. 'నాసీవే=నాలోవి నీవే” అని వుండవచ్చు. 


808 శీ తొళ్లపాక అన్నమాచార్యుల 


తగిలి నిన్ను నాలో ధ్యానించేదేమి, తొల్లి 
జగతి నీవు పూర్ణచై తన్యు(డవు 
జిగి నీనామము నోర. జిక్కించి నుడిగేదేమి 
మగుడి శబ్లాకరమం(త్ర రూపు(డవు 


చేవమీర సిరుల బూజించేదేమి నిన్ను 
శ్రీవేంకటేశ నీవు (శ్రీపతివి 
దేవదేవ నిన్ను నీవే తేంకువెల్లా నెంచుకొన 
కావుము నీ వొక్క_(డవే కరుణానిధివి 


బొళి 
ఈతనిమూలమెపో యిలంగలధనములు 


యీతండు మాకు గలడు యెంత లేదు ధనము 


విరతి మాధనము, విజ్ఞానమే ధనము 
మరిగినతత్వ మే మాధనము 
పరము మాధనము, భ క్రే మాధనము మా_ 
కరిరాజవరదు6దే ఈత వల్యధనము 


శాంతమే మాధనము, సంకీ నే ధనము 
యెంత్రె నా నిశ్చింతమే ఇహధనము 


అంతరాత్మే మాధనము, హరిదాస్యమే ధనము 


యింత టా లకీ కాంతు( డింటిమాలధనము 


ఆనందమే ధనము, ఆచార్యుండే ధనము 
నానాట( బరిపూర్ణ మే ధనము 
ధ్యానమే మాధనము, దయే మాధనము 
పానిన శ్రీ వేంకటా(దిపతియే మాధనము 


1 ఎటు ॥ 
రి 


॥ ఎటు ॥ 456 
(a 


॥ పలవి 1 
మ. 


॥ ఈత || 


॥ ఈత 4 


॥ ఈత ॥ 457 


ఆధ్యాత్మసంకీ ర వలు 800 


భవుళి 
నీమాయ కల్ల గాదు నిజమ దెలియరాదు 
కామించి హారి నీ వొక్క (డవే నిజము it పల్లవి i 


చచ్చేటి దొకమాయ సరి( బుక్టేదొకమాయ 
మచ్చు మేపులసిరులు మాయలో మాయ 
వచ్చేటి దొకమాయ వచ్చిపొయ్యే దొకమాయ 
కచ్చు పెట్టి హారి నీ వొక్క_(డవే నిజము జ సీమా ॥ 


పొద్దువొడ చేది మాయ పొద్దుగుంకే దొకమాయ 
నిద్దురయు మేల్కనేది నిండుమాయ 
వొద్దనే సుఖము మాయ వొగి దుఃఖ మొకమాయ 
గద్దరి (శ్రీహరి స్ట్‌ వొక్క_(డవే నీజము ॥ సీమా ॥ 


కూడేటి జొకమాయ కూడి పాసే దొకమాయ 
యేడ నేర్చితి (శ్రీవేంక కేశుండ నీవు 
వేడుక నీశరణంటి విడిపించు మీమాయ 


వోడక వెదకితి నీ వొక్క(డవే నిజము 1 నీమా 3 458 
దేసాళం 
తిరుమలగిరిరాయ దెవరాహు త్తరాయ 
సురతబిన్నాణరాయ సుగుణకో నేటిరాయ Ht పల్లవి [1 


సిరులసింగారరాయ చెలువపుతిమ్మరాయ 
సరసవై భవరాయ సకలవినోదరాయ 
వరవసంతములరాయ వనితలవిటరాయ 
గుర్ముతెన ౧ తేగరాయ కొండలఅకోనేటిరాయ, ॥ తిరు ॥ 


౧ తేగరాయ =త్యాగముగలరాజు కావచ్చు. 


810 శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


గొల్లెై తలవుద్దండరాయ గోపాల ౧ కృష్ణరాయ 
చల్లువెదజాణరాయ చల్ల (€బరిమళరాయ 
చెల్లుబడిధర్మరాయ చెప్పరానివలరాయ 
కొల్లలై నభోగరాయ కొండలకో నేటిరాయ ॥ తిరు ॥ 


సామసంగితరాయ సర్యమోహనదాయ 
ధామవై కుంఠరాయ దై త్యవభాళరాయ 
కామించి నిన్ను గోరితే గరుణించితివి నన్ను 


(శ్రీమంతు(డ సీకు జయ శ్ర) వేరక టరాయ. ॥తిరు॥ 459 
భవుళి 
అన్నిటా శాంతు(డై శే హారిదాసుండు దానే 
సన్నుతిం దానేపో సర్వదేవమయుండు. ॥ పల్లవి ॥ 


అత్తల మనసు యిం(ద్రియాధీనమై తేను 
చిత్తజుండనెడివాండు బీవుండు దానే 
కొత్తగా. దనమననే కోపాన కాధీనమెతే 
త_త్రరపురుద్రుండును. దానే తానే అన్ని ॥ 


భావము వుద్యోగముల(పపంచాధీనమెతే 
జీవుడు (బహ్మోాంశమె చెలంగు. దానే 
కావిరి రేయింబగలు కన్నుల కాధీనమైతే 
ఆవల జం్యద్రసూర్యాత్మకుండుదానే ॥ అన్ని ॥ 


కోరికల. దన్మబదుకు గురువాక్యాధీనమైతే 
'మోరతోపులేనినిత్యముక్తు(డు దానే 
ఆరయ (శ్రీ వేంక కేకు డాతుమఆదధీనమైతే 
ధారుణిలో దివ్యయోగి తానే తానే ॥ ఆన్ని ॥ 460 
౧. *డ్రవ్ల” రేకు. ర లాం 


ఆధ్యాత్మ సంకీర్తనలు 811 


సాళంగనాట 
ఇహ మెట్లో పర మెట్టో ఇ(క నాకు 
సహజమై హరియే కరణము నాకు ॥ పల్లవి ॥ 


చిత్తమిది యొకటే చింత వేవేలసంఖ్య 
పొత్తుల హరి(దల(చ బొద్దులేదు 
జొత్తుల కన్నులు రెండు చూపులై తే ననంతాలు 
తత్తరించి హరిరూపు దగ్గరి చూడలేదు ॥ ఇహ ॥ 


చేతు లివియు రెండే చేష్టలు లక్షోపలక్ష 
యీతల హరింబూజించ నిచ్చ లేదు 
జాతి నాలిక వొళపే చవులు కోటాన(గోటి 
రీతి హరినామ ముచ్చరించ వేళ లేదు ॥ఇహా॥ 


నీను లివి రెండే వినికి కొలందిలేదు 
పూని హరిభ క్తి విన బుద్ది లేదు 
యీనటన (శ్రీవేంక కేశు. డిటు చూచినను 


తానే యేలె నింళ( దడ(బాటు లేదు ॥ఇహ॥ 461 
రేకు 191 రామ(కియ 
వినవమ్మ జానకి నీవిభు( డింత నేసినాండు 
యెనసి యీారఘురాము. డి(క నేమి సేసునో ॥ పల్లవి ॥ 


వానరులదండు గూడి వారిధి కొండల. గు 
ఆని లంక చుట్టిరా నదే విడినె 
కోనల. ద్రికూటమెక్కై గొడగు లన్నియు. జెక్కె 
యేనెపాన రఘురాము( Aక నేమి సేనునో ॥ ఏన ॥ 


$12 (శ్రి తాళ్లపాక అన్నమాచార్యుల 


కోరి ఇంద్రజిత్తు జంపె కుంభకర్ణు నిర్హించె 
'ఘోరదానవుల నెల్ల కూలంగుమ్మెను 
మారణహోమము సేనె మతకమింతా. జెరిచె 
యీరసాన రఘురాము. డిక నేమినేసునో "విన ॥ 


లావున రావణు! జంపె లంక విభిషణు కిచ్చె 
చేవల నోసీత నిన్ను€ జేకొనెను 
భావిరిచి (శ్రీ వేంకటా(ది( బట్లము దా గట్టుకొ నె 


యీవలనావల నాత€ డి(క నేమినేసునో ॥ పీన ॥ 462 
శ్రీరాగం 
ఇంతటా హరినేకొని యెందునను గాన నన్ను 
కొంత నాకు( దెలుపరో గురువులాల i పల్లవి Hi 


తనువూ హరియే తల(పూ హరియే 
వినికి మనికియును విష్ణుండె 
కనుగొనుచూపులు కమలనాభుండే 
యెనసి బీవునిళ క్తి యేడనేడ నున్నదో ! ఇంత ॥ 


లోక మెల్ల మాధవుండే లో నెల్ల (6 గేళవు(డే 
వాకును కర్మము (శ్రీవై కుంరుండే 
చేకొని చైతన్యమెల్ల (శీనారాయణు డే 
యీకడ నే ననువాండ నేడ నండువాడనో ॥ ఇంత ॥ 


వెనకను కృష్ణుడే వెస ముం దచ్యుతు(డే 
కొనమొదలు నడుము గోవిందుడే 
యెనయ(గ (శ్రీవేంక చేవమయ మింతాను 
అనుగునాస్వతంత్ర మది యేడనున్నదో ॥ ఇంత ॥ 468 


అధ్యాత్మ సంకీర్తనలు 


అలిత 
కలిగె మాకు నిది కే వల్యం 
(cn 
కలకాలము హారిక థాశవణం 


అచింత్య మద్భుత మానందం 
(పచురం దివ్యం పావస్‌ం 
సుచరితం (శుతిళోభితం 
అచలం బిదివో హరికీ ర్తనం 


నిరతం నిత్యం నిఖిలకుభకరం 
౧ దురితం హర భవదూరం 
పరమమంగళం భావాచితం 
కరివరదం నిజకై ౦కర్యం. 


సులభం సుకరం శోకనాకనం 
ఫలదం లఅరితం భయపహారణం 
కలితం (శ్రీ వేంకటపతిళరణం 
౨ జలజో దరనిచ్చ సోత్రం. 


బౌళి 
ఎబు(గుటకంచే నెజంగమేు మేలు 
మణీ తెలివికంపే మజపే ళుభము 


అంపటా లఅెజ(గము అవలవ లెజ గము 
పంపులబాల్య మే పరిణామము 


యింపులు నజణంగము యెగులు నెజంగము 


n 
జంపులనిదురే క సకలసౌఖ్యము 


318 


॥ పలవి ॥ 
లౌ 


5లి 1 


15లి | 


dn 464 


1 పలవి' ॥ 
మట. 


1 బళ | 


౧ “దురితరంవారి అనునది *దురితహరంి కావచ్చు" దురిత(హరంం హర 
భవదూరం” పూ.ము.పా, దీనిలో ఒక హర ఎక్కువ ప్రామాదికమె యుఇడవచ్చు. 


౨, * జలజోదరనిత్యస్తోోతం” కావచ్చు. 8. *సకళి రేకు, 


$14 శ్రీ) తాళ్లపాక ఆన్నమాచార్యుల 


ఆస లివెఅంగము ఆలమట లెఅంగము 
మూసినగర్భమే మును సుఖము 
వాసులునట(గము వంతులు నజంగము 
వేసట వుట్టనివిధమే సుఖము 

పాపము లెజంగము బంధము లెజుంగము 
(శ్రీపతిదాస్య మే శేఖరము 
యేపున (శ్రీవేంక పేశ్వరుశరణ మే 
తీపులుమఅ పేటిదివ్యానందము 


అలిత 


కలిగె నిదె నాకు కైవల్యము 
తొలుత నెవ్వరికి దొరకనిది 


జయ పురుషోత్తమ జయ పీతాంబర 
జయ జయ కరుణాజలనిధి 
దయ యెజంగ నే ధర్మము నెజ(గ నా- 
కియ యిది నీదివ్యకీ రనమే 


శరణము గోవింద శరణము కేశవ 
శరణు శరణు శ్రీజనార్లన 
(త) 
పరమ మెణజంగను భక్తి యజఅంగను 
నిరతము నాగతి నీదాస్యమే 


నమో నారాయణ నమో లక్ష్మీపతి 
౧న్రమో పుండరీకనయనా 
అమిత (శ్రీవేంకటాధిప యిదె నా 
(క్రమమెల్లను ౨ నీకయింకర్య మే 


1 ఎయి 41 


ఓ ఎటు ॥ 465 


it పల్లవి ॥ 


1 రలి।। 


1 5కలి॥ 


కలి ॥। 466 


౧. “నమః” కావచ్చు. ౨. కయింకర్యమే ' వ్రాయసకానివ్యుత్ప త్రికొవచ్చు, 


అధ్యాత్మ సంకీర్తనలు 815 


శంకరాభరణం 
హరియు నొక్క6డే గురి ఆత్మలో నొక్కే గురి 
విరివి నెంత చదివినా వేరు గాంటొయ్యినా ॥1 పల్లవి tl 


అందరిచూప్పలు నొక్క. దెనందు కు గురి 
యెందూ. గొండ కొండేకాక యితరముగా6 జూచేరా 
అందరిరుచులు నొక్క నందుకు గురి 
చెంది తీపు తీపే కాక చేందుగా. జేకొనేరా ః వారి ॥ 


వొప్పుగా నందరివూర్చు లొక్కు మైనందుకు గురి 
కప్పుర మదేకాక కస్తూరిగా మూ(కొనేరా 
యెప్పుడూ నిందరివిని కేకమైనందుకు గురి 
తిప్పి తిట్టు తికైకాక దీవెనగా వినేరా గ వారి ॥ 


యీరీతి నిందరిచి త్త మేకమైనందుకు గురి 
మేరతో సూర్యోదయము మించి రేతి రయ్యోనా 
తేరి శ్రీ వేంకటపతి దేవుడై నందుకు గురి 


కోరినవారివరాలే కొంగుపె (డిగాదా హరి ॥ 467 
రేకు 182 బొళి 
నిరుహూతుకాన నన్ను సీవు రక్షించే వింతే 
నిరతి నాకొరకే పో నిను సేవించేది ॥ పల్లవి ౪ 


ముందు సిరులిత్తువని మోక్షము నీ విత్తువని 
బందుకట్టుదుదుః ఖముల( బాపుదువని 
యిందలియాసలనేపో యేచిన నాభయభ క్రి 
యెందిను నావల్ల సీకు నించుకంతా లేదు ॥ నిరు ॥ 


816 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


జననాలు చూచి చూచి సరి మరణాలు చూచి 
వెనకటిసీకథలు వినివిని 
నినుపె యీూయాసనేపో నిన్ను సారె బొగడేది 
వానర సీయాసేపో వుపకారగురువు 


లోకులు గొలువ(గాను లోన నీవు వుండ6గాను 
దీకొవి గురుడు జోధించ6గాను 
కె కొని (శ్రీవేంక కేశ కరుణించగా నీవు 
దాకొవీ యాయాసకే నీదాసినై కొలిచితి 


సొళంగం 


నానాభక్తు లివి నరులమార్షములు 
యేనెపాననై నా నాతం డియ్యకొను భక్తి 


హరికి(గా వాదించు టది ఉన్మొదభ క్రి 
పరుల గొలువకుంటే పతివ్రతాభ క్తి 
అరసి యాత్మ( గనుటదియే విజ్ఞానభ క్రి 
అరమరచి నొక్కు పే ఆనందభక్రి 


ఆతిసాహాసొలపూజ అది రాక్షసభ క్రి 
అతనిదాసుల నేవే ఆదియే తురీయభ క్రి 
క్షితి నొకపని గోరి చేసుపే తానముసభ కి 
అతడే ౧ గతని వుండు టదివై రాగ్యభ కి 

అపై స్వతంతు(డౌొ పే ఆది రాజసభ క్రి 
నెట్టన శరణనుే నిర్మలభ క్తి 
గట్టిగా శ్రీవేంక మేళు.కై ంకర్యమే నేసి 
తట్టుముట్టులేని దే తగ నిజభ క్తి 


కక le 
౧. “గశెని” రేకు. గతి--అని, ఈసంధులు కోకొల్లలు, 


*నిరు॥ 


॥నిరు॥ 468 


1 పలవి॥ 
na) 


1 నానో (| 


మనో ॥ 


॥ నొనా 1 469 


ఆధ్యాత్మసంకీ ర్రనలు 817 


సాళంగనాట 


కంటిరా వింటిరా కమలనాభునిళ క్రి 
వొ౭ంిటి నితనిశరణ మొక పే వపాయము ॥ పల్లవి ౪ 


యీతనినాభిం. బొడమె యెక్కు.వెన్నబహ్మ్యాయు 
యీతందడే రక్షించినాండు యిం(దాదుల 
యీత(౬ డాకుమీ6ద( బేలె నేకొర్ల వమునా(డు 
యీత.డే పో హరి మనకిందరికి చై వము ॥ కంటి 4 


యీత(డే యసురభాధ లిస్నియు( బరిహరించె - 
సీతనిమూ(డడుగులే యీతోకాలు 
యితండే మూలమంపే నేతెంచి కరం గాచె 
నీతనికంపే వేల్పు భీంక మరి కలరా ॥ కంటి ౪ 


యీతండే వై కుంఠనాథు( డీతండే రమానాధు€ - 
డీత (డే వేదో క్రదె వ మిన్నిటా. దాన 
యీత డే ౧ అంతర్యామి యీ చరాచరములకు 


నీతండే (శ్రీవేంక టేశుం డిహపరధనము . కంటి | 470 
సామంతం 
సింగారమూరితివి చి త్తజగురుండవు 
సంగతి( జూచేరు మిమ్ము సాసముఖా 1 పల్లవి ॥ 


పూవుల తెప్పలమీ(ద పొల(తులు నీవు నెక్కి 
పూవు లాకసము మోవం బూచి చల్లుచు 
దేవదుందుభులు (మోయ దేవతలు గొలువ6గా 
సావధానమగు నీకు సానముఖా 1 సింగా | 


ళం క జఖ్రకద్రియామి శ రేకు, 


818 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అంగరంగవె భవాల నమరకామినులాడ 
వింగినుండి దేవతలు నిన్ను6 జూడంగా 
సంగీతతాళవాద్యచతురతలు మెరయ 
సంగడి6 దేలేటిమీకు సొసముఖా 1 సింగా ॥ 


పరగః గోనేటిలోన పసిండి మేడనుండి 
ఆరిది నిందిరయు నీవారగించి 
గరిమ శ్రీవేంకటేశ కన్నులపండువగా(గ 


సరవి నోలాడుమీకు సాసముఖా | సింగాఖ 471 
శంకరాభరణం 
పట్టలేనిమన(భ్రమ గాక 
నెట్టనం దాం గరుణించనివా (డా 1] పల్లవి i 


హిత ప్రవ _ర్హకు( డీశ్వరుండు 
తతి నంతరాత్మ తాంగాన 
రతి నాతని దూరంగనేలా 
గతియని తలచిన కావనివా(డా ॥ పట ॥ 


గు 


తెగనిబంధువుండు దేవుండు 
బగివాయ౭ దడిహము. బరమునను 
అగపడి నందేహములేలా 
తగ నమ్మిన దయదల:చనివా(డా 1 పటి ॥ 


హృదయము (శ్రీవేంక చేశ్వ్యరు(డు 
మొదలనే ఆనందమూ ర్తిగన 
కదిసి వెలిని వెదకంగనేలా 
యెదుర€. గనిన వరమి య్యనివా౭డా [1 పట్టి ౫ 472 


ఆధ్యాత్మసంకీ ర్తనలు 819 


గుండ(క్రియ 
తానే తెలియుంగాక తలంచంగ నెట్టువచ్చు 
నానాగతుల తననాటకపుమాయ ॥ పల్ల వి॥ 


అపై ౧ యేంబదియైనయక్షరాలలోనట 
తిట్టులట వొకకొన్ని దీవెనలటా 
మట్టుతో వేదములట మం[తములట కొన్ని 
యిట్టివి చిక్కులు భూమి నీకనెన్ని గలచో ॥ తానే ॥ 


కదిసిన యలువది గడియలలోనట 
పొదలు నడకలట భో గములటా 
విదురట వొకకొంత నేరుపులు కొన్నియట 
యెదుట చూడ6గ6 జూడ ని(క నెన్ని గలవో ॥ తానే ౪ 


రేవగలు కమ్మ బివి రెంటిలోనేయట 
దెవము జీవులలోనే తానకమట 
శ్రీ వేంకటాది మీద ౨ జెల(గి యా (గెనా 2) తండే యట 


యేవంక నీచేంతలు యింక నెన్నిగలవో ॥తానే॥ 478 
రేకు 193 దేసాళం 
ఇంతట. టో కానవచ్చు నెక్కువ తక్కువలెల్ల 
దొంతి ఇంద్రియాల కెల్ల దొలంగి వుంపేను ॥ పల్లవి ॥ 


మాటలాడవచ్చు(గాని మనసులు పట్టరాదు 
చాటువ కెక్కి నయట్టిస తుల గంపే 
కోటి చదువ(గవచ్చు కోపము నిలుపరాదు 
జూట రై వొకడు దన్ను సో(కనాడి తేను 1 ఆంత ॥ 


అనీ న న ccc ec eS tee 
౧. *యాంబది రేక ౨. * జెలంగీ” కొవచ్చు. (దుతముల_పై యడాగమము ఈ 


అలరు బ్వైష్లీ్‌ ఇ జనర రల టో కట కర 





820 శ్రీ) తాళ్ల పాక అన్నమాచార్యుల 


అందరి దూషించవచ్చు నాసలు మానంగరాదు 
కందువై నమించులబంగారు గంటే 
అందాల మొక్క_(గవచ్చు హరిభ క్రి నేయరాదు 
పొందులసంసారపుభో గమ గం పేను 1! ఇంత 11 


మొదల. బుట్ట(గవచ్చు మోక్షము బొతిద(గరాదు 
పొదిగి పుణ్యరాసులభోగము గం'పే 
యెదుట (శ్రీవేంక మేళ ఇదివో నీశరణం కే 


కదిసితి నె పో సీకరుణ గం పేను ॥ ఇంత ॥ 474 
అలిత 
అంతర్యామీ అలసితి సొలసితి 
ఇంతట సీశర ణిదే చొచ్చితిని ॥ పల్లవి ॥ 


కోరినకోర్కులు కోయనికట్లు 

తీరవు నీవవి తెంచకా 

భారపుంబగ్గాలు వాపపుణ్యములు 

నేరుపుల బోవు నీవు వద్దనకా ॥ అంత ॥ 
జనులసంగముల'. జక్క-రో గములు 

విను విడువవు నీవు విడిపించకా 

వినయపుదై న్యము విడువనికర్మము 

చనదది నీవిటు ౧ సంతపరచకా అంత 1 


మదిలో చింతలు మయిలలు మణుగులు 
వదలను నీవవి వద్దనకా 
యెదుటనె (శ్రీవేంకటేశ్వర నీ వదె 
అదన గాచితివి ఆట్టిట్లనకా ॥ ఆంత ॥ 475 


న. 


౧. సంతపరచు == * శాంతపరచు” కావచ్చు, 


822 (శ్రీ కాళ్ల సాక అన్నమాచార్యుల 


ఒగము లేబేటివా(డు .ంనా"6 జేసినవాండు 
తగు లె ఎమండినవాండు తానేకా(డా 
బెండ ౬. లడ దినాలు పెరుగ6జే సేటివాండు 


- నివట్టు నడపించ౬ దా నేరండా. 


డర i 


మొదలే యిుండేటివాండు ముందర. దుదయ్యేవా(డు 


యిఎలోవాండు (శ్రీవేంక కేళు(డే కాండా 

చదిషంచి బుదులిచ్చి చె తన్యమెనవా(డు 
డా యా అక 

పొదిగి నాదాపుదండె భో గంచ(డా 


సాళంగనాట 


చేవఆలు గెలువరో తెగి దె త్యులు పారరో 
భావించ సింతటిలో భూభార మెల్ల నణ6౧ె 


సు కృిషు(డు ఎన్‌ంచె నేడే (శ్రీజయంతి 
(౨5 
నేడే రేపలెి లోన నెలవెనాండు 
aa) రాం 
"పిండు యళోదకు బిడ్డండైనాండిదె నేండే 
పోండిమి జొతకర్మ మొప్పుగ నాయ నేడు 


ఇప్పు డిదె గోవుల నిచ్చెను పుత్రోత్సవము 
ఇప్పుడు తొల సీడీ రింతులెల్లాను 
చెప్పరాని లలీల నేయంగల దెల్లాం జేసి 
న్‌ జ ష్‌ బో స్‌ శే కో 
క్రపె విష్ణమాయలు క్క (6 డీపుడు 


ఇదివో శసు దీవునిఇంటిచెరలెల్ల 6 బానె 
ఇదివో దేవకితప మిళ్లై ఫలించె 
చెదరక తా నిలిచె (శ్రీ వేంకట్నాదిపై నిదె 
యెద నలమే:.. మంగ యొక్కిపవున్న దిదివో 


* ఒక్క ॥ 477 


॥1సలఅవి॥ 
na) 


॥ దేవ ॥ 


౪ దేవ ॥ 


॥ దేవ॥ 478 


అధ్యాత్మ సంకీర్తనలు 


బౌళి 


హిత వే నేసు(గా కాతడేల మానును 
మితి నాతని దూరక మెచ్చవలెంగాక 


ఆగమభోగములస హరి నాలో నున్నవాడు 
చేగదేర నాకు మేవ చింతించు6గాక 
సాగిన్నప్రపంచములో సం గారి జేసినవాండు 
యేగతి రక్షించ దానే ఇన్నిటి కౌంగాక 


భూమిమీద దేహమిచ్చి పుట్టించి నట్టి వా(డు 
(పేమతో నన్న పానాలు పెట్టుంగాక్‌ 
ఆమని పంచేందియాల నటు పెడరే(చేవా౭డు 
నేమపుంబ్యుత్రదాం లై నిండుకుండు(గాక 


ఇహపరములకు( దా నిర వె నట్టివాండు 
సహజాన నన్నయును జరపు6గాక 
వహి శ్రీ వేంకిటాదిపై వరములిచ్చేటివాండు 
మహిమతో మమ్మునేలి మన్నించు(గాక 


రేక 194 కన్నడగాళ 
ఎవ్వరి నేమన(గల నెంళబలువుండ నేను 
నవ్వుచు నీవే యింక నన్ను మన్నీించవయ్యా 
కామ[కోధములకు కాణాచికాంపను 
ఆమనియిందియముల కడిబంటను 
దీమనపుటాసలకు తీరవ ౧లగ్గణ్థు(డను(?) 


యీ మర€గువాండ నిన్ను నెట్టు గొలిచేనయ్యా 


828 


॥ పలవి॥ 
Poe 


॥హొత ॥ 


జ హిత ॥ 


॥ హిత ॥ 479 


॥ పలవి ॥ 
oa) 


i ఎవ్వ [| 


౧. లగ్గన్టుండను జు లగ్నన్థుండను, తగులుకొన్నవాండను (స్వాధీనమైనవాండను) అని 
తాత్పర్యము కొవచ్చు; నమ్మకస్తుడు అనుమానస్తుండు ఇత్యాదులవలె కావచ్చు. 


824 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పాయనినంసారానకు ౨ బడివనివా(డను 
కాయపుభోగాల పూడిగపువాండను 
పాయప్పమదములకు ౨ పంగెమెనవా(డను (2) 
యీ యెడ నీవాండ నని యెట్టు గొలిచేనయ్యా ॥ ఎవ్వ + 


సరి. గర్మ ములకెల్ల చనవరిబొడుకను 
ఫొరలేజన్మ్యములయప్పులవా (డను 
అరయ (శ్రీ వేంక కేశ ఆంతలో నన్నేలితివి 
యిరవై ఇట్టుండక.న్న నెట్లు గొలిచేనయ్యా ॥ ఎవ్వ ॥ 480 


దేసాక్షి 


ఎటు(గువా రేరు(గుదు రీయర్భ ము 
యెజు(గవీవారి కిది యెజంగనియ్యదు i పల్లవి ii 


మొదల గలుగువా(డే ముందరను€ గలవా (డు 
ఆదన నాతండే పరమాత్ముండు 
యెదుట గలిగినదే ఇన్ని టాం గలిగినది 
పదపడి యిదియే (పపరచము ॥ ఎం 1 


చెడనిదానికి మరి చేపెన్న(డును లేదు 
జడిగొన్న దిదియే సుజ్హానమార్గము 
వుడివో(గల దెన్న(డు వుడివో. గలిగినదే 
కడ గడనే తిరుగు కర్మమార్గము ॥ ఎలు 


యెంచి తొల్చినడచేవే ఇప్పుడును నడచేవి 
మంచి శ్రీవేంక పేశ్వరుమహిమ లివి 
అంచ నిపుడు గానని వల్ల నా(డు( గాననివే 
మంచువంటివిషయపుమాయావాదములు ॥ ఎజు6॥ 481 


౧. ఐడి+-పనివాడను == ఈ సంధలీ వాజ్మయమునకొల్లలు, వ్యాక రణసమ్మతములుకూడ . 
పంగెమైనవాండను = భంగవడినవాయన్కు లో(ఐడినవా(డనని కాత్సర్యము కావచ్చు. 


ఆధ్యాత్మ సంకీర్తనలు 826 


అలిత 


కేశవ దాసినైతి గెలిచితి నన్నిటాను 
యీ శరీరపునేరా లింకనేలా వెదక ॥ పల్లవి ॥ 


నిచ్చలు€ గోరికలియ్య నీనామమే చాలు 
తెచ్చి పునీతుంజేయ నీతీర్ణ మే చాలు 
పచ్చిపాపా లణ(చ నీ(పసాదమే చాలు 
యెచ్చుకొందువుపాయాలు ఇ(కనేల వెదక ॥ కేళ॥ 


ఘనుని( జేయ (గను నీకై ంకర్యమే చాలు 
మొనసి రకించను నీము[దలే చాలు 
మనిపి కావంగ6౬ దిరుమణిలాంఛనమే చాలు 
యెననెను దిక్కు. దెస ఇ(కనేల వెదక ౪ కే? ॥ 


నె వె నసుఖమియ్య నీధ్యాన మే చాలు 
లదాపుదండకు నీయర్చనే చాలు 
యిల'పె శ్రీవేంక పేళ యిన్నిటా మాకు( గలవు 


యెలమి నితరములు యి(కనేల వెదక n కేళ॥ 482 
దేసాళం 
కై వల్యమునకం"ే ౨3 9కర్య మెక్కుడు 
(శ్రీవిభుండ నీవు మాకు. జిక్కేమర్మ మిదివో ॥ పల్లవి ॥ 


చేపట్టి సీశిరసు పూజించేఆహమికకం' పే 
నీపొదాలుపూజించేనేమ మెక్కుడు 
మాపుదా6కా నినుంగొల్పి మందెమేళమౌకంసే 
దాపగునీదాసుల శేషత్వ మెక్కుడు ॥ క్రైవ॥ 


826 


wes 


శ) తాళ్లపాక అన్నమాచార్యుల 


హరి నీప్రసాదజీవనై గర్వించుటకం కే 
నరయ సీదాసులలెంకౌ చెక్కుడు 
వెరపున నీచెవిలో విన్నపాలు నేయుకంపే 
ధర సీవూడి గకాండ్ల 6 దల(పించు కెక్కుడు 


జట్టి మిమ్ము ధ్యానించి సాయుజ్య మందుటకం శే 
ఆ టై నీనామఫలమందు కెక్కుడు 
ఇక (శ్రీవేంక కేక యేలితి విందువంకనే 
తిట్టపుమూగురునుప దిశ మెప్కుడు 


(శ్రీరాగం 
నావల్ల ని కేమున్నది నారాయణ నీవు నన్ను 
కావించి రకించేవుపకారి మింతేకాక 


సొమ్ము దినంబుట్టినట్టిసో మరిబం చేలికకు 
ఇమ్ముల నందుకు (ఐత యేమి సేసీని 
చిమ్ముచు ౧నాత(డు నేమించినపనివాటల లో 
వుమ్మడి. జే నేటివట్టివూడిగా లేకాక 


ఆసపడి వచ్చినట్టి అతిథి దిలురాజుకు 
రాసి నేసి యేమిచ్చిన ంతికెక్కీని 
బేసబెల్లి తనమున (ప్రియోన నిచ్చక మాడి 
మూసి దై న్యపుంజేతులమొక్కు. లింతేకాక 


శరణాగతు(డ నీకెచ్చట (శ్రీవేంక కేశుండ 
దొరనై యేమిట నరిందూంగ(గలను 
ధరలోన నీవు దయదలంచి నన్నేలుకోంగా 
పరగు నిమఅ(గున, బదుకుదు(గాక 


మును. 


౧. *నాతని కావచ్చు, 


| కైవ 1 488 


"పల వఏ॥ 
స్‌ో 


1 నావ ॥ 


॥ నావ 4 


॥నావ॥ 404 


వాలారు అలుల STRSTR IRD DRT, అవను శల జాటనంపాలాలు అటోకానాలాకాతననాతయాుతాంతాలునాన కాలాల అనారానాంనలంణమనాలు. a నాలు ఖణాకాలే. 


అధ్యాత్మ సంకీర్తనలు 


రామ(క్రియ 
అదె శిరళ్నకములేనట్టిదేవర లేదు 
యిదె హరిముదాంకిత మిందే తెలియరో 


“* ఆనాయుధాసో ౧అసురా ఆదేవాి' యని 
వినోదముగ ౨బుగ్వేదము దెలిపెడి 
సనాతనము విష్ణుచక్రధారణకును 
అనాదిిప్రమాణ. మందే తెలియరో 


కి“యెచ్చ యిందే” యని “యచ్చ సూర్యే” యని 
అచ్చుగ తుద కెక్కె(క్క?) నదే పొగడీ (శుతి 
ముచ్చట గోవిందునిము[దా ధారణకు 
ఆచ్చమయిన(పమాణ మందే తెలియరో 


మును “నేమినా తప్త ముదాం ధారయే” త్తని 
వెనువెంట శ్రుతి యదె వెల్త విరినేసీని 
మొనసి (శ్రీవేంక చేశుముదాధారణకు 
అనుపుగ( బ్రమాణ మందే తెలియరో 


రేకు 1965 పొడీ 
ఇట్టి (బాహ్మణ్య మెక్కుడు యిన్నిటిలోన 
దట్టమై తదియ్యులకి తగును ద్రాహ్మణ్యము 
హరి(గొలిచేవారి కమరు (బాహ్మణ్యము 
పరమవై ష్టవమే పో (బ్రాహ్మణ్యము 
హరిణోర్ల్వపుండ దేహులొ పే బ్రాహ్మాణ్యము 
తిరుమం[తవిధులదే 'తేంథయవ (బాహ్మణ్యము 
౧. “* అనసురా” శేకు, ౨. “రుగువేదము * రేకు. లిం 
లేకున్న యతిభంగము “తప్తం ముదం ధారయ'” రేకు. 


శానా | 


327 


అదె ॥ 


జణదె 4 


nS 485 


॥పలవి॥ 
ళా 


ఇటీ ॥ 
ల 


గ యచ్చ కావలె 


828 శ్రీ) తాళ్లపాక అన్న, "పాదచారుల 


సతమై చక్రాంకితులచరితే (బ్రాహ్మ? =5 
పతిశరణా గతియే (బాహ్మాణ్యము 
వెతలేని వీరలసాత్విక మే (బా లును? 
తతి ద్వయాధికారులే తప్పరు బాహూ . $4 1! ఇటి t 


ఆంచ( బరమభాగవతాధీనము [బావ Fs 
పంచసంస్కారాదుల దే (బావ్మాణ్గవుః 
యెంచ6గ (శ్రీ వేంక పేళు( డిగరం డే, బం బ్నుండు 
ముంచి యీతనివారౌసే మొదలి బాహ్యాణ్యము ఇట ॥ 486 


మాళిసిగౌళ 
వీదులసీదులనెలా ఏష్టుండు సరస రగలి! 
పోది మాని కన్నగతె కాండ మి టను, 64 ॥ ప 
ఈము 


తేరుమీ(ద నెక్కీ నేండు దేవో త ముడు భలె 
నారమైన శంఖచక్ర? శార్దాయుంము స్త 
కారుకమ్మీ నాకొసొన గరుడధం జ.) బడే 
పారరో దానవులాల పంకములు ..డిచి ॥ వదు ॥ 


దండ వె సె నల్ల వాండే చె వోలరాయండు 
దండి నె పైపుంజుట్టతపారపుచుంగు. వే 
కొండవంటిరథ మడ కొన చె (డఒండల వే 
గుండుగూలి విరుగరో గొబ్బున దై తేయులు ॥ వీదు ॥ 


విజయశంఖము వె వీ(డె శ్రీవేంక పేళుండు 
భజన నలమేల్మంగ పలునూరు మెచ్చీ నదె 
త్రిజగాన నాతని( జేరినదాసు లిదె వీర 
గజబెజ లిక నుడుగరో os ॥ వీదు ॥ 487 


కాప ననానానానా ననా వలలను. నాక లకాకతల్లా. ని చివర. లా కిన కటి కలాం 


౧. “శొడాకా” రేకు. 


అధ్యాత్మ సంకీర్తనలు 329 


లధీత 
కామచదేను విడే కల్పవృక్ష మిదే 


గ 


[పామాణ్యము గల పపన్నులకు పల వఏ॥ 


హారినామజపమే ఆభరణంబులు 
పరమాత్య్మునినుతి పరిమళము 
ధరణిధరుపాద నేవే భోగము 


పరమం బెర(గిన,పపన్ను లకు ॥ కామ ॥ 


దేవునిధ్యానము దివ్యాన్నంబులు 
శ్రీవిభుభ కే జీవనము 
ఆవిన్షుకె ంకర్యమే సంసారము 


పావనులగుయిీ (పపన్నులకు ॥కాను॥ 


యేపున శ్రీవేంక కేతు. డే సర్వము 
దాపై యితనివందనమే విధి 
కాపుగ శరణాగతులే చుట్లాలు 
పెపయి గెలిచిన్నప్రపన్ను లకు ॥$కామ॥ 488 


మాళవిగౌొళ 
నీచి త్ర మిందరినేరుపునేరమి 
తోచి కొచి యిటు తుద కీడేర్చె 


1 పల్లవి hn 
దేవతలపాలు తీరనిపుణ్యము 
ఆవల: చాపం బసురలది 


భావింప మనుజులపాలివి రెండును 


(శ్రీవల్ల భ సీసేసినమాయ 1 నీచి ॥ 


330 (శ్రీ తాళ్లపొకి అన్నమాచార్యుల 


వేదళాస్త్రములు విజ్ఞానమూలము 
ఆది నసత్యము లజ్ఞానమూలము 
సాదింప రెండును జగ త్తుమూలము 
భేదించి యివి సీసెర రే(పణలు ॥ నీచి ॥ 


కావింప( గర్భము కాయముచేతిది 
భావముచేతిది పరమము 
తావుల రెండును( దప్పనిప్రకృతివి 


(శ్రీవేంక కేశ్వర చేతలు నీవి ॥నిచి౪ 489 
దేవగాంధారి 
అడ్డము చెప్ప6గరాడు అవు6గాదన6ంగరాదు 
వొడ్డిన దనుభవించే దోపిక జీవులది 1 పల్ల పి! 


యీరికలె తె జన్మము లిన్ని జంతువులయందు 
కోరికలు గొనసాగెం గోటానఃగోటి 
నారుకొనె సంపదలు నానారూపములై 
తీరదేమిటా నీచిక్కు దేవుండు వెట్టినది ? అడ్డ 


అలుకొన( గర్మములు అక్కడికి నిక్కడికి 
య 
వెల్ల విరాయను మాయ వెనకా ముందు 
కెల్లురేంగె దేహమందే కిమ్ములచుట్టరికాబు 
పొల్లువో దెన్న(డు భూమి పుట్టగా బుట్టినది ॥ ఆడ ॥ 
ధా A) A) (౫ 


పండెను సంసారము ౧ ఫలమైననానా(టికి 
నిండెను నాలికకు నెమ్మది. జవులు 
అండనే (శ్రీవేంక వేళు, డంతర్యామె వుండి 
౨ పండ వండనట్టుగ (7?) వన్నె కెక్కించినది ॥ ఆడ్డ ॥ 490 


శూ న. ఆల మారాం ల తాలం. వరా డాాలనాారానిలల గద. పలా ల 


ఫలమె నానాటికి” కావచ్చు, ౨, పూ.ము.పా లోని (వశ్నార్ధకి ము బోధవడలేడు. 


అధ్యాత్మ సంకీర్తనలు 


శంకరాభరణం 


ఎంత కెంత యిది యేమని పొగడుట 
యింత సేయ నీకు నెదురా వీరు 


పిడుగుల(టోలెడి పెనుసీనభఖముల.._ 
కెడయక హిరణ్యు. డెట్లుండెనో 
వుడి కెటిచక్రాయుధమువేడి కిని 
జడియక మక రేటు సహించెనో 


శరసరంపరల శిరములు నఅక(గ 
యెరగొని రావణు. డేమనెనో 
పరియలు వార(గ (బహ్మాండభాండము 
ఉరుశంఖరవం టోర్చుట యెట్లో 


గా(టపునిఘరగదాహాతికి మధు 
కై టభులతలలకత లెట్లో 
యీటున (శ్రీవేంక పేళ నీకృపను 
పాటించి దాసులు (బదుకుట యెట్లో 


రేకు 196 దేవగాంధారి 
సీయంత నీవే యెరిగి నిచ్చ నన్ను. గాతుగాక 
మాయలలో( బొరలేవమ్మరివాండ నేను 


నీసరివాండనా నిన్ను దూరేవా(డనా 
దానుండనై కొలిచిన తనుధారిని 
వేసరించ నోపుదునా వెరపించ(గలనా 
మాసినపాపాలలోనిమైల సోంకినాండను 


391 


॥ పవి ॥ 


॥ ఎంత ॥ 


1 ఎంత ॥ 


॥ ఎంత ॥ 40! 


॥ పలవి ॥ 
గా 


॥ నీయ ॥ 


832 థీ తాళ్ల పాక్‌ అన్నమాచార్యుల 


విన్నవించేవాండనా వీడుజోడువా(డనా 
అన్నిటా శరణు చొచ్చినట్టిజీవిని 
యెన్నిటి కుత్తరమిచ్చే యేపని సేసి మెప్పించే 
మున్నిటికర్మములకు ముంగిట నున్నా (డను "మదీయ ॥ 
యెదురాదేవాండనా యెలయించేవా(6డనా 


సదరాన నీకు మొక్కేజంతువ నేను 
ఇదివో (శ్రీవేంక కేశ యెరుక నీ వొసగంగా 


పొదిగి నీమపొమలు పొగడుచున్నా (డను 1 నీయ 8 492 
సాళంగనాట 
అచ్చినవా(డు హరి పుచ్చుకొన్నవాండ నేను 
చెచ్చెరం దగవు లింక( జెప్ప(గదరో ॥ పల్లవి ॥ 
ae) 


నిలిచినది జగము నిండినది భోగము 
కలిగె జీవుల కొక్క కౌణొచి 
వలయళశాసనాలు వడి నాల్గు వేదములు 
చలపట్టి జాణలు చదువుకోరో ॥ ఇచ్చి ॥ 


పారినవి మనసులు పట్టినది జననము 
పోరు దీరెం గర్మములపొలమేర 
కోరికలె సాతులు గుట్టలు (తిగుణములు 
వూరు బేరు. దెలుసుక వొడంబడరో 1 ఇచ్చి ॥ 


దక్కి నది ధర్మము తప్పనిది భాగ్యము 
లెక్కి.ంచ నుదుటివాలె లిఖితములు 
యిక్కు_వ (శ్రీవేంక కేశు. డిన్నిటికి మూలము 
చిక్కు.లు వాపె నితని సేవించరో ౪ ఇచ్చి ॥ 493 


అధ్యాత్మ నంకీ ర్తనలు 


రామ(కియ 
వెల్టులాల మీకు వేడుక గలితేను 
అతువంచి తడు కల౦గరాదొ 
(౮) ఛా 


మ, డిచి వేసినపువ్వు ముడువయోగ్యము గాదు 
కుడిచి వేసినపుల్లై కుడువ(గా( గాదు 
బడి నొకరుచెప్పినం [బతి చెప్పంటోతేను 
అడరి (శ్రీహరి కది అరుహము గాదు 


గంపె6 డుముక' దిన(6గా నొక్క. వరిగింజ 
తెంపునం గలసితే తెలియ నెట్టు వచ్చు 
జంపుల( బలవరించ(గ నొక మంచిమాట 
ఇంపై తే హరి యందుకిచ్చునా వరము 


వుమిసినతమ్మలో నొకకొంత కప్రము 
సమకూర్చి చవిగొని చప్పరించనేల 
అమరంగ ౧ ఛాయాపహారము సేసుక 
తమమాట గూర్చితే దైవము నగండా 


చిటికి వేసినగింజ చేత ( బట్ట(గనేల 
గబుక కెంగిలిబూరె గడుగ6గ మరి యేల 
తొబుకకవిత్వాల దోషాల. బొరలితే 
దిబుకౌర నవ్వ+ణా 'దేవు(డై నాను 


మించుచద్దికూటిమీ(ద నుమిసినట్టు 
మంచి దొకటి చెప్పి మరిచెప్పనేరక 
కంచు. బెంచు నొక్కగతి నదికితే ముట్టు... 
పెంచువలెనే చూచు. పెరుమాత్ల వాని 


౧. “చాయా' కేకు. 


838 


tt పల్ల వి॥ 


1 వెలు ॥ 
అ 


|] వెలు॥ 
ఢి 


8 వెయి (1 
6 


1 వెయి ॥ 
అ 


934 


శ) తాళ్లపాక అన్నమాచార్యుల 


పుచ్చినట్టిపండు బూ (జి లోననే వుండు 
బచ్చనకవితలు బా(తిగావు యెందు 
ముచ్చు( గన్నతల్లి మూల కొదిగినట్టు 
ముచ్చిమి నుతులేల మొక్క_రో సారికి 


వుల్లిదిన్న కోమ టూరకవున్నట్టు 
జల్లెడ నావాలు జారిపోయినట్టు 
కల్లలు చెప్పి యాకథ ౩ త్తరములీక 
మెల్లనే వుండితే మెచ్చునా దైవము 


నేతివీరకొయ నేయి అందు లేదు 
రాతివీరునకి వీరము ఇంచుకా లేదు 
ఘాత బూరుగు(బండుకడుపుతోన దూది 
యేతులనుడుగులు యెక్కుసా హరికి 


ఇరుగువా రెర6గరు వొరుగువా రెర(గరు 
గారబె నమాటలు గొణ(6(గుచు నుందురు 
పరుల€ గాదందురు బా(తిగారు తాము 
విరసు అట్టివారి విడుచు దేవుండు 


యెన్న (గ శ్రవేంక కేతు దాళ్లపాక 
అన్నమాచార్యులు అఖిలదిక్కులు మెచ్చ -_ 
నున్నతితో( బాడి రొక+ డెవ్వండో తాను 
సన్న నొరసునట సమ్మతా హరికి 


లలిత 


చిరకాలధర్మములు చివుకు దవ్వ(గ(టోే 
హరివాఅ(గు చొచ్చితి మాతండే రక్షించెను 


ti వెటు il 
69 


4 వెతు ॥ 
టి 


॥ వెలు ॥ 
ట్‌ 


॥ వెటు ॥' 494 
అ 


1 పలవి ॥ 
య. 


ఆధ్యాత్మ సంకీ ర్తనలు 335 


భువి. దొల్లి లేరా పుణ్యము నేసిసవారు 
జవళిళాస్త్రములెల్లా6 జదివినవారు లేరా 
దివి కెక్కి. దేవతలై తేరినవారు లేరా 
యివల నే మివి సేసి యెవ్వరి. బోలేము ॥ చీర ॥ 


తగ6 దొల్లి వినమా తపము సెసినవారి 
జిగి నన్నియజ్ఞములు సేసినవారి ౧ వినమా 
మిగులా సిద్దివడసి మించినవారి వినమా 
యెగుప నే మింత3౩౧పే యెక్కుడు సేసేమా ॥ చిర ॥ 


పెక్కునుతములు చూచి బెండుపడ్డవారు లేరా 
పక్కన నన్ని విద్యలా( బరగినవారు లేరా 
వొక్క (డే (శ్రీవేంక శీేకు( డుల్ల ములో నుండ(గాను 


యెక్కు_డితని గొలువ కెవ్వరి. బోలేము ॥ చిర ॥ 496 
రేకు 197 శంకరాభరణము 

చేపటి మమ్ము గావు (శ్రీనరసింహా నీ_ 

శ్రీపాదములే దిక్కు శ్రీనరసింహో ॥ పల్లవి ॥ 
చెలగువేయిచేతుల శ్రీనరసింహో 

చిలి కేటిన గవుల(శ్రీనర సింహా 

సిలుగులేనిమంచి శ్రీనరసింహో నీ _ 

చెలి. దొడెక్కించుకొన్న (శ్రీనరసింహా ॥ చేప ౪ 


౧. ఈ *వినమ " పూ, ము, లో జారిపోయినది. 


436 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


&ీరసమ్ముదమువంటి.శ్రీనరసింహా దై త్యు6 
జీరినవజపుగోళ్ల (శ్రీనరసింహో 
చేరి ప్రహాదుని మెచ్చే(శ్రీనరసింహా నుతిం _ 
చేరు దేవతల నిన్ను శ్రినరసింహో ॥ చేప ॥ 


(శ్రీవనినతో మె౯లపు(గు?)(శ్రీనర సింహా 
చవదెరె సిబుపహిషు, శ్రీనరసింహో 
(శ్రీవేంక టాదిమీ౭ది శ్రీనరసింహా సర్వ _ 
జీవఐద.మాపరు(డ వో శ్రీనరసింహో ॥ చేప॥ 496 


సాళంగనాట 


నరుడా యూత ఆదినారాయణు(డుగాక 
ధరణి. గీరీతికెక్కె_ దశరథసుతు,డు ॥ పల్లవి ॥ 
a) 


యీత(డా తొటకి. జంపె సనీమారీచసుబాసహుల - 
నీత౭డా మదమణ(చె నిందరు6 జూడ 
యేతులకు హరువిల్లు యీత(డా విరిచి యె 
షీ బెండ్లి యా డెను యీదన్న రాము(డా ౪ నరు(॥ 


చుప్పనాతిముక్కు గోసి సోదించి దై త్యుల( జంపి 
ముప్పు డికె వాలి నేసినాత( దీత(డా 
గుప్పించి కో(తుఅ నేలి కొండల జలధి గట్టి 
కప్పి లంక నాధించె నీకౌనల్యనందను(డా ॥ నరు ॥ 


ర*వణాదాలను!౯ .:6పి రక్షించి విభీషణుని 
భావిం చయోధ్య సీత(డు పట్టమేలెను 
శ్రీవేంక యేశు, డిత (డే ౧ సృష్టి రక్షించ నితండే 
యీోవల మాపాలనున్న యీారామచం[దు(డా ॥నరుం॥ 407 


జ ఉశిష్టి ' రేకు. 


అధ్యాత్మ సంకీర్తనలు 


పాడి 
అదివో చూడరో అందరు మొక్క._రో 
గుదిగొనె బహ్మాము కోనేటిడరిని 


రవిమండణమవమన ర? జిల్లు తేజము 
దివం జందునిలో తేజము 
భువి ననలంబునంబొడమిన తేజము 
వివిధంబులె నఏశ్వ తేజము 


కీరాంబుధిలోం జెలంగుసాకార ము 
సారె వై కంఠపుసాకారము 
యీరీతి యోగీఇదులెంచుసా కారము 
సారెకు జగములనాకారము 


పొలసినయాగంబులలో ఫలమును 
పలుతపములలో ఫలమును 
త అ(చినతల(పుల దొనఫలంబును 
బలిమి (శ్రీవేంక టపతియే ఫలము 


రామ[కియ 
ఆతని(టో పొగడేము ఆతనీ శరణంటిమి 
ఆతడే సర్వ జీవుల అంతర్యామి 


పెక్కు([బహ్మాండ కోట్లు పెక్కు_(బహ్మకోట్లు 
పెక్కురుద్రకోట్లును పెక్కు. యిం(దులు 


837 


॥ పలవి 
ag) 


1 ఆది ॥ 


అది ॥ 


॥ అది॥ 498 


1 పలవి 1 
ణి 


వొక్కాక్కరోమకూపాల నొగి నించుకుండునట్టి - 


వొక్క. (డే విమ్ణుండు వీండే వున్నతోన్నతు(డు 


Vol 2-F22 


॥ ఆత ॥ 


838 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అనంత సూర్యచం|దులు ఊనంతి వాయువులు స. 
అనంతశనకతనబ' అనంత మేరువులు 
కొనలుసాగీ నన్నిటికూటువ(౧ గూగుకొన్నట్టి - 
అనంతు( డొక్కుండే మంచీ నాదిమూరితి ॥ ఆత ॥ 


అసంఖ్యమహిమలను అఆసంఖ్యమాయలు 
ఆసంఖ్యశ కులు వరా అసంఖ్యములు 
పొసగ నిన్నిటిం దాన పుట్లించి రకించినట్టి - 


అసం థ్యాతుండు (శ్రీవేంక టాద్రీశుండు ॥ ఆత ॥ 499 
దేసాళం 
సివే రకింతువుగాక నిన్ను నమ్మితిమి నేము 
దై వమవై' నీ వుండంగ తగ మాదే (బదుకు 11 పల్లి వి ॥ 


కోరి చొకరాతివీరు గొల్చి బతికీ నొకండు 
పెరు వొక్కచెట్లువెటి బతికేననీ నొకండు 
(యొ ఈ ప్ల 
కూరిమి( బాము చేంబట్టుకొని బతికీ నొకండు 
(శ్రీరమణునిదాసులచేతి దేపో భాగ్యము ॥ నీవే ॥ 


ఇసుమంతమన్ను వట్టి యేచి బతికీ నొకండు 
పసురము నింట గట్టి బితికేనసీ నొకడు 
పసగా వేణె డినుము పట్టి బతికీ నొకండు 
వనురేశ సవు గలవారి కేమిగడమ ॥ సీవే ॥ 


ఆకు నలము( గసవు నంటి బతికీ నొకండు 
లోకులు పెక్కుపాయాల లోలులై బతికే రదే 
యీకడ శ్రీవేంక కేశ ఇవెల్లా నీమహిమలే 
చేకొని సిమర€గుచొచ్చినవారే ఘనులు ౪ నీవే॥ 600 


ఆధ్యాత్మ సంకీ ర నలు 


“నుంటి ల 
బయలుమొర(ంగగువర* మాయ ఇని 
నయ: న లోనె ఏ కురుగాను 


కలడు హరి యొకయ గొని జగములకు 
కలిగినత(డు లేక మాసండు 
తెలిసి ఇందరికిం పం “యర్ధ మ 
మలసి యప్పటి .ఎగతులు గాని 


పుట్టిన దెల్లా భోగ'ముకొోం కే 
పుట్టిన భోగము ఫో దెపుడు 
ఎట్టి యీామా(టలే పలుకుదు రిందరు 
మట్టులేక నది పురితునుగాని 


కర్మము (శ్రీవేంకట పతికార్యము 
కర్మము దేహిరీ( గాణాచి 
ధర్మ మీ దేవునిదాస్సం బందురు 
మర్మము లోకులు మరళురుగాని 


రేకు 198 శ్రీరాగం 
ఎటీగితి నమ్మితి నిత (డు దయానిధి 
మటజ(గులు మొరంగులు మరి యి(క లేవు 


వేదోద్దరణు(డు విశ్వరక్షక.(డు 
ఆదిమూ ర్తి (శ్రీఆచ్యుతు(డు 
సోదించి కొలిచితి సుముఖు(డై మమ్మేలె 
యేదెస మాపాల సత౭డే కల(డు 


839 


"పలవి॥ 
ళా 


బయ ॥ 


| బయ ॥ 


;బయ॥ 560! 


1 పలివి।। 
na) 


। ఎఆీ6 4 


840 (ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పరమపురుషు. డాపన్నీ వారకు(డు 
హరి శాంతు6డు నారాయణుడు 
శరణంటి మిత(డు చేకొని శాచెను 
తరవాతిపనుల( దప్ప? డిత(డు ॥ ఎఆటీ(॥ 


హృదయాంతరంగుండు యీక్యి రేశ్వరుండు 
ఇదివో (శ్రీవేంకటేశ్వరుడు 
వెదకితి మీత(డు విడువ(డు మమ్మింక 


తుదకును మొదలికి దొరకినవా(డు | ఎలి(॥ 502 
మాళవిగొళ 
౧ ఇక్చై మమ్ము రక్షించుట యేమిదొడ్డ నీకు నేండు 
బట్టబాయిటనే సీవు పదిరూపు లె తివి n పల్లవి i 


చదువుల చిక్కుదిద్ది చక్కంగం జేసితివి 
మొదల గుంగినకొండ మో(చి యెత్రితి 
పొదిగి చేపట్టి తెచ్చి భూమి వుద్దరించితివి 
ఆదనున౯ (బహ్లాదు నష్టెై మన్నించితివి ఇ టై ॥ 


అడుగులు మూ(టనే యఖిలము గొలచితి 
బడిబడినే రాచపగ నీంగితి 
బెడిదపులంక విభీషణు నేలించితివి 
అడరి షొ శవులది కై నిలిచితివి :ఇస్లై ॥ 


(త్రిపురకౌంతలగుట్లు దీర బోధించితివి 

వుపమ; గలికిరూపై యున్నాండవు 

ఇపుడు (శ్రీవేంక పేళ యేలితివి లోకాలెల్ల 

యెపుడు మానుతులకు నిరవై తివి it ఇత్ర ॥ 503 


నానిన తాని న! mu నుత ఆత తతసటే 


౧, ఇందు దశావతారవర్ణనము స్పష్టము, 


అధ్యాత్మ సంకీర్తనలు 


శంకరాభరణం 
ఇతని(పసాద మే యిన్ని యును 
గతి యితనిదేకన కాదనరాదు 


కాయములో నొకఘనసంసారమ 
(పాయంబులతో (బబలీని 
ఆయ మందుకును హరి దానేయై 
దాయక పాయక్‌ తేగిలున్నా డు 


వొనరినకలలో నొకసంసే*రము 
మనసుతోడనే మలసీని 
ననిచి యందుకును నారాయణు( డై 
కొనమొదలైై తౌ గురియైనాండు 


వుడిబడి కోర్కుల నొకసంసారము 
బడిబడియాసల.6 బరగిని 
విడువక యిది (శ్రీవేంక కేశ్వరు డే 
తొడింబడ( గల్పించి (ధువమయినాండు 


ముఖారి 
ఊరకే కలుగునా వున్నతపుమోక్షము 
(శ్రీరమణుకృపచేత( జేరు మోక్షము 


కలుషము( బెడ(బాసి కర్మగండము గడచి 
మలసినప్పుడుగా మరి మోక్షము 
చలన మించుకలేక సంసారవారిధి దాటి 
నిలిచినప్పుడుగా నిజమోశము 


341 


“సలి! 
Can 


॥ ఇత || 


క ఇత 


॥ఇత॥ 504 


॥ పలవి॥ 
లా 


1 ఊర ॥ 


842 శ్రీ) తాళ్లపాక ఆన్నము' చార్యుల 


పంచేంద్రియాల మీని భక్తి re ore బెట్లి 
మంచివా(డై సప్పుడిగా మరి మోక్షము 
ఆంచల యాసలు మాని ఆచార్యు సేవ చేసి 
మించినప్పుడుగా ఆమీ (ది మోక్షము 1 ఊర ॥ 
శాంతమే కూడుగా నుండి సమచి తమునం బొంది 
మంతు కెక్కి నప్పుడుగా మ్‌ మోక్షము 
అంతట (శ్రీవేంక కేశు. డాద3:, చి మన్నించితే 


నంతరంగమున నున్న దనాదిమోక్షము ॥ ఊర॥ 500 
వరాళి 
వెదక నేటికి సేయి వెన్న చేత బిట్టుకొ 
మొదల? గలిగితేనే ములందవా6 గలుగుట ॥ పల్లవి ॥ 


తనపూర్వభావము జలంచి మరనథుంపే 
పనివడి ఉనపుజ్యఫల చముబ్బుట 
౧ మనవొర్రి నానా6టిటూయి చూ పెట్టుకుండి తే 
జనించనత సః. వజ్హానసిద్ధి యుగుటు 1 వెద్‌ ॥ 


పుట్టినయప్పటితనభోగము( దలంచుకొం టే 
కొట్లగొన తనకోల్క. కోనసాగుట 
న్యనడిమిజగమునటన( దెలుసుకొం పే 
౧పట్టుతోడిగురుటోధగురుతు చేచిక్కుట ॥ వెద ॥ 
జీవకళ నంటినట్టిచిక్కు పదిలించుకొంకే 
దేవుండు తనచే. జిక్కి. తిరమొట 
(శ్రీవేంక కేశు. డీతని. జేరి శరణం పేను 


ఆవలనీవల€ దాను అన్నిటా గలుచుట 1 వెద॥ 506 


౧ మనవు + ఆర్తి, 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


పొడీ 
హరి నారాయణ "కృష్ణ ఆదివో మావిన్నపము 
తరవాతిమాట నీవే తలంచుకోవయ్యా 


సడి (బడ్డనాతల(పు చక్క(గాక పుండినాను 
వొడయ(డవు నీకృప వొగి(6 జక్కంనే 
గుడిగొన్నయే రెంత కొంకరవంక'రలై నా 
పుడమికి లో 6(గొసకి పోవునటవయ్యా 


కాయకపునాభ క్రి కడు. గొంచ మైనాసు 
ఆయపునీవరములు అతిఘన మే 
యేయెడ గుడి గొంచమియిన గుడిలో దేవి - 
కాయడ మహిమ ఘనవముందురు గదవయ్యా 


శ్రీవేంకటేశ నిన్ను జింతించక నే నుండినా 
జీవాంతరాత్ము(డవై చేకొంటి నీవే 
ఆవటించి కీలుబొమ్మ ఆఅచేతనమై యుండినా 
ఆవేళ సూత్రధారు( డాడించు. గదవయ్యా 


రేకు 199 నాట 


ఇదె వీండె కంటిమమ్మ యేతులవహండు 
కదలేసూర్యచందులకన్నులవా6డు 


సెలవినవ్యులవా (డు చేక త్తిగోళ్ళవా(డు 

పలు పేగులజంద్యాలపంతాలవా (డు 

యెలమి6 జెలి. దొడపై నిడుకొన్న ట్టివాండు 
చెల(గిన ఘననారసింహు(డ సే వీ(డు 


అనాలా లాలయునానాళలారాశావాన ee we క న న =. అ 


౧. “కిన రేకు. 


343 


TR FANT 
గా 


(హారి (1 


1 హారి 4 


1 హరిః 507 


1 పలఠలఅవి ॥ 
లగా 


Haq wi 


అ 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కొండగద్దెమీ(దివా(డు గొప్పకిరీటమువాండు 
దిండు పై (డిచరకాళ (నె?) తెక్కులవాండు 
రెండురూపులొక-బనరీతులమాయల వాండు 
అండ (బహ్హాదవరదు( డాతండ పే వీండు 


భవనాసిపొంతవా6డు భావించ. దెల్లనివాండు 
ఇవల (శ్రీవెంకటానదినిరవై నాండు 
జవళిపంతాలవా(డు శంఖుచ కములవాొ6డు 
తీవిరినఅ హోబల దేవుడ పే వీండు 


బౌళి 


పరమపురుషు. డీబాలు(డట 
హారవిరుంచులు మొక్కే రదివో వాకిటిను 


దేవు( డిత(డు సర్వదేవతల కొడయండు 
వేవేలువేదములచే వేద్యు6 డీక(డు 
దేవకీదేవికి వసుదేవునికి€ గొడుకొయ 
యీవిధము నో(చిర వీ రెంతభాగ్యవంతులో 


అంతటా దా నున్నవాడు ఆరయ స్వతంతు(డు 
అంతము నాదియులేని ఆదిమూరితి 
వంతుకు యశోదకు నవ్వల నందగోపునికి 
దొంతరకొడుశై నాండు తొల్లి వీ రేపుణ్యులో 
ఇందిరావల్ల భుండు ఇహపరనాయకు(డు 
కందువ (శ్రీ వేంకటా ది. గాపున్న వా(డు 
మందగొల్లితలకెల్త్లి మరంది దా నై నా(డు 
ఇందరు నిందరే వీరి కెన్నటి ౧ సంబంధమో 
౧. “సమ్మంధమో” రేకు, 


1; ఇదె॥ 


1 ఇదె॥ 508 


1 పలవి ॥ 
ళా 


౫ పర్‌ ॥ 


1 సర ॥ 


1 పర ॥ 509 


అధ్యాత్మి సంకీర్తనలు 


భాటిత 
ఎన్న (డు గలుగు మరి యీ భాగ్యము 
సన్నిధాయ నితనికి శరణనరే 


ఆది చందు డుదఇంచె నచ్యుతు(డు జనిఇంచె 
అదన6౬ గంసునిజన్మ మస్తమించెను 
పొదలిరి పెవిజులు పొలిసివఏ రాక్షసులు 
సదర మీశిశివుకు శరణనరే 


పొండవకులమం Crs బాలకృష డిదె వచ్చె 
వో శ 
చండిదుర్యోధనుమూ 6) ల్ల న ఫెచ్చె 
దిండి గోమయము నిండె (దొపదితపము వండే 
చండ (పతాపున కి టై శరణనరే 


రేప పుణ్యము భాస సాగ. శ, వేంకటేశుడు డా'నె 
పిక లమననుల కొలత వా'నె 
కోపులధర్మము దక్కె. గోవర్లనగిరి నిక్కె_ 
చాపలమేటి కితని శరణనరే 


ముఖారి 


అతి(డే గతియని యా టే నన్నిటా మాన్యుండు 
ఇతరాలు మానంగానె యీతనికే శలవు 


శ్రీరమణునినిత్య సేవకులకు. దొల్లె 
వేరులేనికర్మముల వెట్టిమాన్యము 
ఆరీతి నితనిభ కులె నచనవరులకు 
ఆరితేరి పుణ్యపాపా అడ్డపాటు లేదు 


845 


"సలి ౪ 
భళా 


11 ఎన్న 6 [1 


1; ఎన్న6 ॥ 


॥ ఎన్న6॥ 510 


11 పల్లవి 1] 


1 అత 


346 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తక్క_క యితనిము[ద్ర ధకించినదాసులకు 
చొక్కుల భవబంధాలసుంక మాన్యము 
లెక్కించ నితవికైె నలెంకలకు బెడుకల = 
కొక్క_ట విధనిషేధా లూహింస లేవు 

సరుస (శ్రీవేంక పేశుశరణా గతులకును 
పరగ మాయలదొడ్డి ఐం దె మాన్యము 
పరమమైనయితనిప శ్లైెముకూటివారికి 
ధరలో నేమిటివంకాః దప్పులే లేవు 


సామంతం 
సిచే.తలోవారము నివారము 
యేచి నీకే చేత మొక్కే మిదియే మావతము 


ఇన్నిటా6 బూర్హుండవు సీ వెరంగనియర్హ మేది 
విన్నపము నేం జే నేవిధమేది 


మన్నించిననీమన్న నే సుహిమటో మాబదుకిల 
ళీ య 


వున్నతి మీదాసిననే దొక్క పే మావతము 


ఘన దేవుండవు నీకు. గడమలు మరియేవి 
గొనకొని నే నిన్ను6 గొసరేదేమి 
పొనుగక యేలితివి పుట్టినమా పుట్టు గెల్ల 
ననిచి నిన్ను నమ్మిననమ్మి కే మావ్రతము 

(శ్రీవేంక కేశుండ నీవు చిత్తగించనిది యేది 
భావించి నేం బొందనిభాగ్య మేది 


యేవల ౧మాపరభారా లింతయు నీ శెక్కినది 
ఆవటించి నే నీశరణన్న దే మావతము 


౪ అత 64 


nr ఆత6(॥ 511 


1 పలవి ॥ 
(ళా 


| నీచే(॥ 


॥ నీచే(॥ 


॥ నీచే(॥ 512 


౧. . వరభారాలు = నటు వనబరువేలు లేక పరలోక పుభారములు కౌవచ్చు. 


ఆధ్యాచ్మ సంక్‌ రసలు 


చెళాక్షి 
కనియుండి (భ్రముసికి( గట్లా నేను 
యెనలేక గురియై ' పే చేను 


తోలునముక లు గట్టి దొరనంటా నురి సేసి 
ఆలా బిడ్డలమర(గు ఆహో నేను 
గాలి యావటించుకొని “-లములు గడ పేను 
వోలి( బుణక్టపాాప మున. చోహో నేను 


సధటి ఏక ఒబుదు“*”త మఎయిల౪చి ముడి సేను 
ఇ౬టిముంగిట. పుంగి యీహీ నేసు 
వొంటివా6ండనై వుండె వూర(6గ ఇ వెలొ। గోరే 
వొంటినస యా సలతోడ నూహూ నేను 

నూలికోక (6 గట్టుపడి నన్న నె నే షురిసేను 


మ 


యీలాగు నాబడు కెల్ల యేహీ నేను 


పాలించి (శ్రీవేంకి టా(దిపతి నాలం గలుగ 


ఆలరీనై గెలిచితి హైహె నేను 


రెకు 200 మాళవిగౌళ 
సీవు సర్వగుణసంపన్ను6డవు నే నొకదుర్గుణీని 


847 


1 పలపే ; 
గాలా 


రని 


"కని ॥ 


 కని॥ 518 


మానవు న న్నాకయెదురుచేసుకొని మనసుచూడ నేలా అయ్యా 


యేలినవాండవు నీవు ఇటు నే6 గొలిచినవా(డ 


హోల్రింప6గ నీవే దేవుడవు భువి నే నొకజీవుండను 


పాలించేవాండవు నీవు (బదికేవాండను నేను 


1 పలవి ॥ 
a) 


తాలిమి సన్నొక సిరి చేసుక నసు( దప్పు లెంచనేలా అయ్యా నీవు ' 


848 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అంతర్యామివి నీవు అంగమాాత మే నేను 
చింతింప6గ నీవే స్వతం్యతు(డవు జిగి నేం బరతంతు(డను 
ఇంత నీవే దయంగలవా6ండవు యెప్పుడు నే నిర్ణయు6డను 
చెంతల నన్నొక మొన 'సేనుక నాచేత లెంచనేలా అయ్యా ॥నీవు॥ 


(శ్రీవేంక కేళ్వరుండవు నీవు నేవకుండను ఇటు నేను 
ఆవలనీవల దాతవు నీవు యాచకు(డను నేను 
నీవే కావ గ్నర్తవు నేనే శరణాగతు(డను 
కై వళమగు నను (పతివెట్టుక నాకథలు యెంచనేలా అయ్యా 
॥ నీవు” 514 


నాట 


వెడలె వెడలె నదె వీధులవీధుల 
తొడికి దై త్యులను దుంచ6గను ॥ పల్లవి || 


కోటిసూర్యు లొకకూటువ గూడుక 
చాటువ మెర సేటీచకము 
గాంటపువేవేలు కాలరుద్రు లటు 
నీటున6 దొలంశేటినివిడచ్శక్రము ॥ వెడ ॥ 


(పళయకాలముల బడబాగ్ను లొలుకు .' 
చలమరిప్రతాసచక్రము 
కలకలరవముల కాలభై రవులు 
కలసి మెలంగేటిగండచ[కము ॥ వెడ ॥ 


యమసహ్యసములనంతి మేకమై 
సమరము గెలిచేటిచ్మ కము 
ఆమరుచు (శ్రీవేంకటాధిపుకరమున( 
దెసులకయుండేటిది వ్యచక్రము ॥ వెడ ॥ 515 


ఆధ్యాత్మ సంకీ ర్రనలు 349 


బౌళి 

మొక్కె_ద మిడివో మూ(డు మూర్తులును 

వొక్క_రూపమె చొనరె( జ్యకము / పల్లవి || 
చెండినరావణుశిరో ౧ మాలికల 

దండలపూజల తఆఅచుగను 

మెండుగ గంసుని మెదడు గందముగ 

నిండ నల(దుకొని పిలిచె. జకము ॥ మొక్కె | 
చించి ౨ హిరణ్యకసిపు పెనుర కృపు అ 

అంచనర్డ ్యపాద్యమ్ములను 

పంచజనఘనకపాలపుపముకను -_ 

పంచవాద్యముల( బరగుచకము ॥ మొక్కె ॥ 


బలుమధుకై టభ(ప్రాణవాయువుల 
అలరిననై వేద్యంబులను 
యెలమిని (శ్రీవేంక కేశు హస్తముల 
వెలసి నీలిచె నిదే విజయచ్మకము ॥ మొక్కె॥ 516 


సాళంగం 
చేకొంటి నిహమే చేరినపరమని 
శై కొని సీ విందు కలవేకాన ॥ పల్లవి ॥ 


జగమున6 గలిగినసకలభో గములు 
తగినన్మీపసాదములే యివి 
ఆగపడునే(బదియకరపం జులు 
నిగమగోచరపునీమం[తములే ॥ చేకొం 4 


౧. మాలికలు=వరునలే మో? ౨. *హిరణ్య....పాద్యమ్ములను” వరకుగల 
సమ స్తసదములో * అంచ” ” అను.సదము ఇముడ్చుట వింత 


850 శీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


పొదిగొని సంసారప్పుతనార లిల 

వదలనినీదా నర్గమురే 

చెదరక యేపొద్దు. జేయునాస'జలు 

రదిసిన ౧ నియాంజ్ఞా కిం ర్యముల | చేకొం ॥ 
నలు౫డ మించిననా=న్మాదులు 

పలుమదరు లిటు దీవంవు లివి' 

యెలయుంని (శ్రీవేంక పేశ్వర నీ పలక 


వలసినప్వు డీ వరముల. నాకు చేకొం ॥ గ్ర 
అలి; 
కానఎచ్చీ గానరాదు కమలాత నీమాయ 
తానే వెంటవె.ట6 దగిలీ నిదివో i పల్లవి it 


తొల్లి సీవు గలవు తోడనే నేయు గలను 
యెల్లగా సీప్రపలంచషు ముంతా( గలదు 
కొల్ల యెద్దు లెప్పటివే గోనెలే 7' త్తలై నట్లు 
చల్తనినేనొకడనే 'న్మములే వేరు 1 కొన ॥ 


వేదములు నాటివే వినుకులు నాటివే 
ఆదినుండి చదివే నదియే నేను 
వేదతో వెన్నవట్టి నేయి వెదక: బోయినయటు 
దాదాత నాతెలివి ౧..తరులణ నడిగేను. | | కౌన॥ 


వై కుంఠమూ నున్నది వరములు నున్నవి 
యీకడ (శ్రీవేంక చేశ యేలితి నన్ను 
శకై కొని పువ్వు ముదిరి గక్క-న6 బిందె యైనట్టు 
సీకు శరణనంగాను నే సీడేరితిని ॥ కాన ॥ 518 


వ అలాకాకానానా కయుల.... నాతని. రా. రా. నాలాల నలక. మాలకు. లాలా? మడా. ల అకాణాతాకాశాయానాదాతాల నాలాల వాలా కాలా ఈమాటలు ఇల కా! 


౧. నీ--ఆజ్ఞా=నియ్యాజ్ల్ఞా. వింతతిక సంధి, 


ఆధ్యాత్మ సంకీర్తనలు 351 


'దేసాళం 


కడనుండి చూచేనీకు( గనికరమైతేంగన 
బడి నన్ను గావు సీతో బలిమేలే [1 పలవి || 


వొడలుమోచినయది యొకయపరాధము 
అడరి సంసారినౌటె యపరాధము 
బడి నిని పఅదినపాొట్టి। బిడకపోడు(దు?) 
యెడనీకు మొరవెట్ట నిక జో కేదయ్యా ॥ కద్‌ ॥ 


అన్నపానములు గొన్న దది యొక్క. నేరమి 
వున్నతి నంపద( బొందు టొకనేరమి 
యిన్నియు ననుభవించి యి(క నొల్లనం పే( బోదు 
విన్నపాలు సేసి నీతో సిసుగ6 జోపేది ॥ కడ ॥ 


మదిలో నీవుండగాను మజచిన దొకకల్ల 
అదన గర్మాధికారినొ టొకకల్ల 
యెదుట (శ్రీవేంక కేశ యి"పై నన్ను గాచితివి 
A) 
తుద కెక్కితిమి యింక దొలంగంగవలెనా ॥1కడ ॥ 5619 


1-వ అనుబంధము 


ఆఅకొరాదిగ రాగ-సంకీ ర్రన_సంఖ్యాసూచి 


రాగములు 
ఆహిరి 

కన్న జ గాత 
శాంబోేది 


కేదార గానక 


గుండ [క్రియ 


బాయోౌానాట 
శెలుగుకాందోది 


దేవగాంధారి 


సంకీ ర్తనసంభ్యలు 


. 2, 6, 119, 19]1. 


89, 177, 192, 196, 202, 480. 


. 1,27, 84, 224, 247, 256, 427 


165, 210, 218, 255. 


54, 56, 71, 74, 88, 127, 189. 
168, 288, 888, 889, 840, 889, 
416, 424, 426, 481, 488, 485, 
489, 444, 478. 


£2, 188, 189, 286, 846, 881, 
882, 884, 452. 


. 57, 104, 124, 201, 264, 276, 


277, 297, 866. 


. 446 
. 408, 
. 18, 78, ౪0, 186, 261, 882, 888 


984, 885, 887, 869, 876, 482, 
448, 490, 492, 


రాగములు 
కేశా(సా& 


చేసాళం 


ధన్నాగనీ 


నాదరామ [క్రియ 


వొడీ 


(ప్రశాపనాట 
బౌళి(భవుళి) 


Vol 2-F23 


353 


సంకీర్తన సంఖ్యలు 


. 29, 88, 49, 96, 116, 157, 167, 


168, 285, 262, 266, 858, 860, 
481, 5189. 


. 45, 108, 120, 160, 1175, 198, 200, 


229, 259, 260, 851, 854, 872, 
459, 474, 488, 500, 519. 


16, 44, 148, 158, 214, 829, 880, 
881, 886, 844, 857, 450, 477. 


... 81, 98, 112, 181, 207, 229, 245, 


246, 248, 845, 855, 861, 405, 
505, 515. 


.... 818, 814, 816, 816, 817, 878. 


19, 82, 85, 66, 99, 111, 121, 
128, 141, 195, 204, 219, 225, 
244, 281, 406, 454, 486, 498, 
507. 


ఎ 850 


41, 70, 15, 107, 108, 125, 128, 
1/9, 252, 269, 842, 864, 867, 
875, 878, 880, 885, 886, 887, 
891, 898, 896, 410, 419, 429, 
484, 445, 455, 457, 458, 460, 
465, 468, 479, 509, 516. 


రాగములు 
'జౌెళిరామకియ 
భూపాళం 


థి_రవి 


మంగళ కాళి(సి)క 


మలవారి 


మాళవి 
మాళవిగెళ 


ముఖారి 


భాను (కిరు 


శీవగు ప్తి 


354 


సంకీర్తన సంఖ్యలు 
. 217, 348, 442. 


. 40, 60, 117, 166, 287, 826 


827, 828, 859, 486 


. 4, 12, 20, 105, 140, 169, 187 


197, 282, 287, 819, 820, 921 
322, 849. 


. 241. 40l. 


10, 17, 21, 5l, 69, 101, 118, 


182, 170, 190, 828, 824, 825, 


85, 458, 478. 


. 78, 77, 140, 152 216, 218, 2౫8, 


868, 877, 414, 429. 


. 82, 185, 184, 288, 480, 448, 


487, 489, 508, 514. 


... 5, 16, 80, 62, 88, 89, 106, 122, 


126, 171, 178, 198, 281, 287, 
265, 268, 286, 808, 804, 805, 
806, 867, 422, 505, dll. 


౨ 14, 88, 46, 68, 72, 94, 97, 187, 


145, 147, 150,. 1684, 182, 188, 
215, 221, 250, 270, 282, 818, 
400, 482, 485, 494, 499. 


. 808. 


రాగములు 
లలిత 


వరాళి 


శంకరాభరణం 


(శ్రీరాగం 


శుదవసంతం 
"సో 


సొమంతం 


355 


సంకీర్తన సంఖ్యలు 


7,24, 84, 42, 48, 61, 65, 76, 
80, 87, 102, 109, 181, 184 148, 
144, 155 188. 208, 271, 274, 
298, 294, 295, 296, 852, 8658, 
962, 888, 388, 895, 899, 404, 
407, 418, 415, 417, 418, 421, 
425, 488, 456, 464, 466, 475, 
482, 488, 495, 510, 518. 


. 25, 86, 174, 180, 212, 258, 2865, 


ల్రీ74, 506 


. 81, 50, 55, 85, 115, 129, 159, 


172, 185, 206, 228, 226, 258, 
254, 268, 272, 278, 402, 411, 
449, ఉం 472, 491, 496, 504. 


. 28, 59, 64, 67, 95, 100, 114, 


188, 142, 149, 161, 176, 199, 
209, 251, 278, 279, 291, 808, 
8౧9 810, 811, 812, 866, 890, 
440, 463, 484, 602. 


. 18, 58, 68, 186, 178, 240, 292, 


841, 408. 


.... ర, 11, 48, 59, 92, 98, 180, 156, 


161, 205, 211, 284, 257, 280, 
284, 290, 298, 299, 800, 801, 


356 


రాగములు సంకీర న సంఖ్యలు 
802, 870, 897, 409, 428, 428, 
441, 447, 451, 4/1, 501. 519. 


సాళంగం ... 26, 52, 158, 280, 894, 469, 517, 


సాళంగనాట ... 8,9, 28, 87, 47, 19, 86, 91, 110, 
118, 154, 162, 194, 208, 220, 
227, 228, 289, 248, 249, 2765, 
289, 847, 868, 871, 879, 892, 
412, 487, 461, 470, 478, 498, 
497. 


సౌ రాష్ట్రం sie 249, 


హిందోళవసంతం ... ౨09, 848, 


అకౌరాదిగ సంకీ ర్త న రాగ సంథ్యాసూచి 


సంకీర్తన మొదలు 
అంతరంగ 
ఆంతరాత్మ 
అంతర్యామీ 
అంతరు 
అందరి 
ఆందరిలోనా 
అందరివలె 
అందా(కా(దా(దా 
అందుక ల్లా 
ఆందుకు(గాదు 
అందుకే 
అందుకేపో 
అందు కేసుమ్మీ 
అక్కటా 
అట్టయి తే 
అటుగన 
అటుగాన 
అడ్డము 

అణు రేణు 
అతడు 
అతడే 


శి-వ అనుబంధము 


రాగము 
దేసాళం 
లలిత 
లలిత 
మలహరి 
హిందోళవసంతం 
నాట 
సామంత౦ 
గుజ్జరి 
రామకియ 
సామంతం 
దేవగాంధారి 
మలహరి 
శుద్దవసంతం 
దేసాళం 
పాడి 
గుండ కియ 
ధన్నాసి 
దేవగాంధారి 
దేవగాంధారి 
నాదరామ(కియ 
ముఖారి 


సంకీ రనసంఖ్య 

259 
088 
476 

17 
848 
207 

48 
452 
188 
451 
876 
326 
341 
176 
464 

71 
450 
490 
482 
8193 
గ్ర్‌11 


నంకీర్తనమొదలు 
ఆతని 
అతిసులభం విది 
అఆతిసులభంబి దె 
అదినే 

అదియేల 
అదియేవిష్టు 
ఆదివోచూడ 
అది వోనిత్య 
అదెవచ్చె 
అదెళిర 
అనంతాప 
అనరాదు 
అనలము 
అవీయానతి 
అన్నిటా నీపెంప్ప 
అన్నిటానీవే 
ఆన్నిటాను 


అన్ని టాశాంతుడై 


అన్ని టా (శ్రీహరి 
అన్నిటికి నొడ 
అన్నిటికి మూల 
అన్నిటికి మూల 
ఆన్నిటికి హరి 
అన్నిటి 3క్కుడు 
అన్నియునడుగ 
అన్నియును6దన 


358 


రాగము 
లలిత 
మలహారి 

బౌళి 
శంకరాభరణం 
గుండ (క్రియ 
శంకరాభరణం 
పొడీ 

వరాళి 
సాళంగనాట 
రామకియ 
మలహారి 
దేసాక్షి 

బౌ? 

లలిత 
సాళంగనాట 
మలహారి 
మలహరి 
భవుళి 
రామ[క్రియ 
(శ్రీరాగం 
దేవగాంధారి 
సామంతం 
బౌళరామ(క్రియ 
సాళంగనాట 
గుజ్జరి 
దేవగాంధారి 


సంకీర్త నసంఖ్య 
294 
10 
41 
186 
389 
402 
498 
265 
79 
485 
328 


167 
445 
438 
249 
324 
170 
460 

(0 

౮64 
261 
284 
442 


189 
90 


సంక్రీర్తనమొదలు 
అన్నియును హరి 
అనుచు దేవ 
అనుచు నిద్దరు 
అనుచు లోక 
అపరాధి 
అప్ప(డు 
అప్పుడు 
ఆయ్యోనేనేకా 
అయ్యోమాయ 
అయో్యోవారి 
ఆరుదరుదు 
అరుదు 

అల్పళ క్రి 
అవధారు 
అవియటు 
ఆవియు 
అహోబలేశ్వరుండ 
అహోబలేళ్వరు 
ఆత(డే యజ 
ఆకండే విష్ణండ 
ఆశని. టో 
ఆతనిమూలమే 
ఆతురబందు 
ఆనతియ్య6గ 
ఆమీ(ది 

ఆరసి 


359 


రాగము 

బొ‘ 
సాళంగనాట 
రామకియ 
పొడీ 
భూపాళం 
శంకరాభరణం 
భూపాళం 
లలిత 

ఛై రవి 
రామ్మకియ 
మాళవి 
భైరవి 
శ్రీరాగం 
లలిత 

అలిత 
గుండ(క్రియ 
నాట 
సాళంగనాట 
ముఖారి 
ఖైరవి 
రామ్మకియ 
లలిత 

గొళ 
సామంతం 
సాళంగనాట 
సామంతం 


స౪కీర్తననంఖ్య 
75 
164 
14 


11 
826 


50 
117 

80 

[2 

33 
429 
821 
390 
295 

78 
418 
112 
249 
297 
319 
499 
962 
277 
301 

87 
870 


. రిశీర్త్రఎ మొదలు 

ఆ ర్హుండ 
అరు ౬0 
ఆసోయేమి 

4ంత కంకు(దగు 
జంత కం కేనేమి 
ఇంత కం కేనేమున్న ది 
ఇంతకం కేమరి 
ఇంతట(టో 
ఇంత టాహారి 
ఇరిత దేవు(డింక 
ఇంతయు 
ఇంతిజవ్వన 
ఇంతేకాని 
ఇందరీబుద్ధ్దు 
ఇందరి(బదు 
ఇధిదరిలో 
గాందరూ 
4ందుకౌ 
ఇందుకే 

కందుల 
ఇందులో 
ఇందువల్ల 
ఇచ్చినవాడు 
ఇటునిను 
ఇటులై 
ఇటువంటి 
ఇట్లానే 


360 


రొగవు 


గుజ్జరి 

బౌ 
శంకరాభరణం 
తామ్మకియ 
శంకరాభరణం 
భైరవి 
దేవగాంధారి 
దేసాళం 
(శ్రీరాగం 
దేశాక్షి 
(శ్రీరాగం 
ముఖారి 
(శ్రీరాగం 
రామ్మకియ 
దేసాళం 
గుజ్జరి 
సామంతం 
సామంతం 
శంకరాభరణం 
మాళవి 

ఆహిరి 
ముఖారి 
నాళంగనాట 
ముఖారి 

గౌళ 
రామ్మకియ 
సామంత 


సంకీర్తనసంఖ్య 

382 
108 
172 
400 
272 
197 
834 
474 
468 
116 
183 
286 
199 

94 
198 
138 


205 
397 

శ్రి! 
140 


268 
498 
8085 
297 
215 
284 


సంకీర్తనమొదలు 
ఇట్టిజీవుల 
ఇటి నావెణి 

ట్‌ 69 
ఇట్టి (బాహ్మణ్య 
ఇటివా(డ 

ట్‌ 
ఇ పైమమ్ము 

రి 
ఇత (డు 
ఇతనికి తండదే 
ఇతని్నిపనాద 
ఇతరుల 
ఇది యరుదను 
ఇదియేఉపాయ 
ఇదియేకావలె 
ఇదియేబుద్ది 
ఇదివోనా 
ఇదివోనీ 
ఇదివోమా 
ఇదివోవీది 
ఇదివోవున్నార 
ఇదివో సుజ్ఞాన 
ఇదెవీ(డె 
ఇదరు 

థ్‌ 
ఇన్నాళ్లు 
ఇన్నిటా 
ఇన్నిటికి 
ఇప్పుడే 
ఇలజొణ 


361 


రాగము 
రామ్మకియ 
ముఖారి 
పొడి 
(శ్రీరాగం 
మాళవిగౌళ 
మాళవి 
నాటి 
శంకరాభరణం 
వరాళి 
లలిత 
కేదారగౌళ 
(శ్రీరాగం 
ముఖారీ 
గుండ(కియ 
నాదరామ[కియ 
భూపాళం 
సాళంగనాట 
లలిత 
పొడి 
నొటి 
సామంతం 
కాంటోది 
శంకరాభరణం 
మాళవిగౌళ 
సామంతం 
లలిత 


సంకీర్తనసంఖ్య 

97 
904 
486 
811 
5083 
218 
405 
504 
174 
421 
210 
209 
[71 
940 
314 
166 
110 
389 
121 
508 

92 
256 
411 
288 
802 
4193 


సంకీర్తనమొదలు 
ఇవిగో 

ఇవి సయంగ 
ఇహాపర 

ఇహ మెట్లో 
ఇహామే 
ఈడను౦ డె 
ఈత (డు 

ఈత (డే 
ఈతని(గొలిచి 
ఈత నిమరచి 
ఈత నిమూలమై 
ఈరూపమై 
ఈహీ శ్రీ 

ఉన్న మంతా 
ఉపకారి 

ఊర కేకలుగునా 
ఊర కేదొరకునా 
ఊశర క్రై తే 
ఎంచిచూడరో 
ఎంతక ఠిన మో 
ఎంతకత 

ఎంత కె( 
ఎంతచదివి 
ఎంత పుణ్యమో 
ఎంత బాంప 
ఎంత మహిమో 


362 


రాగము 
శుద్దవన ౦త౦ 
భూ ఏ*ళం 
పొడీ 
నాళంగనాటి 
లలిత 

లలిత 
నొళంగనాట 
సాళంగనాట 
గౌళ 

లలిత 

బౌ? 

పాడి 
మలహారి 
నాళంగం 
గుజ్టర్‌ 
ముఖారి 

గౌళ 
సామంతం 
డేస్తాక్షి 

నాటి 

నాదరామ (క్రియ 
శంకరాభరణం 
సామంతం 
ఖైరవి 

బౌ 

ఆహిరి 


గంకీర్షనన-ఖ్య 

292 
J28 
229 
461 
131 

5 
208 
dl 

ర్‌? 
శీ[/ 
457 
214 

69 
193 
984 
605 
104 
161 
235 
181 
815 
491 

98 
822 

70 
191 


సంకీర్తనమొదలు 
ఎంత మాత్రమున 
ఎంత లేదు 
ఎంత వలచితి 
ఎంత వాటుపడె 
ఎంత సోదించీ 
ఎందా(క నిద 
ఎందుకు 
ఎందునీ 
ఎక్క_డిమత ము 
ఎట్టిదోమీ 
ఎట్టుదోయ 
ఎట్టువలసి 
ఎట్టు సేయ(గ 
ఎమ్టి నాగావక 
ఎత్తుకొన్న 
ఎదురుమాట 
ఎన్న (డు 

ఎన్న (డొకో 
ఎన్న టికి 
ఎన్నిపాట్ల (బడ్డా 
ఎణి(గక 
ఎటీ(గితీ 
ఎజీ(గిస 
ఎయి(గుట 
ఎయి(గువారె 
ఎవ్వరికి 


363 


రాగము 
బౌళి 
శ్రీరాగం 
సామంతం 
(శ్రీరాగం 
దేసాక్షి 
భూపాళం 
మాళవిగొళ 
లలిత 
నాళంగం 
లలిత 
సామంతం 
లలిత 
లలిత 


నాట 
సామంతం 
లలిత 
లలిత 
లలిత 
దేసాళం 
ధన్నాసి 
శ్రీరాగం 
మలహారి 
బౌళి 
దేస్తాక్షి 
ముఖారి 


సంకీర్హనసంఖ్య 

159 
291 
290 

95 
262 
496 
448 
[438 

ర్‌ 
290 
all 
456 
296 
494 
361 
293 
510 
102 
188 
854 
344 
502 
366 
465 
481 
306 


సంకీర్తనమొదలు 
ఎవ్వరినే మన6గ 
ఎవ్యరినేర్పు 
ఎవ్వరిభాగ్యం బె 
ఎటిజాణ 
ఏ(ంటిమాట 
ఏకాత్మవాదు 
ఎగతినన్నుద్ద 
ఏడనుందురో 
ఏది గతి 
ఏదివల'నె 
ఏదుపాయము 
ఏప్పరాణ 
ఎపొద్దూ 
ఏమందురు 
ఏమనిత అంచ 
ఏమనినుతించ 
ఏమనిపొగడ 
ఏమనివిన్న 
ఏమిచెప్పే 

ఏమి సేతుదై వమా 
ఏమి సేయుదు 
ఏమిసేసే 
ఏమీనెజ(గని 
ఏరీతినెవ్వరు 
ఏఅమమ్ము 
ఏతోకమందున్నా 


364 


రాగము 

కన్నడ గౌళ 
భె రవి 
లలిత 

వరాళి 
(శ్రీరాగం 
శంకరాభరణం 
లలిత 

గౌళ 
సామంతం 
బౌళి 
ముఖారి 
గుండ(కియ 
దేవగాంధారి 
వదాళి 
సాళంగనాట 
(వపతాపనాట 
వరాళి 
కాంటోది' 
(శ్రీరా గం 

భై రవి 
సామంత 
మలహారి 
మాళ విగౌళ 
ముఖారి 
రామక్రియ 
ముఖారి 


సంకీర్తననంఖివ్ర 

480 
287 

48 
285 

67 
253 

6! 
124 
900 
128 
122 

88 
838 

36 
194 
850 


180 
224 


251 
105 


ర్‌ 
135 
178 
145 
89 


సతికీర్తనమొదలు 
ఏవీనుపాయాలు 
ఏవుపాయములు 
ఐనట్లయ్యి6గాక 
యు 

ఒకటికొకటి 
ఒకటి సుతాన 

{= 
ఒక్కడే 
ఒక్కమనసు 
జడ(జరచు 
ఒఅ (డు 

౧ 

కళఠచూ (గాదు 
క౦టిమి 
కంటిరా 
కటకటా 
కడనుండి 
కనియయుండి 
కన్నులపండుగ 
కమతారమణ 
కమ్మంపే(గావా 


కరుణొనిధివి 
కరుణించు 
కలదిదివో 
కలదియీమూర్తి 
కలశాపురము 
కల్లమాడ 
కలిగెనిదె 
కలిగెమాకు 


365 


రాగము 
దేశాక్షి 
శుద్దవసంతం 
కాంటోది 
గుజ్జరి 
ధన్నాసి 
దేవగాంధారి 
ధన్నాసి 
గౌొళ్ల 
అలిత 
మలహారి 
సాళంగనాట 
సాళంగనాట 
లలిత 
దేసాళం 
దేసాక్షి 
బౌళి 
కేదారగౌళ 
చాయాసాట 
బోళి 
లలిత 
గుజ్జరి 
శంకరాభరణం 
మాళవి 
దేవగాంధారి 
లలిత 
లలిత 


నఅకీక్తనసఅలఖ్య 

49 
408 
247 
946 
857 
186 
477 
201 


21 

86 
470 
155 
19 
513 
864 
255 
446 


410 
34 


22 
206 
216 


466 
464 


స౦కీర్తనమొదలు 
కలిదోషము 
కలియుగ 
కలుగుట 
కానవచ్చీ(గాన 
కానవచ్చె 

కాను ధేనువిదే 
కామ ధేనువై 
కరిన్నజానేఒహం 
కేశవదాసి 
కేశవనారాయణ 
శై వల్యమున 
కొన మొడ 
కోటానంగోట్లాయ 
కోటిమన్మథా 
కోరిమా 
కొసల్యానందన 
గట్టిగా దెలుసు 
గతులన్ని 
గరుడగమన 
గుత్తాల (గట్ట 
గొరబై 
చంచలపడ(గ 
చాపెద 
చాలునిదే 
చిక్కు వడ్డ 
చిత్తగించి 


366 


రాగము 
ఆహిరి 
మాళవిగౌళ 
గుండక్రియ 
లలిత 
శంకరాభరణం 
అలిత 

లలిత 
ముఖారి 
లలిత 
(శ్రీరాగం 
దేసాళం 
మలహరి 
దేసాక్షి 
సామంతం 
మలహరి 
సాళంగనాట 
గొల్ల 
దేసాళం 
బొ? 
మాళవి 
పొడి 

పాడీ 
రామకియ 
(శ్రీరాగం 
శుద్దవసంతం 
థి రవి 


సంకీర్తనసలఖ్య 

119 
480 
424 
618 
449 
488 

87 

83 
482 
865 
483 
118 
266 
280 
101 

15 
276 
372 
391 
162 
406 
281 


164 
440 

63 
849 


సంశక్తసమొదలు 
చి తాన(బెటి 

అంట వి 
చిరకాల 
చీచీవివేక 
చీచీవో 
చూచిమోపాంచ 
చూచేచూపొకటి 
చూప జెప్ప (గల 
చెప్ప వేనన్ను 
చెప్పితే. బాసు 
చెల (టోతియ్యని 

య 
చెల (టబోయో 

na) 
చెల్ల నెక్కి 
చేకొంటి 
చేపటి 

వ, 

చేసిననా 
చొచ్చితినీకు 
జగన్మోహనా 
జగమంతా 
జతనము 
జసము 
జయజయ 
జయమంగళము 
జలబనాథ 
జీవునికి 
జీవుని కే 
జానయజ 
ఇ జ్‌ 


367 


రాగము 
దేవగాంధారి 
లలిత 
శుద్దవ సంతం 
శంరగరాభరణం 
తెలుంగుకాంటోది 
పొడీ 
భూపాళం 
భూపాళం 
(శ్రీరాగం 
సామంతం 
(శ్రీరాగం 
కాంటోది 
సాశంగం 
శంకరాభరణం 
కన్నడ గౌళ 
శ్రీరాగం 
బౌళి 
గుజ్జరి 
రామ్మకియ 
బౌి 
సాళంగనాట 
గుండ్మక్రియ 
భవుళి 
దేసాళం 
సాళంగనాట 
ధన్నాసి 


పంకీర్త నసంఖ్య 
837 
495 
18 
1105 
400 
141 
60 
827 
312 
69 
28 
84 


ఫీ17 
496 


177 
176 
975 
881 
818 
$42 
289 
శృతీ! 
896 
108 
392 
148 


సంకీర్తనమొదలు 
జానులాల 
డోలాయాం 
తందనాన 
తనలో 
తలంగరో 
తలంచుకో 
తలపులో 
తానే తెలియు(గా 
తిరుమలగిరి 
(త్రికరణశుద్ది 
తుదసమ _స్తము 
తెలియతాదు 
తెలిసితే 
తెలిసినమాట 
తెలిసినవా(డా గాను 
తేశరణ 

తొలి యెట్టుండు 
దాచుకో 
దానవారి 
దిక్కునీవే 
దిక్కులు 
దినము 
దీనరక్షక(డ 
దేవతలు 
దేవనమో 
దేవనీదయ 


368 


రాగము 
సాళంగం 
వరాళి 
బొ 
కేదారగొళ 
లలిత 
సౌరామ౦ 
టు 
గుండ(కియ 
గుండ(కియ 
దేసాళం 
గుజరీ 
బి 
లలిత 
దేవగాంధారి 


పాడి 
బౌళి 


రామ(కియ 
మంగళకెసిక 
భవుళి 
గుండ|కియ 
నాటి 
సాళంగనాట 
సాళంగనాట 
(శ్రీరాగం 
శుద్దవసంతం 
సాళంగనాట 
మాళవి 
దేసాక్షి 


సంకీర్తనసంఖ్య 

26 
374 
885 
219 
144 
242 
439 
478 
459 
236 

42 
896 

19 
179 

46 
401 
380 
388 
229 
868 
239 
161 
178 
478 
377 

88 


సంకీ రనమొదలు 
దేవనీవు 

దేవనే 
దేవశిభామణి 
దేవుండు 
దేవుడొక్కడే 
దేవునికి 
దేహందొక టే 
దేహమిది 
దేహినిత్యు (డు 
చె వమానీపెర 
దై వమాసీమాయ 
దెవమా నీవే 
దైవమా సీవొక్క-(డ 
దె వముతోడిదే 
దొంతివిషయము 
దొర కె 

దోమటి 

ధరణి 

ధరలో 
(ధువవరదా 
నందగోప 
నను(ంజూచి 
నన్నునింత 
నన్నారలగ 
నమోనమో 


Vol 2-F 24 


రాగము 
ముఖారి 
ధన్నాసి 
నాట 
శంకరాభరణం 
మంగళకొసిక 
గుండ|కియ 
బౌళి 
గుండ(కియ 
బౌళి 
మలహారి 
ఛి రవి 
ధన్నాసి 
(శ్రీరాగం 
పొడి 
లలిత 
సాళంగనాట 
లలిత 
దేసాళం 
గుండ క్రియ 
మాళవి 
బౌళి 
భై రవి 
కన్నడ గొళ 
కాంటోది 
బౌళిరామకియ 


254 


378 


సంకీ రన మొదలు 
నమ్మలేము 
నమ్మవలె(గాని 
నమ్మినదొక పే 
నరు(డా 

నా(టికి 
నాకునందు 
నాకునీవు 

నానాథ క్ర్తులివి 
నానా మార్గముల 
నారాయణ 
నారాయణాచ్యుతా 
నారాయణాచ్యుతా 
నావల్లనీ 

నిండె నిన్ని 
నిక్కమైన 
నిజము దెలియ 
నిత్యపూజ 
నిన్నునమ్మి 
నిన్నూనన్నూూ 
నిరుహేతుక 
నిరుహేతుకాన 
వీర్మలులు 
సీకేలయీ 

నీచి త్తమిందరి 
నీచి త్రము 


370 


రాగము 
దేస్తాక్షి 

గళ 
గుండ(కియ 
సాశళంగనాట 
శంకరాభరణం 
సాళంగనాట 
ముఖారి 
సాళంగం 
బౌళి 

ధన్నాసి 
గుండ కియ 
సామంతం 
(శ్రీరాగం 
నాట 
సామంతం 
దేస్తాక్షి 
మాళవిగొళ 
కన్నడగొాళ 
గుండ(కియ 
ముఖారి 

బౌళి 
(శ్రీరాగం 
ముఖారి 
మాళవిగాళ 
శంకరాభరణం 


సంకీర్తనసంఖ్య 
66 
264 
74 
497 
85 


422 
469 
125 
త్ర! 

గ్ర్‌4 
428 
484 
248 
428 
168 

82 
202 
139 
106 
468 
114 
265 
489 
268 


సంకీర్తన మొదలు 
నీచేంతలో 
సీదాస్య మొక్క పే 
సీమాయ 
సీయంతటి 
సీయంతసీవే 
సీవుజగన్నాథు(డవు 
నీవు నన్ను 

నీవు వెట్టినట్టి 
నీవు సర్వగుణ 
స్రీవృ సర్వసము6డ 
సీవెంత 

నీవెరంగ 
నీవేదయ 
సీవేమాకు 
సీవేమూలము 
నీవేఠడీంతువు 

సీ వేసేసిన 
సీవొక్క(డ 
సీసామ్ము 
నూతులు 

నెట్టన 

నెప్పున 

నేననంగా 
నేనేమి(జేయ6గ 
నేనేమెరి6గి 


371 


రాగము 
సామంతం 
ఖైరవి 

భవుళి 
నాళంగనాట 
దేవగాంధారి 
భైరవి 
కన్నడగౌళ 
దేసాక్షి 
మాళవిగాళ 
శంకరాభరణం 
ధన్నాసి 
రెవగు ప్రి 
ధన్నాసి 
ధన్నాసి 
సాళంగం 
దేసాళం 
గుండ(క్రియ 
లలిత 
సామంతం 
సామంతం 
రామ(కియ 
సామంతం 
దేసాళం 
గుండ[కియ 
నాదరామ[కీయ 


సంకీ ర్తనసంఖ్య 

రీ]2 

20 
458 

47 
492 
169 
192 
860 
ర్‌14 
129 
390 
998 
996 
329 


సంకీ ర్తనమొదలు 
నేమేబ్రవ్మా. 
నేరంగల 
పంటవండు 
పట్టలేని 
పనిగొన 
పరమప్పరుష 
పరమప్పరుష 
పరమపురుషు(డీ 
పరమాత్ముడు 
పరమాత్ము(డొ 
పరము నిహము 
పరులక్రై తే 
పసుల(గాచు 
పాటెల్లా 
పాపమెఅ(గ 
పావనము 
పురుషుండని 
పురుషులకు 
పురుషో త్తముండ 
పులుగు 
పెట్టిననీ 
సేరునారాయణు(డవు 
' పొరినీకును 
(పపన్నులకు 
బయలు మొరంగగు 


372 


రాగము 

ముఖారి 
మాళవిగౌళ 
దేసాళం 
శంకరాభరణం 
దేసాళం 

బౌళి 

మలహారి 

బౌళి 

భైరవి 
శుద్దవసంతం 
ముఖారి 
నాదరామకియ 
దేవగాంధారి 
రామకియ 
ముఖారి 
భూపాళం 
బొళి 

మాళవి 
శుద్దవసంతం 
ముఖారి 
ధన్నాసి 
సాళంగనాట 
నాటి 
నాదరామ్మక్రియ 
సామంతం 


సంకీ ర్తనసంఖ్య 

ని 
184 
222 
472 
351 
867 
453 
509 
232 
196 
281 
816 
282 
182 

62 
359 
252 
283 

ర్‌రీ 


162 
246 
B17 
b01 


సంకీ ర్తనమొదలు 
బలువు(డు 
వీరుదులన్ని య 
భావించ 
భోగము 

భో గసహాయులె 
భో గించంబుట్టిన 
(భమయక 
మగడు విడిచినా 
మగటిమిగల 
మచ్చిక((బపంచపు 
మతంగపర్వత 
మనసునమ్మ 
మన లో 
మరిగితీ 
మర్షమర్ష 
మరియెందూ 
మరిహరి 
మహినుద్యోగి 
మాపులే 
మాయకి దె 
మిన్ను నేలా 
మీరుసాక్షి 
మూ(డేమాటలు 
మెచ్చుమెచ్చు 
మేలులేదు 


373 


రాగము 
మాళవి 
(శ్రీరాగం 
దేసాళం 
లలిత 
పొడీ 
సాళంగం 
లలిత 
మలహరి 
రామ[కియ 
బౌళి 
శంకరాభరణం 
లలిత 
గుండ్మకియ 
బౌళి 
నాటి 
భైరవి 
దేసాక్షి 
వరాళి 
దేసాక్షి 
'శుద్దవసంతం 
సాళంగనాట 
శకేదారగౌళ 
హిందోశవసంతం 
రామ్మక్రియ 
దేవగాంధారి 


సంకీ ర్తనసంఖ్య 

77 
142 
200 
274 
99 
230 
208 
476 
250 
886 
228 
852 
288 
455 
81 
146 
29 
212 
157 
240 
227 
165 
288 
150 
78 


సంకీ ర్తనమొదలు 
మొక్క-_రే 

మొ క్కె_ద 
మొదలనే 

రబా జై 

రాజీవనే (త 
రామారామ 
రాముడు 
లావణ్య 
లేదుభయము 
వట్టిల ౦పటాల(బడీ 
వసుధ(జూడ. విన్న 
వా6ండెవో 
వాదమేల 
వాదులేల 

వానికి 

వారిదేపో 
వారివారికర్మ 
వారివారిభాగ్య 
విచార మెన్న డు 
విచారించు 
విజాతులన్నియు 
విడువరాదెంత్రె నా 
వినవమ్మ 

విభు(డ 

విజీగిపా రెడి 


374 


రాగము 
సాళంగనాట 
బౌళి 
భూపాళం 
సామంతం 
(శ్రీరాగం 
సాళంగనాట 
పొడి 
(శ్రీరాగం 
శంకరాభరణం 
శంకరాభరణం 
బౌళిరామ(కియ 
నాట 
దేసాళం 
లలిత 
దేవగాంధారి 
దేసాళం 
(శ్రీరాగం ' 
రామ క్రియ 
లలిత 
కొంటోది 
లలిత 
ఆహిరి 
రామకియ 
పొడీ 
నాట 


సంకీ ర్తనసంఖ్య 

979 
5616 
267 
447 
278 
497 
219 
[49 
ర్‌గ్‌ 
159 
217 
855 
120 
404 
443 
160 
808 
270 
271 
| 
388 
2 
462 
66 
245 


సంకీర్తన మొదలు 
విటిగిరి 

వివేకించ 
విష్ణుండేయింతా 
విషు(డొకగాండే 
నం 
వీచుల 

వెడలె వెడలె 
వెదక నే(టికి 
వెనకేదో 
వెన్నలు 

వెలుపల మణవక 
'వె౧పల వెదకితే 
వ గాల 

వే. లు 
వేరోకభావన 
వేసరకు 
శరణంటి 
శరణన్న 
శరణుశరణువిఖీషణ 
శరణుశరణు వేద 
శ్రీపతినీయాజ్ఞ 
(శ్రీపతినీవు 
(శ్రీవేంక టేక్వరు(డు 
శ్రీవేంక పేశ్వరుని 
షోడశకళానిధి 


375 


రాగము 
సాళంగనాట 
(శ్రీరాగం 
పొడీ 
నాటి 
లలిత 
మాళవిగొాళ 
నాట 
వరా? 
ముఖారి 
పొడి 
రామ్మక్రియ 
ముకారి 
రామకియ 
శంకరాభరణం 
పొడి 
పొడీ 
లలిత 
శంకరాభరణం 
సాళంగనాటి 
సాశంగనాటి 
రామ్మకియ 
వరాళి 
బౌళి 
రామ[క్రియ 
లలిత 


సంకీ ర్తనస౦ఖ్య 

91 

ర్‌ 
195 
245 
418 
487 
515 
506 

16 
లీ2 
187 
198 
494 
278 
128 

85 

24 
226 
220 
రశ 
147 
259 
107 
221 
134 


సంకీ రన మొ దలు 
సంతలే 
సకలబలంబు 
సకలమై న 
సకలలోక 
సకలోపాసకులకు 
సత్యము నేయ6గ 
సదానందము 
సమబుదే 

© 
సరిగాండు 
సర్వేశ్వరా 
సర్వోపాయముల 
సింగారమూరితి 
సింగారాల 
సిరిందొడ పై 
సేయనివా (డెవ్వ(డు 
సొరిదిమమ్మి క్లే 
సోదించి 
హరిగోవిందా 
హరిదాసుల 
హరినారాయణ 
హరి సీదాసుల 
హరి నీప్రతాప 
హరిసీవే 
వారినెఅ(గని 
హరిభ క్రి 


376 


రాగము 
కాంటోది 
లలిత 
కన్నడ గౌళ 
(శ్రీరాగం 
సాొళంగనాటి 
బౌళి 
దేవగాంధారి 
సామంతం 
సామంతం 
ముఖారి 
మలహరి 
సామంతం 
సాళంగనాట 
సాళంగనాట 
రామ్మకియ 
సామంతం 
దేస్తాక్షి 
గుండ(కియ 
ధన్నాసి 
పొడి 
(శ్రీరాగం 
సామంతం 
లలిత 
మాళవి 
గుండ|కియ 


సంకీ ర్రనసంఖ్య 

27 
109 
196 
279 
412 
269 
369 
409 
298 
308 
132 
471 
228 
118 

72 
257 
858 
939 
44 
507 
809 
166 
$95 
[14 
66 


పంకీర్తనమొదలు 
హరియవతార 
హరియునొక్క6డే 
హరియు సిరియు 
హరియే 

హరివార 
హరినేవొకే 
హరిహరి జగ 
హరిహరి సీమహిమ 
హరివారి సీమాయా 
హాసమీచీన 

హితవే 


377 


రాగము 
(శ్రీరాగం 
శంకరాభరణం 
గౌళ 
ముఖారి 
భూపాళం 
భవుళి 

అ రవి 
లలిత 
గుండ(కియ 
మాళవి 
భళి 


సంక్షీర్రననంఖ్య 

100 
467 
866 
126 
40 
420 
320 
858 
127 
368 
479 


తి-వ అనుబంధము 
సంది గ్గ పఫపదనమీక్ట 


| తాళ్ల పాక కపులవా జృయములో అపూర్వపదరాశి గొప్పది. 
(పత్యేకముగ ఈ పని గొప్పగ సాగవలసియున్నది. దానికుపస్కా__ 
రకముగ, ఈ సంపుటములో నాదృష్టికి వచ్చిన కొన్ని పదములను 
లఘువుగ చర్చించితిని. నిఘంటువుల కెక్కనివీ, ఎక్కినా అన్యార్థ- 
ములందు (పయోగింపబడి “వీ, వ్యాకరణమును పట్టిచూచేవి, ఇతరం 
భాషానిఘంటుపసిద్దములా మాతమే ఇందు చర్చింపబడినవి. |] 


ఉంబళీ : (పాట: 810) 
పంచుకొన్నభాగాలు పంచమహా భూతాలు 
పంచేందియములే పరివారాలు 
యెంచి నడచేకాలమే యిందరికి నుంబళి 
తెంచి యెచ్చుకుందు లిందు( దెలుపనేమున్నది. 


ఉంబళి=-పన్ను లేక అనుభవించువస్తువు అని శ. ర. అదియే 
ఇక్కడ సరిపోవుచున్నది “ఉమ్మడి” శబ్దము, “పొత్తల' “ఒకే 
సమయమున * ఇత్యాద్యరములలో (ప్రసిదమగుటచే దీనితో అర్లమున 
® 0 (థి 
సామ్యము లేదు, 


2. కౌయకము: (పాటలు: 242, 906) 
మాయమౌ ( గొన్నాళ్లకు మానుషకృత్యములెల్లా 
మాయముగానివి దై వికమహిమలెల్లా 
కాయకములే తమకల్పితమ్ములన్నియును 
కాయకము గాక నిల్చు. గమలాక్షుమన్నన ౫తల(॥ 
(సంకీ ర్తన-£49) 





379 


కొయకము లందరును గార్యవశపరులే 
పాయని నీవకారణబంధు(డవు 
దాయగాం డైవ్వరినై నా దప్పించుకొనేవారే 
బాయటనున్నా సీ వాపన్నశరణ్యుడవు ॥ ఎవ్వ ॥ 
(సంక ర్తన--88) 
ఈ పదముకూడ నాక్షొత్తుగ నిఘంటువులందు కానరాదు. 
(పకరణములను బటి మాయలు, అశాక్వతములు అనునర్గమున (పయో 
గించినట్టున్న ది. 


ఎర్‌ ౧. (ప్రత్యహవృద్ది, రోజువడ్డి (క. ని.) 2 తాకట్టు 
పెట్టిన ౨ ఆవులు మున్నగువాసి నుపయోగించుకొని ఆ రూప 
మున( బుచ్చుకొనువడ్డి. 


కాయకము = శరీరమునకు సంబంధించినది (పాపాది) అని 
నూ, ని, ఇచ్చిన అర్థములు ఇందు పొసగవు. 'కాయక' “కొయికి 
'యకార' "యికార* ములకు మన అన్నమయ్యలో అంత పట్టింపు 
లేదు కావున ఈ. సూ. ని. చూపితిని. 


8. కాలానుభాగి: (పాట: 214 


పతి6 బెండ్రాడినయాలు పక్కనుండి నిదించితే 
కొతికి కాలానుభాగి గొనవచ్చునా ? 





తతి నేపనికి రాక తామసు(డై వుండినా 
గతియె (శ్రీ వేంక చేశ కావకుండవచ్చునా. 
On 


కాలానుభాగి = ఆయాసనమయములందు అనుభవమ. ఎకు భాగ 
మెన దానిని, ఉంపుడుక త్తిను అని తాత్సర్యము కావచ్చు. 


380 
4. కుటిచాతనివారికి (పాట: 28317) 
( 


పట్టిన ముదుంగరపుప్రధాని కెదురు లేదు 
కుట్టిచాతనివారికి( గొంకు లేదు 


నెట్టన శ్రీవేంక టా(ద్రినిలయము నేవకులము 
గుట్టుతోడ (బదికేము గుటి మాకు నత(డే ॥ ఆత(॥ 


కుట్టిదాతనివారికి.=తక్కు వజాతి సాతానివారికి కావచ్చునేమో ? 
లేక కుట్టినై తాన్‌ అనక్షుదప్రయోగము చేయువాతు కావచ్చు. 
మొదటి అర్ధ్హములో కుట్టిశబ్లము వట్టివిశేషణము మాత్రమే. 
'చాత్సాదె' అను పదము 'చాతాని' 'సాతాని' అని వ్యవహారములో 
నున్నది, అది “చాతని' అను ధాతుజవిశేషణముగ (ప్రయోగించినట్లు 
ఊగి ంపవచ్చును. జాతితో తక్కు_వవాడునై , వైప్ట్లవము పుచ్చుకొన్న 
బిగువుతో అందరియొద్ద జంకుగొంకులేక తిరుగువాడవి తాత్సర్యార్థము 
కావచ్చు. కుట్లినెతాన్‌ ' అను కుద్రప్రయోగము చేయువాడుకూడ, 

లుయెం 

తానూ సపెద్దమంత శాస్త్రవేత్తనలె ఆందరివద్ద జంకుగొంకులేక తిరుగు 
వాడు అను తాత్సర్యముకూడ సరిపోవుచున్నది. ఈ రెండును పాట 
లోని (పధానభావమునకు సరిపడుటలేదు. 


ర్‌. తండుముండు పడేవారే (పాట: 66) 


నిండు జింతాజలధికి నీళ్ల దనచి త్తమే 

దండి పుణ్యపాపాలే దరులు 

కొండలవంటి కరళ్లు కోరికె లెందు చూచినా 
తండుముండు పడేవారే దాంటలే రెవ్వరును 4 హరి ॥ 





తండుముండుపడేవా రే - దుందుడుకుగా ముందుకు దూకేవారే 
అని |పకరణముతో తోచుచున్నది. 


381 


కొండో నుయ్యో కుమతులాల 
తండుముండు తట్టుముట్టు తాంకై నం గనుడీ 


॥ పల్లవి ॥ 
అధ్యా. సనంపుటము-1 (1980) సంకీర్తన 180. 
ఇక్కడ ఈ పదము “గడ్తీగాదము, పిల్లాజెల్లా ” వలె జంట 

(a గా ౧ 

పదముగా తోచుచున్నది. ఇంకను అర్థము విచార్యము, 


6. తలపిడి కొలువిడి : (పాట: ర్‌) 


యిలమీ౭ద తమ సొమ్ము లెవ్వరివద్దనుండినా 
తలపిడి కొలుపిడి తగిలినట్టు 


తొలుత పంచేందియపుదొం గలవద్ద నున్నాండ 
వెలయ నీ సొమ్మనుచు విడిపించుకొనవే ॥ పులు ॥ 


కలపిడి, కొలుపిడి ఈ పదముల కర్ణము నిఘంటువులలో కానరాలేదు. 
గామ్ముశబ్దసాహచర్యముతో నే నిట్లూహించుచున్నాను. దండలు 
మొదలై నవి చేయించునప్పడు, ఇన్నిపిళ్ల(పీడుల) కొలత అని 
కీయించుట నేటికిని సంప్రదాయము. అట్లు చేయించిన సొమ్మును 
వ రెనదొంగిలించి, వారివద్ద పట్టుపడినచో, తలపిడి = తొలుత 
$ీయించిన పిళ్ల కొలత, కొలుపిడి = (ఇప్పుడాసొమ్మును పట్టు 
న్నప్పుడు) కొలువగా వచ్చిన పిళ్లకొలత ఒకే ఐనచో ఇది నా 
"మ్మే అని నిర్హరించి తీసికొనునట్లు అనే అభిప్రాయముగా తోచు 
ఏన్నది. ఈ శబ్దమింకను విచార్యము, 


తిటసెటి (పాట: 45) 
9 © 
చెట్లుల కెవ్వరు బుద్దిచెప్పేరు తతికాలాన. 
ల ల్‌ 
బుట్టి కాచి పూచి నిండాంబొదలుమని 
గుట్టుతో జైతన్యమె గుణములన్నిటికిని 
తిట్ట పెట్టి రఎ౨ించినదేవు6 డింతేకొక 1 నేన ॥ 


382 


తిట్ల పెట్టి = దిట్టముచేసి ' కావచ్చు" “ ఈవస్తువు స్వభావము 
ఇట్లా " త నిర్ణయించుట. దిద్దు” నకు " తిద్దు ” ప్రయోగము ఈ 


వాజ్మ్యయమున ఎక్కువగ నుండుటచే దిట్టమును ' తిట్ట ' అని వ్యవహ 
రించిరేమోయని నా యూహ, ఆపే, 


యేడితపము నాకేడజపము నే 
వాడిక6 జేయగ నీకు వచ్చేనదేమి 
బేడి దపుంబెద్దలెల్లా బెట్టినతిట్టములంటా 


యీడుకు(జేనెగాక యిందేమిగలదు ॥ నమ్మి ॥ 


(పాట 74) 
అను [పయోగముకూడా దీని కాధారమే. 


8. దాదాత (పాటలు : 246, 518) 


నాదించ వెజచి సింగినాదొ లూదుకొంటాను 
సౌదించేరంటా. గొందరు జోగులైరి 

యీచెస శ్రీవేంకటేశ యిన్నియి మాని కొందరు 
దాదాత నీ శరణని దాసరులె రి 





(పాట--- 246) 
చేదములు నాటివే వినుకులు నాటివే 


ఆదినుండి చదివే నదియే నేను 
వేదతో వెన్నవట్టి నేయి వెదక(టోయినయట్టు 
దాదాత నాశెలివి యితరుల నడిగేను 1కాన 4 


(పాట 518) 
ఈ పదము నిఘంటులయందు కానరాలేదు. [పకరణమునుబట్టి 


ఆయాస్థలములందు “గట్టిగా! “ఇంచుమించు" ఇత్యాది ఆర్థములయందు 
(పయోగించినట్లు కానవచ్చుచున్నది. ఇది ఇంకను వీచార్యము. 


9 నానుడిమాట (పాట : 298) 





సరిగాండు వీ(డనవలదు జగమునరాజు వలసినది దేవులు 
యిరవుగ నందకు తోకములోపల యిది నానుడిమాట ॥పల్లవిజ 20 


383 


'నా(డు' కు సంబంధించిన “నుడి” నానుడి”. నేడు నానుడులనీ, 
పలుకుబళ్త నీ, జాతీయములనీ, వ్యవవారించు సదములన్నియు 
ఇంచుమిందు ఒకజాతికి చెందినవే. “ఈ సీమయం” వాడుకొనే 
మాటి అనవచ్చు. ఇక్కడ మాట శబ్దమునకు పునరర్ధము 
శంకింపరాదు. నానుడి అనునది సమ స్తవ్యవహారము, మాటసామాన్య 
ముగా ప్రయోగించినది. ' నానుడియైన (లోకమున ఈ యర్థమున యీ 
మాటి (పసిద్దము అయిన) మాట, పవ్నిగహము. 


10 బుద్బుజములు ; (వాట: 450) 
చేరి నిన్ను( బూజింవనిచేయి దంతెనపుజేయి 
తారి నీకు మొక్క నట్టితలయే పెడతల 
సారె నీముదలేనిభుజములు బుద్బుజములు 
తేరి సీదా స్యములేని దేహము సందేహము 1 అటు ॥ 
3 
ఇది ఈ యాకారముతో నిఘంటువులందు కానరాలేదు, 


స్ట బుద్బుదమనంగం దనరును బుద్బూదంబు 
లడ్డునయనంగ లట్వ చెలంగు చుండు ....... అ 
(ఆం, భా 2.2565) 


భక్య విశేషమని సూ. ని. ఆ భక్యుమేదో తెలియరాలేదు. 
కొంచెము గుండుగా సుమారుపాటి పొడవైన భత్య్యవి శేషమె తే (పక 
రణానికి సరిపోతుంది బుద్బుదమునకు బుద్బుజము అని వ్యావహారిక 
మేమో? ఇది ఇంకను విచార్యము. బుద్భ్బుదము = (A 030019) అని 
(బౌణ్యము. సపెద్దనదులందు, సముద్రములందు, పొడవుగ నేర్పడే 
బుడగగూడ సరిపోతుంది. 


11 బేడలు (పాట: 850) 
వేడుక వాల మాకాళవీధితో6 బెనచినాండు 
యేడు జలధులు చేసే నిదే 'మోకాళ్లబంటి 


వోడక పిడికిలించి వ్యగ్రదై త్యుల తలలు 
బేడలుగా( జేసినాండు పెద్దవానుమంతు(డు ॥ ఏమ ॥ 


384 


రెండుగా చీలిన పప్పుధాన్యములు. కందిబేడలు నెనగబేడలు 
వగైరా. ఈ బేడలు వ్యవహారము రాయలసీమయందు మా(తమే 
(పసిద్దము. సర్కారువారిలో కందిపప్పు సెనగపప్పు అనియే వ్యవ 
హారము. రాయలసీమలో వుడికినదానికే పప్పు అనివ్యవహారము. 


12 రళిత (పాట: 81) 


కలితసుదర్శనక ఠినవిదారణ 

కులిశకోటిభవ ఘోషణా 

(పళయానలసం(భమవిభమకర 

రళిత దై త్యగళర క్రవికిరణా i మర్ష i 


రల-ధాతువు కానరాలేదు. “లల ఈపాయాం” అను ధాతు 
కృదంతరూపమగు “లలిత ' మునకు 'రలయోరభేదః ' అనున్యాయ- 
మును జోడించి *రళిత” వాడినట్లున్నది. “గలిత' అనుట సహజము, 
యతిభంగమగునేమో? ఆయినను అన్నమయ్యసంస్కృతము'ై 
మనమింత చర్చచేయవలసిన పనిలేదు. ఆయన చాల స్వతం(తుడు. 


18. స్వరూపదీక్ష (పాట : 148) 
తదియ్యగుర్ముపసాదపుపురోడాళ మిచ్చి 
కొదదీర ద్వయమనుకుండలంబులు వెట్టి 


యెదలో శ్రీవేంకటేశు నిటు (ప్రత్యక్షముచేనె 
యిదివో స్వరూపదీక్ష యిచ్చెను మాగురుండు ॥ జ్ఞాన ॥ 


స్వస్వరూపమును తెలిసికొనెడి దీక్ష. తన నిజన్వరూపమును 
గుర్తెరి గెడిదీక్ష అని భావము. 





"తిరుమల శగవతి దేవస్టానముల-(వ్రప్‌, కా. 2000. 


